తెలుగు అకాడమి ప్రచురణలు (మోనోగ్రాఫ్‌) - 134 
వృక్షశాస్త్రం 


పరాంవరణ జీవశౌస్త్రం 


రచయితలు 


డొ. బి. మల్లయ్య, ఎమ్‌.ఎస్‌సి., ఎమ్‌.ఫిల్‌., పిహెచ్‌.డి. 
రీడర్‌, వృక్షశాస్త్ర శాఖ, 
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్లు. 


డా. సిహెచ్‌. కనకరాజేశం, ఎమ్‌.ఎస్‌సి., పిహెచ్‌.డి. 
లెక్చరర్‌, వృక్షశాస్త్ర శాఖ, 
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, 
సుల్తానాబాద్‌, కరీంనగర్‌ జిల్లా. 


నంవాదకులు 


ఆచార్య సి. మనోహరాచారి, ఎమ్‌.ఎస్‌సి., పిహెచ్‌డి., డి.ఎస్‌సి. 
వృక్షశాస్త్రశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, 
హైదరాబాదు. 





తెలుగు అకౌడమి 
హూదరాబాదు 


Monograph : paryavarana jlivaSaastram (ENVIRONMENTAL BIOLOGY); 
Authors : Dr. B. Mallaiah, Dr. Ch. Kanaka Rajesam; Editor : Prof. 
C.Manoharachari; First Edition : 1999; pp. viii+ 222. 


TELUGU AKADEMI 
Hyderabad 


First Edition : 1999 
Copies : 1000 


Published by TELUGU AKADEMI Hyderabad-500 029 
(Andhra Pradesh) under the Centrally sponsored scheme of 
production of books and Literature in Regional languages 
at the University Level of the Government of India in 
the Ministry of Human Resource Development, New Delhi. 


All rights what so ever in this book are strictly 
reserved and no portion of it may be reproduced 
by any process for any purpose without the 
written permission of the copyright owners. 


Price : Rs. 45 = 00 


Printed in India 
Laser Typeset at M/s. Charisma Printers, Hyderabad 
Printed at M/s Ajanta Art Printers, Hyderabad 
Andhra Pradesh 


భూమిక 


1968లో స్థాపన జరిగిన నాటి నుంచి ఉన్నత విద్యా స్థాయిలో బోధన భాషగా తెలుగు 
కుదురుకోవడంలో తెలుగు అకాడమి నిర్వహిస్తున్న పాత్ర అందరికీ విశదమైనదే. ఎన్నో రకాల 
ఇబ్బందులను అధిగమిస్తూ అత్యల్ప వ్యవధిలో ఇంటర్‌, డిగ్రీ, పి.జి. స్థాయులకు కావలసిన పాఠ్య 
పఠనీయ (గ్రంథాలు; ప్రామాణిక [గ్రంథాల తెలుగు అనువాదాలు, మోనోగగ్రాఫ్‌లు, జనరంజక (గ్రంథాలు, 
వ్యాసావళులు, కరదీపికలు; ఎంసెట్‌, ఐ.ఐ.టి., టి.టి.ఐ. మొదలయిన పోటీ పరీక్షలకు కావలసిన 
(గ్రంథాలు; పారిభాషిక పదకోశాలు; శాస్త్ర నిఘంటువులు మొదలయిన వాటిని ప్రచురించి అకాడమి 
విద్యారంగానికి సముచితమయిన సేవ చేయగలిగింది. అకాడమి (ప్రచురించిన పుస్తకాలు ఎన్నో 
పునర్ముద్రణలు కూడా పొందాయి. 


ఉన్నత విద్యాస్టాయిలో విద్యార్దుల పరిశ్రమ కేవలం పాఠ్య పఠనీయ (గ్రంథాలకు మాత్రమే 
పరిమితం కారాదని, ఆయా పాఠ్యాంశాల మీద . విసతాధ్యయనం అత్యావశ్యకమని విద్యావేత్తల 
అభిప్రాయం. ఈ స్థాయిలో విసృతాధ్యయనానికి ప్రామాణిక (గ్రంథాలు విరివిగా లభింపజేసే లక్ష్యంతో 
అకాడమి .వివిధ అంశాలపె_ మోనోగగ్రాఫ్‌లను, జనరంజక (గంథాలను, వ్యాసావళి (గ్రంథాలను 
తయారుచేయించి ప్రచురిస్తున్నది. 


ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మోనో గ్రాఫ్‌ను ప్రచురిస్తున్నాం. నిత్యజీవితంతో సన్నిహిత 
సంబంధమున్న వివిధ శా(ర్రాంశాల విజ్ఞానాన్ని, సమకాలీన సమస్యల పరిజ్ఞానాన్ని అందరికీ అందించే 
లక్ష్యంతో అకాడమి (ప్రచురిస్తున్న మోనోగగ్రాఫ్‌లు విద్యార్థులకు, సామాన్య పాఠకులకు ఎంతో 
ఉపయోగకరంగా ఉంటున్నాయి. వివిధ రంగాలలో ప్రయోగికానుభవంగల నిపుణులను ఇందుకు 
సంపాదక, రచయితలుగా ఎన్నుకోవటం జరిగింది. భాష సరళంగాను, అందరికి అర్థమర్యే రీతిలోనూ, 
సాధ్యమయినంత తక్కువ సాంకేతిక పదజాలంతో ఉండేటట్టు రచించే ప్రయత్నం జరిగింది. 


ఉన్నత విద్యా బోధన భాషగా తెలుగు సంపన్నం కావాలన్న కోరికతో శక్తివంచన లేకుండా 
మేము చేస్తున్న పని విజయవంతం చేయడంలో మాకు ఎంతోమంది అండదండలు లభించాయి. 
వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందుముందు కూడా విద్యార్దులు, అధ్యాపకులు, విజ్ఞానులు 
మాకు సహాయ సహకారాలను అందించగలరని ఆశిస్తున్నాం. 


మా పూర్వ (ప్రచురణలన్నింటి మాదిరిగానే ఈ (గంథం కూడా అందరి ఆదరాభిమానాలు 
సంపాదించగలదని విశ్శసిస్తున్నాం. 


ప్రవేశిక 


ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో పర్యావరణ సమస్య అత్యంత 
నది. ఈ సమస్య పరిష్కారం ఏ ఒక్క దేశం పరిధిలోనో, ఏ ఒక్కరి చేతిలోనో లేదు. యావత్‌ 
' ప్రజలు సమైఖ్య బాధ్యత వహించి, నడుం బిగిస్తే గాని ఈ సమస్య పూర్తిగా సమసిపోదు. 
* దిశలో (గ్రంథ రచనలు ఎక్కువగా సాగనందువల్ల, ప్రజలను పర్యావరణం పట్ల చైతన్యవంతం 
"నికి కావలసిన (గ్రంథ సముదాయాలు తగినంతగా కనబడటంలేదు. అందువల్ల పర్యావరణ 
ను సవాలుగా తీసుకొని," పర్యావరణం అంటే ఏమిటి? తత్సంబంధ సమస్యలేమిటి? తత్‌ 
శె పద్దతులేమిటి? మొదలైన సూక్ష్మ-స్టూల అంశాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రజా 
గ్వానికి, ముఖ్యంగా (ప్రాథమిక నాయి నుంచి ఉన్నత స్థాయి, విశ్వవిద్యాలయ విద్యార్దులకు 
)వగాహన నిమిత్తం మేము ఈ రచనకు పూనుకోవడం ౪ జరిగింది. దీని ఫలితమే “పర్యావరణ 
ఫృం' అనే ఈ (గ్రంథం రూపొందడానికి అవకాశం ఏర్పడింది. 


ఈ [గ్రంథంలో మూల ప్రమాణాలైన ఆవరణ వ్యవస్థలు, వాటి లక్షణాలు, రకాలు, నిర్మాణం, 
హణ, పరిణామం గురించి విపులంగా చర్చించడమైంది. వనరుల యాజమాన్య ప్రాముఖ్యాన్ని 
* ఉంచుకొని, జీవ, నిర్జీవ ఉత్పత్తులను, వాటి ఉత్సాదనా పద్దతులను బహుళంగా 
వెంచడమైంది. సహజవనరులు అమూల్యమైన (ప్రకృతి వరాలు. కాబట్ట వాటి సంరక్షణ, 
నూన్యం గురించి పూర్తి వివరాలను కూలంకషంగా చర్చించడమైంది. పారిశ్రామిక విష్ణవం, 
విప్లవం, జనాభా పెరుగుదలల పుణ్యమా అని కాలుష్యం కోరలు చాచింది. అందువల్ల కాలుష్యం, 
. నివారణ చర్యలు, చట్టాలు గురించి విస్తృతంగా వివరించడమైంది. పర్యావరణ సమతౌల్యానికి 
మెట్టు పర్యావరణ విద్య. దీనిని గురించిన (శ్రద్ధాసక్తులు, అవగాహన, అధ్యయనం, అభ్యాసం 
న్ల అంశాలను వివిధ కోణాలలో విపులీకరించడమైంది. పర్యావరణ జీవశాస్త్రానికి పట్టుకొమ్మలు 
౨, అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు. కాబట్టి వాటి ఉనికి, అభివృద్ది, విధులు మొదలైన 
"లను లోతుగా చర్చించడమైంది. 


పై విధంగా, నేటి పర్యావరణ కీలక సమస్యలు, వాటి అవగాహన, పరిష్కార మార్గాలకు 
ధించి అత్యాధునిక సమాచారాన్ని, సుబోధకంగా, సులభశైలిలో, చక్కని పటాలతో, 
"హు భ్యానికి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడమనే లక్ష్యంతో ఈ (గంథం 
డమైంది. ఈ లక్ష్యసాధనకు మాకు అన్ని విధాల ఆశీస్సులను, సూచనలను, సలహాలను, 
రాలను అడుగడుగున అందించిన మా గురువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆచార్య 
నిజూం, ఆచార్య ఎ.ఆర్‌.జాఫర్‌, ఆచార్య శ్రీమతి బల్లా, ఆచార్య శ్రీమతి విద్యావతి, ఆచార్య 
రరావు, డా. ఎం.డి. ముస్తఫా, డా. ఎం. మారుతీరావు, డా. బి.నోయల్‌ నిర్మల, శ్రీ ఎ. నందయ్య, 
న్‌. శంకరయ్యగార్లకు మేము సర్వదా కృతజ్ఞులం. ఈ (గ్రంథంలోని పటాలను గీసిన చిత్రకారులు 
. వెంకటేశంగారికి, వాటిని కంప్యూటర్‌ ద్వారా గీసి ఇచ్చిన శ్రీ ఎం. లక్ష్మణ్‌గారికి మా ప్రత్యేక 
తలు తెలియజేస్తున్నాం. 


సహృదయంతో పాఠకులు చేసే సూచనలను, విమర్శలను వినయపూర్వకంగా స్వీకరించి 
[గలం దక్‌ రడి గరగ సుష ఆర్య రర చ ల 


విషయసూచిక 

._ పర్యావరణ జీవశాస్త్రం, స్వఖావం, ప్రాముఖ్యం 1-2 
ఆవరణ వ్యవస్థ 3-70 
పరిచయం, నిర్వచనం, ఆవరణ వ్యవస్థ లక్షణాలు, రకాలు, నిర్మాణం, విధి నిర్వహణ, 
ఇకలాజికల్‌ పిరమిడులు, ఆవరణశక్తిశా స్తం, శక్తి ప్రవాహం, జీవ భూ రసాయన 
వలయాలు, ఆవరణ వ్యవస్థ యాజమాన్యం, నిశ్చలత, యుక్తతమత, కొన్ని ఆవరణ 
వ్యవస్థలు - పరిశీలన. 

ఉత్పాదన 71 - 82 
పరిచయం, నిర్వచనం, ఉత్పాదన రకాలు, ప్రాథమిక ఉత్పాదన, ద్వితీయ ఉత్పాదన, 
ఉత్పత్తి అభివృద్ధి విధానాలు, వివిధ ఆవరణ వ్యవస్థలు - ఉత్పాదన, (ప్రాథమిక 
ఉత్పాదన కొలతలు. 

సహజవనరులు 83 - 112 
పరిచయం, సంరక్షణ - యాజమాన్యం; నేలలు, అడవులు, ఖనిజాలు, వన్యప్రాణులు, 
చేపలు, నీరు, శక్తి, పల్లపు భూములు, పచ్చిక భూముల సంరక్షణ. 

కాలుష్యం 113 - 194 
పరిచయం, నిర్వచనం, కాలుష్యకాలు, కాలుష్యం - రకాలు : వాయు కాలుష్యం, 
వాయు కాలుష్యానికి కారణాలు, వాయు కాలుష్య నిర్మూలన, హరిత గృహ ప్రభావం; 
నీటి కాలుష్యం, నీటి కాలుష్యానికి కారణాలు, నీటి నాణ్యత - జీవశాస్త్రీయ సూచికలు; 
వ్యర్థ ఘన పదార్థాల కాలుష్యం; కిరణ ధార్మిక కాలుష్యం; ధ్వని కాలుష్యం, కారణాలు; 
నిర్మూలన పద్దతులు, పర్యావరణ కాలుష్యం; మనిషి పై, సంఘం పై దాని ప్రభావం 
చట్టపరమైన కాలుష్య నివారణ 195 - 202 
పరిచయం, భారత పర్యావరణ పరిరక్షణ చట్టాలు, పర్యావరణ కాలుష్య నివారణ, 
గీటురాయి -1972, మహావిపత్తులు - పరిణామాలు, పర్యావరణ పరిరక్షణ చట్టం - 
1986, యోగ్యతలు, లోపాలు. 

పర్యావరణ వఐద్య 203 - 212 
పరిచయం, నిర్వచనం, పర్యావరణ విద్య అవసరం, పర్యావరణ విప్లవం, సిఫారసులు, 
పర్యావరణ విద్యా ప్రణాళిక - వర్గీకరణ, కార్య నిర్వాహణలో నేర్పు, సహజ వనరుల 
సంరక్షణ, బోధనాంశాలు, అభ్యాసం, విశ్వవిద్యాలయాలలో పర్యావరణ విద్య, 
పట్టభద్రులు. 

అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు - కార్యక్రమాలు 213 - 218 
IAEA, CEQ, Earthscan, EEC, EPA, ICSU, IMCO, IUCN, NCC, 
UNESCO, WCED, SACEP, UNEP, EP, IBP, MAB. 


1. 
పర్యావరణ జీవశాస్త్రం స్వభావం, ప్రాముఖ్యం 


ఇకాలబి (Ecology) అన్న పదానికి [గ్రీకు భాషలో 011605 = ఆవాసం ; 108205 = అధ్యయనం అని 
అర్జాలున్నాయి. అందువల్లనే జీవులు, వాటి ఆవాసాల చర్యా ప్రతిచర్యల అధ్యయనాన్ని 'ఆవరణశాస్త్రం' 
అంటారు. ఆవరణశాస్త్రం అనే పదాన్ని ప్రప్రథమంగా హెన్రీ డేవిడ్‌ థోరు (యిం David Thoreau, . 
1858) పర్యావరణ అధ్యయనానికి ఉపయోగించాడు. ఆవరణశా[స్తానికి అనేక నిర్వచనాలున్నప్పటికీ 
ఆవరణ వ్యవస్థ నిర్మాణం, విధులు, పరిసర కారకాల గురించిన అధ్యయనాన్నే “ఆవరణశాస్త్రం” అని 
అందరూ అంగీకరించారు (04॥m, 1971). ఆవరణశాస్త్రంలో ఒక భాగమైన అనువర్తిత ఆవరణశాస్త్రమే 


(Applied Ecology) పర్యావరణ జీవశాస్త్రం (Environmental Biology). 


అధిక జనాభా, ఆహారం కొరత, ఆరోగ్యక్షీణత, సహజవనరుల తరుగుదల, కాలుష్యం, అనేక 
సామాజిక, ఆర్థిక సమస్యలు ్రజ్వలించడం ద్యారా మానవుని మనుగడకు అంతరాయమేర్ప్చడనున్న 
దృవ్యా పర్యావరణం అధ్యయనం (ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు నిర్బంధంగా 
ఇప్పుడిప్పుడే (ప్రారంభమైంది. పర్యావరణ అధ్యయనంలో జీవ, నిర్జీవ అనుఘటకాలు, కాలమాన 
పరిస్థితులే కాకుండా ఆధ్యాత్మిక, భౌతిక, రసాయనిక, మానసిక, సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అనేక 
అంశాలు ఉంటాయి. పర్యావరణ జీవశాస్త్రానికి పరిధులు లేవనే చెప్పాలి. ఈ శా(స్రానికి దాదాపు అన్ని 
శా(స్రాలతో సంబంధాలు ఉంటాయి. దీని అధ్యయనానికి ముఖ్యంగా జా(గ్రఫీ, క్లెమాటాలజీ, పెడోలజి, ' 
మె(కోబయాలజి, బయోకెమి స్రీ, బయో ఫిజిక్స్‌, బయోమెట్రి, ఫిజియాలజి, సోషియాలజీ, బాటని, జువాలబి, 
ఎకనామిక్స్‌ మొదలైన శా(స్తాల పరిజ్ఞానం బాగా తెలిసి ఉండాలి. 


చరిత్ర కందని కాలం నుంచి నేటి వరకు మానవుడు సహజవనరులను విచక్షణా రహితంగా స్వల్ప - 

స్వలాభాల కోసం బముముఖంగా వినియోగించుకుంటున్నాడు. అందుమూలంగా పర్యావరణ నాణ్యత 
చాలా వరకు దెబ్బతింది. నిజానికి మానవుడు సాధించిన (ప్రగతి శ్లాఘించదగిందే అయినప్పటికీ దాని 
(ప్రభావం విపరీత పరిణామాలకు దారితీసి జీవి మనుగడకే సవాలుగా మారిందని పలువురు మేధావులు 
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం పర్యావరణం గురించి, ఆవరణ వ్యవస్థల గురించ 
సమ(గ్రంగా తెలిసికోలేకపోనడం, శిక్షణ లేని అధికారులు ప్రణాళికాధినేతలు అభివృద్ది పథకాలు చేపట్టడం 
మొదలైనవి. అయితే ఇపుడు అభివృద్ధి పథకాలతో పాటు సహజవనరుల సంరక్షణ, కాలుష్య నివారణ 
వంటి చర్యలు చేపట్టి పర్యావరణ నాణ్యతను పరిరక్షించి, జీవి మనుగడకు దోహదం చేయవలసిన 
అవసరం ఆసన్నమైంది. 


పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి, యుక్తమైన పరికరాలను సంపాదించుకోవడానికి 


అవసరమైన కుతూహలం గల పరిశోధనలు అవసరం. పర్యావరణ జీవశాస్త్ర పఠనం ఇటువంటి 


ము! 


సర్యావరణ జీవశాస్త్రం 


పర్యావరణ జీవశాస్త్ర పరిజ్ఞానం అత్యవసరం. నేడు ప్రపంచమంతటా అన్ని విశ్వవిద్యాలయాలలోను 
పర్యావరణ జీవశాస్త్రం, ఆవరణశాస్త్రం ఒక ప్రత్యేక పాఠ్యభాగంగా రూపొందించడానికి కారణం 
ఆవరణశాస్త్ర వేత్తలు ఈ రంగంలో చేసిన కృషియే అని చెప్పక తప్పదు. సామాజిక, ఆర్థిక అభివృద్దికి 
సంబంధించిన ఎన్నో కీలక స్టానాలలోను, పారి(శ్రామిక వ్యవసాయ రంగాలలోను పర్యావరణ జీవశాస్త్రంలో 
శిక్షణ నైపుణ్యం పొందిన వారి అవసరం ఎంతైనా ఉంది. (ప్రస్తుతం ఆధునిక ప్రపంచం పర్యావరణ 
జీవశాస్త్రం ప్రాముఖ్యతను బహుముఖంగా గుర్తించింది. ఈ శాస్త్రంలో నిపుణత ఉన్నవారికి వర్థమాన 
దేశాలలో, అభివృద్ది కార్యక్రమాలను సక్రమంగా రూపొందించడంలోను, ఆ కార్యక్రమాలను అమలు 
పరచడానికి తోడడటంలోను ప్రత్యేక స్థానం ఇవ్వడం జరుగుతుంది. 


ప్రత్యేకించి సహజవనరులను సంరక్షించడం, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో తత్సంబంధ 
విధానాలకు పర్యావరణ సూత్రాలను అన్వయించడం ద్వారా అనేక కీలక సమస్యలు పరిష్కరించడానికి 
తోడ్చడటమే ఈ పర్యావరణ జీవశాస్త్రం పరమ లక్ష్యం. ' ఈ శాస్త్రంలో మేము చర్చించిన ముఖ్యమైన 
అంశాలు : | 
ఆవరణ వ్యవస్థ 
ఉత్సాదన 
సహజవనరులు 
కాలుష్యం 
పర్యావరణ కాలుష్య నివారణ చట్టాలు 
పరిసరాల విద్య 


NT hl: J 


అంతరాతీయ పర్యావరణ సంస్థలు 
జై (£2 


2: 
ఆవరణ న్యనస్త 
(ECOSYSTEM) 


ఆవరణశాస్త్రం (Ecology) లో 'ఆవరణ వ్యవస్థ' (Ecosystem) అన్న పదాన్ని (ప్రప్రథమంగా 
ప్రతిపాదించిన మహాశయుడు బ్రిటిష్‌ ఆవరణ శాస్త్రవేత్త (British Ecologist) అయిన ఎ.జి. టాన్‌స్టే 
(A.G. Tansley, 1935). అయితే ఎ.జి. టాన్‌స్టే కంటే ముందే కార్డ్‌మోబియస్‌ (Karl Mobius, 1887), 
ఎస్‌.ఎ. ఫోర్సెస్‌ (5.4. Forbes, 1887), (ైడరిక్స్‌ (FriederiChs, 1930) లు వరుసగా బయోసీనోసిస్‌ 
(Biocoenosis), మై(క్రోకాసమ్‌ (Micr0605m), హోలోసీన్‌ (10100610) వంటి పదాలను ఆవరణవ్యవస్థ 
(Ecosystem) అన్న పదానికి సాదృశ్యపదాలుగా వాడారా చను బ్‌; టాన్‌స్తే తర్వాత థెన్‌మన్‌ (Thienemann, 
1939), లిండెమన్‌ (Lindeman, 1942), డోకుచీవ్‌, మొరోజోన్‌, సుకాచెన్‌ (Dokuchaev, Morozove 
and Sukachev, 1944) లు; వెర్నాడ్‌ స్కై (Vernadsky, 1944), ఓడమ్‌ (Od॥M, 1963, 1971), బిల్లింగ్స్‌ 
(Billings, 1964), మక్‌ఫాడియెన్‌ (Mac Fadyen, 1964), మిశ్రా (Misra, 1968, 1969, 19692) మొదలైన 
శాస్త్రవేత్తలు ఆవరణ వ్యవస్థపై విసృత పరిశోధనలు జరిపి ఎంతో పరిజ్ఞానాన్ని సం(గ్రహించి, ఆవరణ 
వ్యవస్థ అన్న పదానికి 'బియో బయోసీనోసిస్‌” (Geobiocoenosis), బయోసిస్టమ్‌ (Biosystem),బయోఇనర్డ్‌ 
బాడీ (Bio-inert body), ఇకోకాసమ్‌ (Ecocosm) మొదలైన పర్యాయ పదాల ద్వారా వారి భావనలు 
వెలిబుచ్చారు. అయినప్పటికీ ఆవరణ వ్యవస్థ అనే పదానికి అన్ని పదాల కంటే స్ఫూర్తి ప్రాముఖ్యత ఉంది. 
అయితే బ్యారెట్‌ (Barrett, 1978) అన్న ఆవరణ శాస్త్రవేత్త ఆవరణ వ్యవస్థ అన్న పదంపై వ్యాఖ్యానిస్తూ 
ఇది కేవలం నిర్మాణాత్మకమైన, విధుల సంబంధమైన విషయాలకే పరిమితమైనదనీ, దీని స్థానంలో 
భౌతిక, రసాయనిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ సంబంధ విషయాలతో (ప్రమేయమున్న 
“నూసిస్టమ్‌” (Noosystem), అనే కొత్త పదాన్ని (ప్రతిపాదించి, అది ఆవరణశా స్త్రంలో మూల ప్రమాణమని 
నిర్వచించాడు. 


ఆవరణ వ్యవస్థ అంటే ఏమిటి ? 


“జీవ సముదాయాలు, పరిసరాల మధ్య నిర్మాణాత్మకమైన చర్యా ప్రతిచర్యల మూలంగా జరిగే 
సజీవ-నిద్దీవ పదార్థాల ఎనిమయాన్ని (౫౦020826) సూలంగా “ఆవరణ వ్యవస్థ ' అంటారు. జీవుల చుట్టూ. 
ఠా (sc) ల 
ఉండే మృత్తిక, గాలి, నీరు మొదలైన కారకాలను సమిష్టిగా పరిసరాలని అంటారు. జీవరాశులను, వాటి 
జనాభాలను పరిసరకారకాలు (ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని ప్రభావితం చేస్తాయి. (ప్రకృతిలో 
జీవరాశులు, వాటి పరిసరాలు వేరుపరచలేనంత అతి సన్నిహితంగా ఉంటాయి. జీవ-రాశులు, జనాభాలు, 
సముదాయాలు, అవి నివసించే పరిసరాలు కలిసి ఆవరణ సంక్తిష్టం (Ecological Complex)లేదా ఆవరణ . 
వ్యవస్థ (£05518) ఎర్పడుతుంది. ఆవరణ వ్యవస్థలో జీవసంబంధమైన సజీవులు, నిర్జీవ సంబంధమైన 
పరిసరాలు, వాటి పోషణ-నిర్వాహణల్టోపరస్పర ప్రభావాలను కలిగి ఉన్నందువల్ల, - ఆవరణ వ్యవస్థను, 
se) యా 
ఆవరణ శాస్త్రంలో మూలమైన 'విధినిర్హహణ (ప్రమాణ'మని కూడా అంటారు. 


పర్యావరణ జీవశాస్త్రం 


జార్జి యుషర్‌ (౮6086 Usher, 1965) రాసిన వృక్షశాస్త్ర శబ్దార్థకోశం ప్రకారం ఒక (ప్రాంతంలోని 
మొక్కలు, జంతువులు, సూక్షజీవులు, వాయువు, నీరు, మృత్తిక, ఉష్ణం, కాంతి, శబ్దం మొదలైన పరిసరాల 
కారకాలు, తత్సంబంధ చర్యలను. సమిష్టిగా ఆవరణ వ్యవస్థ' అని నిర్వచించడం జరిగింది. అదే 
విధంగా వృక్షాలు, జంతువులు వాటివాటి పరిసరాలలో పరస్పర చర్యల ద్వారా శక్తి, ఇంకా పదార్ధాలు 
ఒక జీవరాశి నుంచి వేరొకదానికి విస్తరణ చెందే (భ్రమణాన్ని “ఆవరణ వ్యవస్థ" అని వుడ్‌బరీ(Woodbury, 
1954) నిర్వచించాడు. ఓడమ్‌ (041, 1971) ఒక ప్రాంతంలోని జీవసముదాయాలు పర్యావరణ భౌతిక 
కారకాలతో పరస స్సర చర్యలకు లోనైనపుడు సజీవులు, నిర్దీవుల మధ్య శక్తి ప్రవాహం, పదార్థాల వినిమయం 
జరిగే వ్యవస్థను ఆవరణ వ్యవస్థ అని నిర్వచించాడు. మైఖేల్‌ 'అల్లబి (Michael Allaby, 1983) రాసిన - 
పర్యావరణ శబార్హకోశంలో ఒక ప్రదేశంలోని జీవసముదాయంలో పరస్పర సహాయ సహకారాలతో బ్రతికే 
బీవరాశులు, పాటి సరిసరాలను కలిసి సమిష్టిగా “ఆవరణ వ్యవస్థ గా నిర్వచించడం జరిగింది. 


ఆవరణ వ్యవస్థలో అనుఘటకాలు (COMponents) పరస్పర చర్యల ద్యారా ఒకదానిపై ఒకటి 
ఆధారపడి బహిర్గతంగా సన్నిహిత సంబంధాలను కల్లి ఉంటాయి. స్వయంసమృద్దిగల వృక్ష-జంతు 
సముదాయాలు, వాటి పరిసరాలను “సరళ ఆవరణ వ్యవస్థ ” (Simple Ecosystem) అనవచ్చు. ఒక 
ఆవరణవ్యవస్థ పరిమాణంలో అతి సూక్ష్మమైన నీటి బిందువు మొదలుకొని అతి స్టూలమైన సముద్రం 
వరకు కూడా ఉండవచ్చు. ఒక ఆవరణ వ్యవస్థ కొలను లేదా పంటపొలాల వంటి తాత్కాలికమైందిగా గానీ, 
అరణ్యం లేదా సముద్రం వంటితాత్కాలికమైనది గానీ కావచ్చు. సమతుల్యత గల నీటి కొలనును 
కల్పితమైన స్వయంసమృద్ది గల ఒక ఆవరణ వ్యవస్థగా వర్ణించవచ్చు. అయితే సహజంగా స్వయం 
సమృద్దిగల కొలను లాంటి ఆవరణ వ్యవస్థ అరుదుగా ఉంటుంది. వివిధ ఆవరణ వ్యవస్థలు ఒకదానికొకటి 
కాలమాన పరిస్థితులలో వేరు చేయబడినప్పటికినీ అవి అన్నీ నిజానికి ఒక దానికొకటి చర్యా, ప్రతిచర్యల 
ద్వారా సన్నిహిత సంబంధాలు కల్లి ఉన్నందు వల్ల ల్ల వాటన్నింటిని ఒకే ఒక (బ్రహ్మాండమైన ఆవరణ వ్యవస్త 
గా అభివర్షించవచ్చు. దీనినే “జీవావరణ వ్యవస్థ (Biosphere) అంటారు. 


పై విధంగా ఆవరణ వ్యవస్థలో జీవరాశులు, పరిసరాలు వాటి చర్యా, ప్రతిచర్యలతో ఎల్లకాలం శక్తి 
మరియు పదార్దాల భ్రమణం చేత మార్పులు చేర్పులు చెందుతుంటాయి. అందుచేతనే ఆవరణశాస్త్రంలో 
జీవ అనుఘటకాలు, నిర్జీవ అనుఘటకాలు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపే ఆవరణ వ్యవస్థను విధి 
నిర్వాహణా సంబంధమైన మూల (ప్రమాణమని అంటారు. ఆవరణ వ్యవస్థలలో జరిగే శక్తి ప్రవాహం, 
పదార్గాల (భ్రమణం వల్ల, ఆహార విలువలు ఒక రూపం నుంచి వేరొక రూపానికి మార్పు చెందుతూ, జీవుల 
పుట్టుక, పెరుగుదల, ముసలితనం, మరణం, విచ్చిత్తి మొదలైన ప్రక్రియలు నిర్లీత వలయాల ద్వారా 


జరుగుతాయి. 
ఆవరణ వ్యవస్ద లక్షణాలు (Characters of Ecosystem) 


స్మిత్‌ (SMIith, 1966) ఆవరణ వ్యవస్థను కూలంకషంగా పరిశోధించి ఈ కింది లక్షణాలను 
కోడీకరించాడు. 


1. ఆవరణశాస్త్రంలో-ఆవరణవ్యవస్థ ఒక నిర్మాణాత్మకమైన విధి నిర్వాహణ సంబంధమైన పెద్దప్రమాణం. 


యలు 


ఆవరణ వ్యవస్థ 5 


2. సరళ ఆవరణవ్యవస్తలోనూ సంక్షిష్ట ఆవరణ వ్యవస్థలోనూ కూడా వివిధ రకాల జీవరాశులు, వివిధ 
పరిసరాలు ఉంటాయి. 

3. ఆవరణవ్యవస్థలో  శక్తిప్రవాహం, పదార్థాల (భ్రమణం మొదలైన విధులు ముఖ్యంగా 
నిర్వహంచబడుతాయి. 

4. ఆవరణవ్యవస్టలు పోషణకోసం సాధారణంగా వాటి నిర్మాణంపైననే ఆధారపడి తగు మాత్రంలో శక్తిని 

.. వినియోగించుకొంటాయి. అయితే సంక్షిష్ట నిర్మాణం గల ఆవరణ వ్యవస్థల పోషణకు కొద్ది 
మా(త్రంలోనే శక్తి అవసరమవుతుంది. 

5. సరళ ఆవరణ వ్యవస్థ సంక్షిష్ట ఆవరణ వ్యవస్థగా వృద్ది చెందినపుడు అన్ని విధాలా పరిపూర్ణంగా 
ఉంటుంది. ఆవరణ వ్యవస్థలు అంచెలంచెలుగా పెరిగినపుడు (ప్రతి జీవద్రవ్యరాశి (Biomass) 
ప్రమాణానికి తగిన శక్తి ప్రవాహం కూడా పెరుగుతుంది. అయితే పరిపూర్ణత గల ఆవరణ వ్యవస్థలలో 
వివిధ అనుఘటకాల (C0[pంnents5) ద్యారా తక్కువ శక్తీ ప్రవాహం జరిగి తక్కువ శక్తి పోగవుతుంది. 

6. ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థలో పరిసరాలు, శక్తి రెండూ కూడా స్థిరంగా ఉండి, అవధులు దాటనప్పుడు 
విపరీత పరిణామాలు ఏర్పడవు. 

7. పరిసరాల మార్పులకు జనాభాలలో ప్రతిస్పందన జరిగి, అవి పరిసరాలకనుగుణంగా తమ జీవన 
విధానాన్ని సరిచేసుకుంటాయి. మారిన పరిసరాలకు అనుగుణంగా జీవన విధానాన్ని సరిచేసుకోలేని 
జీవరాశులు (క్రమంగా నశిస్తాయి. అంటే అవి జీవనపోరాటంలో రాణించలేవు. 


ఆవరణ వ్యవస్థలు - రకాలు 
(Kinds of Ecosystem) 


ఆవరణ వ్యవస్థలు స్థూలంగా రండు రకాలుంటాయి. 
1. సహజ ఆవరణ వ్యవస్థ ఖు! కృత్రిమ ఆనరణ వ్యవస్థ 


1. సహజ ఆవరణ వ్యవస్థ (Natural Ecosystem): 
ప్రకృతిసిద్దంగా ఆవిర్భవించిన సాధారణ ఆవరణ వ్యవస్థలను సహజ ఆవరణ వ్యవస్థలని 
అంటారు. వివిధ పరిసరాల ఉనికిని బట్టి సహజ ఆవరణ వ్యవస్థను తిరిగి 1. భౌమ ఆవరణ వ్యవస్థ 


(Terrestrial Ecosystem), 2. జల ఆవరణ వ్యవ (Aquatic Ecosystem) అన్న రెండు ఆవరణ 
వ్యవస్థలుగా ఎభజించవచ్చుు. 


1. భౌను ఆవరణ వ్యవస్థ (Terrestrial Ecosystem) 
భౌమ ఆవరణ తృన నైన తిరిగి 1. అరణ్య ఆవరణ వ్యవస్థ తలంటు. 2 గడ్డ మైదానం 


ఆవరణ వ్యవస్థ (Grass land Ecosystem), 3. ఎథారి ఆవరణ వ్యవస్థ (Desert 2003351699) మొదలైన 
ఆవరణ వ్యవస్థలుగా ఎభజించవచ్చు. 


2. జల ఆవరణ వ్యవస్థ (Aquatic Ecosystem) 
జలఆవరణ వ్యవస్థను మంచినీటి జల ఆవరణ వ్యవస్థ (Fresh Water Ecosystem), సముద్ర 


పర్యావరణ జీవశాస్త్రం 


జల ఆవరణ వ్యవస్థ (Marine Ecosystem) అన్న రెండు రకాలుగా విభజించవచ్చు. మంచినీటి జల : 
ఆవరణ వ్యవస్థను తిరిగి (ఎ) ప్రవాహనీటి జల ఆవరణ వ్యవస్థ (060 20039540) (బి) నిలకడైన నీటి 
జలావరణ వ్యవస్థ (Lentic Ecosystem) అనే రెండు రకాలుగా విభజించవచ్చు. (ప్రవాహ నీటి జలావరణ 
వ్యవస్థకు ఉదాహరణ నదులు. నిలకడ నీటి జలావరణ వ్యవస్థకు సరస్సు (12k6), కొలను (9016) చక్కటి 
ఉదాహరణలు. 


అదే విధంగా సముద్ర జల ఆవరణవ్యవస్థను తిరిగి (ఎ) లోతు తక్కువ సముద్ర జలఆవరణ 
వ్యవస్థ (£511జ్బ) (బి) లోతు ఎక్కువ సముద్రజల ఆవరణ వ్యవస్థ (06౦9 0662౫) అన్న రెండు రకాలుగా 
విభజించవచ్చు. సముద్ర తీర ప్రాంతాలు లోతు తక్కువ సముద్రజల ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ. 
సముద్రం మధ్యభాగం లోతు ఎక్కువ సముద్రజల ఆవరణవ్యవస్థకు ఉదాహరణ. 


2, కృత్రిమ ఆవరణ న వస్ట (Artificial Ecosystem or Man Engineered Ecosystem) 


మానవుని చేత నిర్మితమైన ఆవరణ వ్యవస్థలను కృత్రిమ ఆవరణ: వ్యవస్థలని అంటారు. ఇవి 
పంటపాలాల ఆవరణ వ్యవస్థ (Crop land ecosystem), పారిశ్రామిక ఆవరణ వ్యవస్థ (Industrial 
ecosystem), ప్రయోగశాల ఆవరణ వ్యవస్థ (Laboratory ecosystem) మొదలైన అనేక రకాలుగా 
విభజించవచ్చు. 


పైన తెలిపిన ఆవరణ వ్యవస్థలతో పాటు అంతరాళ ఆవరణ వ్యవస్థ (Space craft ecosystem), 


సూక్ష్మజీవి ఆవరణ వ్యవస (Microbial ecosystem) అన్న అధునాతన ఆవరణ వ్యవస్థలను కూడా 
గుర్తించడమైంది. 


ఆవరణ వ్యవస్థ నిర్మాణం 
(Stucture of the Ecosystem) 
సహజ ఆవరణ వ్యవస్థలోకాని లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థలో కాని నిర్మాణంలో ముఖ్యంగా 
రెండు రకాల అనుఘటకాలు ఉంటాయి. అవి - 
1. నిర్జీవ అనుఘటకొలు 2. జీన అనుఘటకాలు 


1. నిన్టిన అనుఘుటకాలు (Abiotic Components) 


ఆవరణ వ్యవస్థలో జీవంలేని పదార్థాలను నిర్జీవఅనుఘటకాలు అంటారు. ప్రతి ఆవరణ 
వ్యవస్థలో నిర్జీవ అనుఘటకాలు తప్పకుండా ఉంటాయి. నిర్జీవ అనుఘటకాలు సాధారణంగా 
1 వాతావరణ కారకాలు (Climatic regime) 2. నిరింద్రియ పదార్థాలు (Inorganic Substances) 
రః కర్బన సంయోగ పదార్థాలు (Organic Compounds) అన్న మూడు రకాలుగా ఉంటాయి. ఉష్ణం 
(temperature), కాంతి (light), నీటి pH విలువ మొదలైనవి వాతావరణ కారకాలకు ఉదాహరణ. 
నిరింద్రియ, సేంద్రియ యౌగికాలకు ఉదాహరణ నైట్రోజన్‌ (0, హైడ్రోజన్‌ (1), ఆక్సిజన్‌ (0), 
ఫాస్ఫరస్‌ (P),కాల్షియమ్‌ (C2), సల్ఫర్‌ (5) మొదలైన అనేక మూలకాలు, వాటి యొక్క 
లవణాలు. అదే విధంగా కర్బన పదార్థాలకు ఉదాహరణ కార్పోహైడ్రేటులు, కార్సన్‌ (౮), (ప్రోటీన్‌లు, 


ఆవరణ వ్యవస్ధ 7 


విటమినులు, కేంద్ర కామ్లాలు. కాని కేంద్రకామాలు (Nucleic acids), హ్యూమిక్‌ ఆమ్లాలు (Humic 
20169), కొవ్వులు (1.101649) మొదలైన పదార్థాలు నిర్జీవ అనుఘటకాలకు, సజీవ అనుఘటకాలకు 
సన్నిహిత సంబంధాన్ని కల్లి ఉంటాయి. ప్రోటీన్లు, విటమినులు కూడా నిర్జీవ, సజీవ అనుఘటకాలకు 
సంబంధించినవే. 


2. జీవ అనుఘుటకాలు (Biotic Components) 


ప్రతి ఆవరణ వ్యవస్థలో వివిధ రకాల జీవరాశులుంటాయి. వీటినే జీవ అనుఘటకాలు అంటారు. 
ఆవరణ వ్యవస్థలోని వృక్షాలను, జంతువులను వాటి పోషణ సంబంధ విషయాల (trophic stand point) 
ననుసరించి జీవ అనుఘటకాలను తిరిగి స్వయంపోషిత అనుఘటకాలు (AaUtotrophs), పరపోషిత 
అనుఘటకాలు (heterotrophs) అని రెండు రకాలుగా విభజించారు. ఆహార పదార్థాలను స్వయంగా 
తయారుచేసుకొనే స్వయంపోషిత అనుఘటకాలను (మొక్కలు) 'ఉత్పత్తిదారులు' (Prంd॥C౭r5) అనీ, 
ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేసుకోలేక ఇతర వాటిమీద ఆధారపడే పరపోషిత 
అనుఘటకాలను (జంతువులు) “వినియోగదారులు” (Consumers) అనీ అంటారు. 


ఎ) ఉత్పత్తి దారులు (Producers) : 

ఉత్సత్తిదారులను వాటి స్వరూపాన్ని బట్ట 1. స్టూల వృక్షాలు (Macroplants), 2. సూక్ష్మ వృక్షాలు 
(Microplants) అని రెండు రకాలుగా విభజించవచ్చు. శిలీంధ్రాలను మినహాయిస్తే శైవలాల 
నుండి ఆవృత బీజాల వరకు (ప్రతిమొక్కను స్టూల వృక్షాలకు ఉదాహరణగా ఇవ్వవచ్చు. సూక్ష్మ 
వృక్షాలలో ముఖ్యమైనవి కిరణజన్య సంయోగ (క్రియ జరిపే బాక్టీరియమ్‌లు (Photosynthetic 
Bacteria), కీమోసింథటిక్‌ బాక్టీరియమ్‌లు (Chemosynthetic Bacteria), నైట్రోజన్‌ బాక్టీరియమ్‌లు 
(Nitrogen Bacteria), హైడ్రోజన్‌ బాక్టీరియమ్‌లు (Hydrogen Bacteria), సల్ఫర్‌ బాక్టీరియమ్‌లు 
(Sulphur Bacteria) మొదలైనవి. స్టూల వృక్షాలే కాని లేదా సూక్ష్మవృక్షాలే కాని నీరు, కార్బన్‌డయాక్సైడ్‌ 
వాయువు మొదలైన ముడి పదార్థాలతో సౌరశక్తిని వినియోగించుకొని హరిత రేణువులలో కిరణజన్య 
సంయోగ(క్రియ జరిపి పిండి పదార్థాలను తయారు చేసుకొని స్వయంపోషక విధానాన్ని అవలంబిస్తాయి. 
ఈ కర్బన పదార్థాలు మొక్క వివిధ జీవన (క్రియల నిర్వాహణలో, మొక్క పెరుగుదలలో, ఫలాల 
అభివృద్దిలో ఉపయోగపడతాయి. ఈ కర్బన పదార్థాలే యావత్‌ ప్రపంచాన్ని ప్రత్యక్షంగానో లేదా 
పరోక్షంగానో పోషిస్తున్నాయి. ఈ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఉత్పన్నమైన ఉప-ఉత్సాదితం' 
ఆక్సిజన్‌ వాయువు. ఈ వాయువు సర్వ ప్రాణులకు ప్రాణాధారం కాబట్టి దీనిని ప్రాణవాయువని 
అంటారు. 


బి) వినియోగదారులు (Consumers) : 

తమ ఆహారం కోసం ఇతర వనరుల మీద ఆధారపడి (బ్రతికే జీవరాశులను వినియోగదారులని 
లేదా పరపోషితాలని అంటారు. వినియోగదారులు తమ ఆహారం కోసం (ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా 
కాని ఆధారపడి (బ్రతుకుతాయి. వినియోగదారులను తిరిగి 1) స్టూల వినియోగదారులు 11) సూక్ష్మ 
వినియోగదారుల రెండు రకాలుగా విభజించవచ్చు. 


పర్యావరణ జీవశాస్త్రం 


I. సూల వినియోగదారులు (4200 Consumers) : 


ఆహారపదార్జాలను (మ్రింగి జీర్లించుకునే వినియోగదార్లను స్థూల వినియోగదారులని అంటారు. 
స్థూల వినియోగదార్లను వాటి ఆహార (ప్రవృత్తిని బట్టి నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి - 

1 ప్రాథమిక వినియోగదారులు గారుజు/ consumers) 

2. ద్వితీయ వినియోగదారులు (Sec6ndary consumers) 

3. తృతీయ వినియోగదారులు (Tertiary consumers) 

4. ఉన్నత (శ్రేణి వినియోగదారులు (౧౦౫ carnivores) 


1. ప్రాథమిక వినియోగదారులు (Primary Consumers) : 

వేళ్ళు, కాండాలు, పత్రాలు, పుష్పాలు, ఫలాలు మొదలైన వృక్షభాగాలపై లేదా వాటి అవశేషాలపై 
ఆధారపడి శాకాహారులు (HeIbiVvంre5) గొ (బ్రతికే జీవరాశులను (జంతువులు) ప్రథమ లేదా 
ప్రాథమిక వినియోగదారులని అంటారు. అమీబా, చిన్నచేప, జింక, కుందేలు, ఆవు, గుర్రాలు, ఏనుగు 
మొదలైన జంతువులన్నింటినీ ప్రాథమిక వినియోగదారులంటారు. ఇవి వృక్షాలపై ప్రత్యక్షంగా 
ఆధారపడి (బతుకుతాయి. 


2. ద్వితీయ వినియోగదారులు (SEC0ndary Consumers) : 

ద్వితీయ వినియోగదారులు వివిధ వృక్ష భాగాలపైనా ప్రథమ వినియోగదారుల పైనా ఆధారపడి 
సర్వభక్షకాహారులు (OMNiYare5) గా బ్రతుకుతాయి. కప్ప, పెద్ద చేప, కుక్క, మనిషి మొదలైనవి 
ద్వితీయ వినియోగదారులకు చక్కని ఉదాహరణలు. 


3. తృతీయ వినియోగదారులు (Tertiary Consumers) : 


ప్రథమ వినియోగదారులను, ద్వితీయ వినియోగదార్లను ఆహారంగా స్వీకరించి మాంసాహారులు 
(Carnivores) గా (బ్రతికే జీవరాశులను తృతీయ వినియోగదారులని అంటారు. ఉదాహరణ పాము. ఇది 
కీటకాలను, కర మొదలైన ద్వితీయ వినియోగదారులను భక్షిస్తుంది. 


4. ఉన్నత శ్రేణి వినియోగదారులు (Top CaM Tn 


సింహం (Lion), పెద్దపులి (11g౭7), చిరుతపులి (Leopard), రాబందు (VUlture) మొదలైన 
జంతువులను ఇతర క్షుద్ర జంతువులు భక్షించవు. ఈ ఉన్నత శ్రేణి జంతువులు ప్రథమ, ద్వితీయ, 
తృతీయ వినియోగదారులను భక్షించి బ్రతుకుతాయి. కాబట్టి వీటిని ఉన్నత [శ్రేణి వినియోగదారులు లేదా 
ఉన్నత[్రేణి మాంసాహారులు (Tంp Carnivores) అంటారు. 


Il. సూక్ష్మ వినియోగదారులు (4100 Consumers) : జం తము 
స్టూల, సూక్ష్మ ఉత్పత్తిదారుల, స్టూల వినియోగదారుల విసర్జకాలను మరియు మృత కళేబరాలను 
విచ్చిన్నం చేసి సరళ పదార్థాలుగా రూపొందించే సూక్ష్మజీవులను సూక్ష్మ వినియోగదారులు లేదా 
ఎచ్చిన్నకారులు (Decomposers) అంటారు. సూక్ష్మ వినియోగదారులకు, పూతికాహారి బాక్టీరియమ్‌లు 
(Saprophytic bacteria), ఆక్షినోమైసిటీస్‌ కు సంబంధించిన శిలీంధ్రాలు చక్కని ఉదాహరణ. సూక్ష్మ 


ఆవరణ వ్యవస్థ 9 


వినియోగదారుల వల్ల సంక్షిష్టమైన మృతకళేబరాలు విచ్చిన్నం చేయబడి తద్వారా వివిధ వాయువులు, 
నైట్రేటులు మొదలైన సరళ పదార్దాలు విడివడి వాతావరణంలో, నేలలో కలిసి పోతాయి. ఈ సరళ 
పదార్థాలు తిరిగి ఉత్పత్తిదారులచే వినియోగించబడడం, అవి తిరిగి సూక్ష్మ వినియోగదారుల వల్ల 
విచ్చిన్నం కావడం సదా వలయం రూపంలో జరిగే (ప్రక్రియ. 


ఆవరణ వ్యవస్థ = విధి నిర్వాహణ 


(Ecosystem - Functioning) 


ఆవరణ వ్యవస్థ పూర్తి అవగాహనకు దాని విధులను క్షుణ్ణంగా తెలుసుకోవటం అత్యంతావశ్యకం. 
ఆహారపు గొలుసుల ద్యారా శక్తి ప్రవాహం వివిధ పదార్థాలు గల జీవ-భూ-రసాయన వలయాలలో 
ప్రవహించి ఆవరణ వ్యవస్థకు స్థిరత్వాన్ని, జీవికి నిరంతర మనుగడను కల్పించడమే ఆవరణ వ్యవస్థ 
యొక్క ప్రధానమైన విధి. జీవ, నిర్జీవ అనుఘటకాల చర్యా, ప్రతిచర్యల నిర్వాహణను 'ఆవరణ వ్యవస్థ 
పథి నిర్వాహణ' అంటారు. ఆవరణ వ్యవస్థ సమ(గ విధి నిర్వాహణను ఈక్రింది అంశాల ద్వారా 
తెలుసుకోవచ్చు. 

1. ఆహారపు గొలుసులు 

2. ఇకలాబికల్‌ పిరమిడులు 

3. ఆవరణ శాక్తేయాలు 

4. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం. 

5. జీవ-భూ-రసాయన వలయాలు 
6. ఆవరణ వ్యవస్త యాజమాన్యం, నిశ్చలత, యుక్రతమత 
7 


. ఆవరణ వ్యవస్థలు - పరిణామం, 


1. ఆహారపు గొలుసులు 
(Food Chains) 


సౌరశక్తి (5012 energy) వృక్షాలలో కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారశక్తి 
(food energy) వనరులుగా మారి, ఉత్పత్తిదారులను వినియోగదారులు భక్షించగా మళ్ళీ తిరిగి 
అనేక పర్యాయాలు ఆహార శక్తి ఒక దశ-నుంచి వేరొక దశకు బదిలీ కావడాన్ని “ఆహారపు గొలుసు" 
అంటారు. ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారులు (హరిత వృక్షాలు) మొట్టమొదటి పోషకస్థాయి 
(trophic level) లో ఉంటాయి. దీనినే ఉత్పత్తి దారుల స్తాయి (Producers level) లేదా "ప్రథమ 
వం వ స్తాయి (Primary trophic level) అంటారు. మొక్కలను భక్షించే వివిధ శాకాహారులు 
ద్వితీయ పోషక స్థాయిల్లో (Secondary trophic levels) ఉంటాయి. ఈ స్థాయిని (ప్రథమ 
వినియోగదారుల స్ధాయి (Primary consumers level) అంటారు. (ప్రథమ వినియోగదారుల పైనా 
వృక్షభాగాలపైనా ఆధారపడి (బ్రతికే సర్వభక్షకాహారులను ద్వితీయ వినియోగదారుల స్థాయి 
(Secondary consumers level) అనీ, లేదా తృతీయ పోషక స్తాయి (Tertiary trophic level) 


10 పర్యావరణ జీవశాస్త్రం 
అనీ అంటారు. ప్రథమ వినియోగదారులపైనా, ద్వితీయ వినియోగదారులపైనా ఆధారపడి బ్రతికే 
మాంసాహారులను తృతీయ వినియోగదారుల స్తాయి (Tertiary consumers level) అనీ, లేదా 
ఛతుర్ద పోషక స్తాయి (Quarternary trophic level) అనీ అంటారు. అయితే ఆవరణ వ్యవస్థలో 
సర్వభక్షకాహారైన మనిషి వృక్షాలపైనా, జంతువులపైనా ఆహారం కోసం ఆధారపడి ఆహారపు గొలుసులో 
ఒకటి కంటే ఎక్కువ స్థాయిలను ఆ|క్రమిస్తాడు. పై విధంగా ఆహారపు గొలుసులో శక్తి వరుసగా 
ఉత్పత్తిదారుల నుంచి ప్రథమ వినియోగదారులకు; ప్రథమ వినియోగదారులనుంచి ద్వితీయ 
వినియోగదారులకు, ద్వితీయ వినియోగదారుల నుంచి తృతీయ వినియోగదారులకు (ప్రవహిస్తూ 
ఉంటుంది. ఆహార పదార్థాల బదిలీ ద్యారా ప్రతి పోషక స్థాయిలో 80% నుంచి 90% శక్తి నష్టపడి 
పోయి (dissipation) కొద్ది ప్రమాణాలలో మాత్రమే శక్తి వినియోగపడుతుంది. అందువల్లనే 
ఆహారపుగొలుసులో ఐదింటి కంటే ఎక్కువ పోషకస్థాయిలు అరుదుగా ఉంటాయి. శక్తి బదిలీల 
సామర్ద్యం వివిధ పోషక స్థాయిలలో వేరువేరుగా ఉండి, మారుతూంటుంది. (ప్రకృతిలో సహజంగా 
మూడు సాధారణ ఆహారపు గొలుసులుంటాయి. అవి - 


1. పచ్చిక ఆహారపుగొలుసు (౮722108 food chain) 
2. పూతికాహారపు గొలుసు (Detritus food chain) 
కర్ర పరాన్న ఆహారపు గొలుసు (Parasitic food chain) 
1. పచ్చిక ఆహారపుగొలుసు (Grazing food chain) 


హరితవృక్షాలపై వినియోగదారులు తమ ఆహారం కోసం ఆధారపడి బతకడమే “పచ్చిక ఆహారపు 


గొలుసు అంటారు. పచ్చిక ఆహారపు గొలుసులు సాధారణంగా భౌమ ఆవరణ వ్యవస్థలోనూ జల ఆవరణ 
వ్యవస్థలోనూ ఉంటాయి. 


ఎ) భౌమ ఆవరణ వ్యవస్థలో పచ్చిక ఆహారపు గొలుసులు 
(Terrestrial Ecosystem - Grazing food chain) 


ఇవి అనేక రకాలుగా ఉంటాయి. 
1. పచ్చిగడ్డి (ఉత్పత్తిదారులు చా మిడుత (ప్రథమ వినియోగదారులు) 

కప్ప (ద్వితియ Fe పితు 

పాము (తృతీయ వినియోగదారులు) 

డేగ లేదా నెమలి (చతుర్ధ వినియోగదారులు) 
2. . పచ్చిగడ్డి (ఉత్పత్తి దారులు) — మిడుత (ప్రథమ వినియోగదారులు) 

పక్షులు (ద్వితీయ వినియోగదారులు) 


డేగ (తృతీయ వినియోగదారులు) 
ఇది ఇంకొక పచ్చిక ఆహారపు గొలుసు. 


ఆవరణ వ్యవస్థ 1 


3. పచ్చిగడ్డి (ఉత్పత్తి దారులు) — కుందేలు . వినియోగదారులు) 


సింహం (ఉన్నత(శ్రేణి వినియోగదారులు) 
ఇది వేరొక పచ్చిక ఆహారపు గొలుసు. 


4. పచ్చిగడ్డి (ఉత్పత్తి దారులు) — మేక (ప్రథమ స 


మనిషి (సర్వభక్షకుడు) 
ఇది మరొక పచ్చిక ఆహారపు గొలుసు. 


బి) జల ఆనరణవ్యవస్థ - పచ్చిక ఆహారపు గొలుసులు 
(Aquatic Ecosystem - Grazing food chain) 
ఇవి రెండు రకాలు 


1. నిటిమొక్కలు (ఉత్పత్తిదారులు) — నీటిపై తేలియాడే జంతువులు 
(ప్రథమ వినియోగదారులు) 


స 
చిన్నచేపలు (ద్వితీయ వినియోగదారులు) 
పెద్ద చేపలు (త తీయ వినియోగదారులు) 
మనిషి (సర్వభక్షకుడు) 
ఇది ఒక పచ్చిక ఆహారపు గొలుసు. 
2. నిటి మొక్కలు (ఉత్పత్తిదారులు) చేపలు (ప్రథమ వినియోగదారులు) 
కప్పు (ద్వితీయ వినియోగదారులు) 
పాము (తృతీయ వినియోగదారులు) 
ఇది ఇంకొక పచ్చిక ఆహారపు గొలుసు 
2. పూతికాహారపు గొలుసు (Detritus food chain) 
జీవుల మృతకళేబరాలపై బాక్టీరియమ్‌ల వంటి సూక్ష్మజీవులు తమ ఆహారం కోసం 
ఆధారపడి (బ్రతుకుతాయి. వీటిని పూతికాహారులంటారు. ఈ సూక్ష్మజీవులు మృత కళేబరాలను 
క్రుళ్ళజేసి సరళ కర్చన పదార్థాలను ఆహారపదార్జాలుగా స్వీకరించే ఆహారపుగొలుసును పూతికాహారపు 
గొలుసు'అంటారు. నేల ఆవరణవ్యవస్థ (5011 ౭05)518n) లో సౌరశక్తి ప్రమేయం చెప్పుకోదగిన 
స్థాయిలో అవసరముండదు. అయినప్పటికీ మృతదేహాల నుంచి వెలువడిన శక్తి బాక్టీరియమ్‌ల 


బ్రాలొ నేలలో విలీనమవటం, నేల నుంచి శిలీంధ్రాలకు, శిలీంధాల నుంచి వివిధ జంతువులకు బదిలీ 


కావడం అనేది పూతికాహారపు గొలుసు నిర్మాణం. వ. గొలుసులు నేల ఆవరణవ్యవస్టలో, 
జల ఆవరణ వ్యవస్థలో ఉంటాయి. 


3 పర్యావరణ జీవశాస్త్రం 
ఎ) నేల ఆవరణవ గనస్ద -పూతికాహారపు గొలుసులు (501 Ecosystem - Detritus food chain) 


ఇవి రెండు రకాలు | 
1. మృత కళేబరాల కర్చన పదార్దాలు జో శిలీంధ్రాలు (ప్రథమ వినియోగదారులు) 


(ఉత్పత్తిదారులు) ఉడుత (ద్వితీయ వినియోగదారులు) 


డేగ (తృతీయ వినియోగదారులు) 
ఇది ఒక పూతికాహారపు గొలుసు. 


2. మృత కళేబరాల కర్చన పదార్దాలు " వానపాము వినియోగదారులు) 
(ఉత్పత్తిదారులు) కప్ప (ద్వితీయ వినియోగదారులు) 
పాము . వినియోగదారులు) 


గద్ద (చతుర్హ వినియోగదారులు) 
ఇది ఇంకొక పూతికాహారపు గొలుసు. 


బి) జల ఆవరణన గవస్ద -పూతికాహారపు గొలుసులు (Aquatic Ecosystem-Detritus food chain) 


1. మృత కళేబరాల కర్చన పదార్థాలు కాలా బాక్టీరియమ్‌లు, శిలీంధ్రాలు 
(ఉత్పత్తిదారులు) (ప్రథమ వినియోగగారులు) 


క చిన్న చేపలు వ వినియోగదారులు) 
పెద్ద చేపలు (తృతీయ వినియోగదారులు) 


న 
పక్షులు (చతుర్ధ వినియోగదారులు) 
ఇది ఒక పూతికాహారపు గొలుసు 


పూతికాహారపు గొలుసును సముద్రావరణ వ్యవస్థలో హీల్డ్‌ ౭2164, 1969), డబ్బ్యు.ఇ. ఓడమ్‌లు 

(W.E. Odum, 1970 చక్కగా చిత్రించారు. దక్షిణఫోరిడా బ్రాకిష్‌ మండలంలో రైజోఫొార మాంగిల్‌ 
(Rhizophora mangle) వంటి ఉప్పునీటి మొక్కల పత్రాలు లోతులేని వెచ్చని సముద్రపు నీటిలో 
రాలుతుంటాయి. ఈ రాలిన పత్రాలపై బాక్టీరియమ్‌లు, శిలీంధ్రాలు మొదలైన పూతికాహారులు, 
ఆహారం కోసం ఆధారపడి పత్రాలలోని కర్బన పదార్థాలను సరళ పదార్థాలుగా విచ్చిన్నం చేస్తాయి. ఈ 
సరళ పదార్దాలను (ప్రోటోజోవన్స్హు, శైవలాల వంటి తేలియాడే ప్లవకాలు ఆహారంగా [గ్రహించి సమూహాలుగా 
బ్రతుకుతాయి. (ప్రోటోజోవా సంబంధమైన జంతుకాలను శైవల సంబంధమైన వృక్షకాలను పీతలు, 
కీటకాల లార్వాలు, మైసిడ్‌లు (00౪5165), నిమటోడ్‌లు (16౫46069), ('ష్రింప్‌లు (911109), 
ఆంఫిపోడ్‌లు (2౫౧10069), కోపెపోడ్‌లు (606౫౦65) మొదలైన జంతువులు ఆహారంగా (గ్రహిస్తాయి. 
ఈ జంతువులను పూతికాహారపు వినియోగదారులు (Detritus consumers) అంటారు. ఈ పూతికాహారపు 
వినియోగదారులను 'స్మాలోమ్‌ఫిస్‌' వంటి మాంసాహారులు భక్షిస్తాయి. స్మాల్‌గేమ్‌ చేపలను లార్జ్‌ గేమ్‌ 
చేపలు, పక్షులు భక్షిస్తాయి. ఉప్పునీటి మొక్కల పత్రాలు పూతికాహారపు గొలుసు ద్యారా చేపలకు మంచి 


ఆవరణ వ్యవస్థ 13 


ఆహారంగా లభిస్తాయి. ఈ పూతికాహారపు గొలుసులో దాదాపు 90% మృతకళేబరాల శక్తి వినియోగ 
పడుతుందని అంచనా. ఆవరణ వ్యవస్థలో పూతికాహారపు గొలుసు ఖనిజ వలయాల (Mineral cycles) 
విషయంలో (ప్రాముఖ్యతను కలిగి ఉంది. 


ఆహారపు వలయం (1004 Web) 


 ఆవరణవ్యవస్థలో ఆహారపుగొలుసులకు, ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులతో అంతర్గత 
సంబంధాలు ఉండి, ఏర్పడిన వలయాన్ని 'ఆహారపు వలయం' అంటారు. ఆవరణవ్యవస్థలో ఒక జీవరాశి 
ఒకటి కంటే ఎక్కువ పోషకస్థాయిలలో ఉండి వివిధ వనరుల ద్వారా ఆహారాన్ని సంపాదించుకొని, వివిధ 
పోషకస్థాయిలలోనున్న వినియోగదారులకు ఆహారంగా వినియోగపడుతుంది. ఇటువంటి బీవరాశులే 
ఆహారపు గొలుసులను కలిపి ఆహారవలయాలను ఏర్పరుస్తాయి. ప్రతీ పోషక స్థాయిలో కూడా కొంతశక్తి 
విధిగా నష్టపోవడం వల్ల ఆహారపు గొలుసును పొడిగించటానికి కావలసిన శక్తి లేనందువల్ల ఆహార ' 
వలయం ఏర్పడుతుంది. 
ప్రకృతిలో ఆవరణవ్యవస్థ స్థిరత్వాన్ని నిర్వహించటంలో ఆహార వలయాలు ప్రముఖపాత్ర 
వహిస్తాయి. ఉదాహరణకు గడ్డమైదానం పచ్చిక ఆహారపు గొలుసులలో కుందేలు (120010 నివసించకపోతే 
దానికి బదులుగా ఎలుక (0256) గడ్డి పరకలను తిని కుందేలు లేని లోటుని. తీరుస్తుంది. 
ఈ ఎలుకను పాము, పామును గుడ్లగూబ భక్షిస్తాయి. పై విధంగా కుందేలు లేనిలోటును 
“ఎలుకలు తీర్చడం వల్ల సుస్థిర ఆవరణవ్యవస్థకు ఎలాంటి భంగం వాటిల్ల లేదు. సుస్థిర సమతుల్య 





సటం. 2.1 గడ్డిమైదానం (పచ్చికబయలు): ఆనరణవ్యవస్థ, ఆహారవలయం 


14 పర్యావరణ జీవశాస్త్రం 
ఆవరణ వ్యవస్థ (Stable balanced ecosystem) అన్ని జీవరాశులు బతకడానికి అత్యంతావశ్యకమైన 
ఆవరణ వ్యవస్థ. ఉదాహరణకు శాకాహారులు గనుక ఆవరణవ్యవస్థలో లేకపోయినట్టెతే ఉత్పత్తిదారులు 
మితిమీరి కక్రిక్కిరిసి, పోటీపడి పెరిగిపోయి, చిట్టచివరికి నశిస్తాయే తప్ప, ఎట్టి పరిస్థితులలోనూ 
వినియోగపడవు. ఇదే విధంగా ద్వితీయ వినియోగదారులు లేకపోతే ప్రథమ వినియోగదారులు, 
తృతీయ వినియోగదారులు లేకపోతే ద్వితీయ వినియోగదారులు చావకుండ, (బ్రతికి ఆవరణవ్యవస్థ్ర 
స్థిరత్వం చెడిపోతుంది. అందువల్ల స్థిర ఆవరణ వ్యవస్థ నిర్వహణకు ప్రతీజాతి ఒక రకమైన సహజ 
నిరోధకత (Natural Chek) కల్పించడానికి ప్రకృతి సిద్దంగా నిర్దేశించబడినట్టు తెలుస్తుంది. 


2. ఇకలాబికల్‌ పిరమిడులు 
(Ecological Pyramids) 


(బిటిష్‌ ఆవరణ శాస్త్రవేత్త చారెన్‌ ఎల్లన్‌ (Charles Elton, 1927) ఇకలాబికల్‌ పిరమిడ్‌ల 
ఊహాచి(త్రాన్ని ప్రప్రథమంగా (ప్రవేశపెట్టి అభివృద్ది చేశాడు. ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు, 
ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, విచ్చిన్నకారులు 
మొదలైన అనుఘటకాల సంఖ్య (Number), జీవ (ద్రవ్యరాశి (Bi0m&s5), శక్తి (Energy) ఒక దానికొకటి ' 
సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాయి. ఈ సంబంధాలను రేఖా పటం ద్యారా పిరమిడ్‌ల 
రూపంలో తెలియజేయడాన్ని ఇకలాజికల్‌. పిరమిడ్‌లని అంటారు. ఈ ఇకలాజికల్‌ పిరమిడ్‌ 
పీఠభాగంలో ఉత్పత్తిదారులు, వాటిపై (క్రమంగా ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, 
తృతీయ వినియోగదారులు, విచ్చిన్నకారులు ఒకదానిపైన ఒకటి వివిధ స్థాయిలలో చివరి వరకు 
అమరి ఉంటాయి. 


ఇకలాజికల్‌ పిరమిడుల రకాలు (Types of Ecological Pyramids) 


ఇకలాజికల్‌ పిరమిడ్‌లు సాధారణంగా మూడు రకాలుంటాయి. 
1. సంఖ్యా పిరమిడ్‌లు (Pyramid of Numbers) 

2. జీవ (ద్రవ్యరాశి పిరమిడ్‌లు (Pyramid of Biomass) 

3. శక్తి పిరమిడ్‌ (Pyramid of Energy) 


1. సంఖ్యా పిరమిడ్‌లు (Pyramid of Numbers) 


ఉత్పత్తిదారులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు విచ్చిన్నకారులను గురించిన 
సంఖ్యా సంబంధమైన ఎషయాలను తెలిపే రేఖాపటాన్ని సంఖ్యాపిరమిడ్‌లని అంటారు. ఈ పిరమిడ్‌ల 
ద్వారా ప్రతీ పోషకస్థాయి (610% trophic level) లో ఎన్ని జీవరాశులున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. 
ఉత్పత్తిదారులు నీటిలో తేలియాడే గడ్డి మొక్కలైనప్పుడు, లేదా ఓక్‌ (02) వంటి పెద్ద వృక్షాలైనప్పుడు 
ఆయా సముదాయాల్లోని వృక్షాల సంఖ్యలో పలువిధాలైన వ్యత్యాసాలుండడం వల్ల సంఖ్యా పిరమిడ్‌ల 
నిర్మాణంలో కూడా పెద్ద పెట్టున మార్పులు జరుగుతాయి. కాబట్టి ఆ ఆవరణ వ్యవస్థ సంఖ్యామానాన్ని 
పిరమిడ్‌ల ద్వారా కొలవడం కష్ట సాధ్యమైన పని. అందువల్లనే అటువంటి వివరాలను పిరమిడ్‌లో 


ఆవరణ వ్యవస్ధ 15 


పొందుపరచటం కంటే పట్టిక రూపంలో వివరించటం చాలా సులభం. (ప్రస్తుతం మేము గడ్డిమైదానం, 
కొలను మరియు అరణ్య ఆవరణ వ్యవస్థలను గురించిన సంఖ్యా సంబంధమైన వివరాలను సంఖ్యా 
పిరమిడ్‌ల ద్వారా చర్చించాము. 


ఎ) గడ్డిమైదానం ఆవరణ వ్యవస్థ - సంఖ్యా పిరమిడ్‌ 


(Pyramid of Numbers of grassland Ecosystem) : 


ఒక గడ్డిమైదానం ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు సాధారణంగా అధిక సంఖ్యలో ఉంటాయి. 
ఈ సంఖ్య ఉత్పత్తిదారుల నుంచి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు మరియు 
విచ్చిన్నకారుల ద్వారా వివిధపోషక స్థాయిలలో పిరమిడ్‌ పీఠభాగం నుంచి (క్రమంగా శిఖరా[గ్రం వరకు 
వెళ్ళినపుడు (క్రమంగా తగ్గిపోతుంది. ఉత్పత్తి దారులైన గడ్డిమొక్కల సంఖ్య కంటే శాకాహారులైన కుందేలు, 
ఎలుక వంటి ప్రథమ వినియోగదారుల సంఖ్య తక్కువగా ఉంటుంది. బల్లి, తొండ, పాము మొదలైన 
ద్వితీయ వినియోగదారుల సంఖ్య, (ప్రథమ వినియోగదారుల సంఖ్య కంటే తక్కువగా ఉంటుంది. అదే 
విధంగా ఉన్నత (శ్రేణి మాంసాహారులైన డేగ, (గ్రద్ద మొదలైన తృతీయ వినియోగదారులు ద్వితీయ 
వినియోగ దారుల కంటే చాల తక్కువ. సంఖ్యలో ఉంటాయి. అందువలన ఈ సంఖ్యా పిరమిడ్‌ 
నిర్మాణంలో ఉత్పత్తి దారుల స్థాయి పిరమిడ్‌ పీఠభాగంలో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఉత్పత్తిదారుల 
స్థాయి పైన పిరమిడ్‌లో ప్రథమ వినియోగదారుల స్థాయి, ఉత్పత్తిదారుల స్థాయి కంటే తక్కువ స్థలాన్ని 
ఆక్రమిస్తాయి. ప్రథమ వినియోగదారుల స్థాయిపైన ద్వితీయ వినియోగదారుల స్థాయి ఇంకా తక్కువ 
స్థలాన్ని ఆక్రమిస్తుంది. అదే విధంగా ద్వితీయ వినియోగదారుల స్టాయిపైన తృతీయ వినియోగదారుల 





పటం. 2.2. గడ్డిమైదానం ఆవరణవ్యవస్థ - సంఖ్యా పిరమిడ్‌ 


16 పర్యావరణ జీవశాస్త్రం 
స్థాయి ఇంకా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. తృతీయ వినియోగదారుల స్థాయిసైన విచ్చిన్నక్రారుల 
స్థాయి ఇంకా తక్కువ స్థలాన్ని ఆ(క్రమిస్తూ పిరమిడ్‌ శిఖరాగ్ర భాగాన్ని చేరుకుంటాయి. అందువల్ల 
గడ్డిమైదానం ఆవరణ వ్యవస్థ సంఖ్యా పిరమిడ్‌ నిట్టనిలువు (౮9200 గా ఉంటుంది. 


బి) కొలను ఆవరణ వ్యవస్థ - సంఖ్యా పిరమిడ్‌ 
(Pyramid of Numbers of Pond Ecosystem) : 


కొలను ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులైన నీటిమొక్కలు, శైవలాలు, బాక్టీరియమ్‌లు మొదలైన 
వృక్షాలు, వృక్షప్షవకాలు అధికసంఖ్యలో ఉంటాయి. శాకాహారులైన చిన్న చేపలు, రోటిఫెర్లు (rotifers. 
మొదలైన ప్రథమ వినియోగదారులు ఉత్పత్తిదారుల కంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి. 


మాంసాహారులైన చేపలు, నీటి బీటిల్సు (2౭7 06౭663) మొదలైన ద్వితీయ వినియోగదారులు 
ప్రథమ వినియోగదారుల కంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి. చివరగా ఉన్నత[శ్రేణి మాంసాహారులైన 
పెద్దచేపలు, నీటి పక్షులు మొదలైన తృతీయ వినియోగదారులు ద్వితీయ వినియోగదారుల కంటే 
అల్ప సంఖ్యలో ఉంటాయి. కొలను ఆవరణవ్యవస్థలోని జీవ అనుఘటకాలను సంఖ్యాపరంగా 
సంఖ్యా పిరమిడ్‌లో చి!త్రీకరించినపుడు పిరమిడ్‌ పీఠభాగంలో ఉత్పత్తిదారులు ఎక్కువ విస్తీర్ణాన్ని 
ఆక్రమిస్తాయి. ఉత్పత్తిదారులకు పైభాగంలో ప్రథమ వినియోగదారులు, (ప్రథమ వినియోగదారులకు 
పై భాగంలో ద్వితీయ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులకు పై భాగంలో తృతీయ 


వినియోగదారులు క్రమంగా ఒకదానిపై ఒకటి వరుసగా (క్రమ(క్రమంగా తక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమిస్తూ 








తృతీయ 
మల వివియోగదారులు 
(మాంపావోరులు) 


వథమ 


వివయోగదారులు 
_(ఛాళావారులు) 


ఉతృత్తిదారులు 


వటం. 23 కొలను ఆనరణవ్యవస్థ - సంఖ్యా పిరమిడ్‌ 


ఆవరణ వ్యవస్థ 
శ 


పిరమిడ్‌ శిఖర భాగాన్ని చేరుకుంటాయి. కొలను ఆవరణ వ్యవస్థ సంఖ్యా పిరమిడ్‌ కూడా 
గడ్డిమైదానం ఆవరణ వ్యవస్థ సంఖ్యా పిరమిడ్‌ రీతిగా నిట్టనిలువుగానే ఉంటుంది. 


సి) అరణ్య ఆవరణ వ్యవస్థ - సంఖ్యా పిరమిడ్‌ 
(Pyramid of Numbers of Forest Ecosystem) : 


ఒక అరణ్య ఆవరణ వ్యవస్థలోని జీవ అనుఘటకాలను సంఖ్యాపరంగా, సంఖ్యా పిరమిడ్‌ 
పథం ద్వారా. చూపించినపుడు, ఈ పిరమిడ్‌ గడ్డీ మైదాన ఆవరణ వ్యవస్థ సంఖ్యాపిరమిడ్‌ లేదా 
కొలను ఆవరణవ్యవస్థ సంఖ్యాపిరమిడ్‌ మాదిరిగా నిలువుగా కాకుండ, ఆకారంలో కొంత భేదాన్ని కల్లి 
ఉంటుంది. అరణ్య ఆవరణ వ్యవస్థలో బహువార్షికాలైన చింత (747247242౮ indica), మామిడి 
(Mangifera indica), మర్రి (Ficus bengalensis) మొదలైన ఉత్పత్తిదారులు తక్కువ సంఖ్యలో 
ఉంటాయి. ఈ ఉత్పత్తిదారులు సంఖ్యాపిరమిడ్‌ పీఠభాగంలో తక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమిస్తాయి. 
కాబట్టి పిరమిడ్‌ పీఠభాగం నిలువుగా ఉంటుంది. శాకాహారులైన పక్షులు, జింకలు, గుర్రం, ఏనుగు 
లాంటి (ప్రథమ వినియోగదారులు ఉత్పత్తిదారుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల, సంఖ్యా 
పిరమిడ్‌లో (ప్రథమ వినియోగదారులు. పటంలో చూపించినట్టు అడ్డంగా ఉండి ఉత్పత్తిదారుల 
కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమిస్తాయి. మాంసాహారులైన ఎలుగుబంటి, నక్క, పాము మొదలైన 
తృతీయ వినియోగదారులు, ప్రథమ వినియోగదారుల కంటే తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల 
సంఖ్యా పిరమిడ్‌లో ప్రథమ వినియోగదారుల పై భాగంలో తక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమిస్తాయి. దీనివల్ల 





పటం 2.4 అరణ్య ఆవరణవ్యవస్థ లు సంఖ్యా పిరమిడ్‌ 


18 పర్యావరణ జీవశాస్త్రం 
పిరమిడ్‌ నిర్మాణం మళ్ళీ నిలువుగానే పెరుగుతుంది. అదే విధంగా ఉన్నతగ్రేణి మాంసాహారులైన 
సింహం, పెద్దపులి, చిరుతపులి మొదలైన తృతీయ వినియోగదారుల సంఖ్య ద్వితీయ వినియోగ 


దారుల: సంఖ్య కంటే తక్కువగా ఉండడం -వల్ల సంఖ్యోపిరమిడ్‌ ఆకారం ఇంకా నిలువుగానే 
పెరుగుతుంది. 


డి) పరాన్న జీవి ఆహారపుగొలుసు - సంఖ్యా పిరమిడ్‌ 
(Pyramid of Numbers of Parasitic food chain) : 


పరాన్నజీవి ఆహారపు గొలుసులోని జీవ' అనుఘటకాలను సంఖ్యాపరంగా, సంఖ్యా పిరమిడ్‌ 
పటం ద్వారా వర్షించినపుడు పిరమిడ్‌ నిర్మాణం. - తలక్రిందులు చేసి బోర్లించిన గడ్డిమైదానం 
ఆవరణవ్యవస్థ సంఖ్యా పిరమిడ్‌లాగా కనబడుతుంది.. ఈ సంఖ్యా పిరమిడ్‌ తలక్రిందులుగా 
ఉండటానికి కారణం, ఉత్పత్తిదారులైన వృక్షాలు అన్ని సోషకస్థాయిలలోని జీవరాశుల కంటే తక్కువ ' 
సంఖ్యలో ఉండి "పిరమిడ్‌. పీఠభాగంలో అతి తక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉంటాయి. ప్రథమ 
వినియోగదారులైన శాకాహారపక్షులు ఉత్పత్తిదారుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల, అవి 
'సంఖ్యాపిరమిడ్‌లో ఉత్పత్తిదారులపైన ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ద్వితీయ వినియోగదారులైన 
నల్లి (048), పేను (1౭) మొదలైన పరాన్నజీవులు, ప్రథమ వినియోగదారుల సంఖ్య కంటే అధికంగా 
ఉండి సంఖ్యా పిరమిడ్‌లో ప్రథమ వినియోగదారుల స్థాయిసైన ఎక్కువ వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి. 
అదే మాదిరిగా బాక్టీరియమ్‌లు, ఆక్టినోమైసిట్లు వంటి పరాన్నజీవులు (H~ ౨7 parasites) అయిన 
తృతీయ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులకంటే అధిక సంఖ్యలో ఉండడంవల్ల సంఖ్యా 





పటం 2.5 పరాన్నజీవి ఆహారపుగొలును సంఖ్యా పిరమిడ్‌ 


రణ వ్యవస్ధ 19 


మిడ్‌లో శిఖరాగ్రాన్ని అధిరోహించి అత్యధిక విస్తీర్ణాన్ని ఆక్రమిస్తాయి. ఈ విధంగా ఉత్పత్తిదారుల 
చి ప్రథమ, ద్వితీయ, తృతీయ, వినియోగదార్డు వరుసగా ఒకదానికంటే ఒకటి అధికసంఖ్యలో 
డడం వల్ల సంఖ్యా పిరమిడు నిర్మాణం తలక్రిందులు చేసి బోర్లించినట్టుగా ఉంటుంది. 


పంటపొలాల ఆవరణ వ్యవస్థ - సంఖ్యా పిరమిడ్‌ 
(Crop Ecosystem - Pyramid of Numbers) : 


పంట పొలాల ఆవరణవ్యవస్థలో సంఖ్యాపిరమిడు నిర్మాణం. గడ్డిమైదాన ఆవరణ వ్యవస్థ 
ుఖ్యా పిరమిడు మాదిరిగా నిటారుగా ఉంటుంది. ఎందుకంటే ఉత్పత్తిదారులైన పంట 
ఎక్కలు అన్ని పోషక స్టాయిలలోని జీవ అనుఘటకాల కంటే అత్యధిక సంఖ్యలో ఉంటాయి. మిడుత 
rass hopper) వంటి (ప్రథమ వినియోగదారులు ఉత్పత్తిదారుల కంటే తక్కువ సంఖ్యలో 
౨టాయి. కప్పలు, పాముల వంటి ద్వితీయ వినియోగదారులు ప్రథమ వినియోగదారుల కంటే 
)కా తక్కువ సంఖ్యలో ఉంటాయి. అదేవిధంగా డేగ, గ్రద్ద వంటి తృతీయ వినియోగదారులు, 
తీయ వినియోగదారుల సంఖ్య కంటే చాలా తక్కువగా ఉంటాయి. కనుకనే పంటపొలాల ఆవరణ 
ఎఖ్యా పిరమిడులోని పీఠభాగంలో ఉత్పత్తిదారులు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించి, ప్రథమ, ద్వితీయ, " 
తీయ వినియోగదారులు ఒకదానిపైన ఒకటి పిరమిడ్‌ శిఖరా(గ్రం వైపు (క్రమంగా తక్కువ విస్తీర్ణాన్ని 
గ పఠరమిట్‌ నిర్మాణాన్ని నిలువుగా ఉంచుతాయి. 


జీన ద్రవ్యరాశి పిరమిడులు (Pyramids of Biomass) 


ఆవరణవ్యవస్థలో వివిధ పోషకస్థాయిలలో నున్న జీవ అనుఘటకాల ద్రవ్యరాశి సంబంధాలను 
రమిడ్‌ చిత్రపటం ద్వారా వ్యక్త పరచినటైతే ఆ చిత్రపటాన్ని జీవద్రవ్యరాశి పిరమిడ్‌ (31000233 
712016) అంటారు. .వివిధ ఆవరణవ్యవస్థల జీవద్రవ్యరాశి పిరమిడ్‌లను ఇక్కడ చర్చించాము. 
స్త 

ఎ. గడ్డిమైదానం ఆవరణ వ్యవస్థ జీవద్రవ్యరాశి పిరమిడ్‌ 

బి. అరణ్య ఆవరణ వ్యవస్థ జీవద్రవ్యరాశి పిరమిడ్‌ 

సి. కొలను ఆవరణ వ్యవస్థ జీవద్రవ్యరాశి పిరమిడ్‌ 
) గడ్డిమైదానం ఆవరణ వ్యవస్థ - జీవద్రవ్యరాశి పిరమిడ్‌ 

(Pyramid of Biomass of Grass Lands) : 

గడ్డిమైదానం ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల జీవద్రవ్యరాశి ఇతర పోషకస్టాయిలోని 
'నుఘటకాలకంటే అధికంగా ఉంటుంది. (ప్రథమ వినియోగదారులైన కుందేలు, ఎలుక వంటి 
"కాహారుల జీవ (ద్రవ్యరాశి, ఉత్పత్తిదారుల జీవ(ద్రవ్యరాశి కంటే తక్కువగా ఉంటుంది. 
రాంసాహారులైన బల్లి, తొండ, పాము వంటి ద్వితీయ వినియోగదారుల జీవద్రవ్యరాశి, (ప్రథమ 
'నియోగదారుల జీవ (ద్రవ్యరాశి కంటే తక్కువ. అదే విధంగా డేగ లాంటి ఉన్నత శ్రేణి 
రాంసాహారులైన తృతీయ వినియోగదారుల జీవ (ద్రవ్యరాశి, ద్వితీయ వినియోగదారుల 
ీవద్రవ్యరాశి కంటే తక్కువ. అందువల్లనే గడ్డిమైదానం ఆవరణ వ్యవస్థ జీవద్రవ్యరాశి పిరమిడ్‌ 


లి పర్యావరణ జీవశాస్త్రం 





పటం. 2.6 గడ్డిమైదానం ఆవరణవ్యవస్థ - జీవ ద్రవ్యరాశి పిరమిడు 


పీఠభాగం నుంచి ఉత్పత్తిదారులు, ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, 
తృతీయవినియోగదారుల జీవద్రవ్యరాశి (క్రమంగా శిఖరాగ్రం వైపు క్షీణించి, ఒకదాని కంటే ఒకటి 
తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అందువల్ల గడ్డిమైదానం ఆవరణ వ్యవస్థ జీవద్రవ్యరాశి పిరమిడ్‌ 
నిటారుగా కనబడుతుంది. 


బి) అరణ్య ఆవరణ వ్యవస్థ - జీవద్రవ్యరాశి పిరమిడ్‌ 
(Pyramid of Biomass of Forest Ecosystem) : 


గడ్డిమైదానం ఆవరణ వ్యవస్థలో మాదిరిగానే ఆరణ్య ఆవరణవ్యవస్థలో కూడా ఉత్పత్తిదారుల 
జీవద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది. లేడి, ఏనుగు మొదలైన శాకాహార సంబంధమైన (ప్రథమ 
వినియోగదారుల జీవ(ద్రవ్యరాశి, ఉత్పత్తిదారుల జీవద్రవ్యరాశికంటే తక్కువగా ఉంటుంది. అడే 
విధంగా తొండ, పాము, నక్క మొదలైన మాంసాహార సంబంధమైన ద్వితీయ వినియోగదారుల 
జీవద్రవ్యరాశి, ప్రథమ వినియోగదారుల జీవడ్రవ్యరాశి కంటే తక్కువగా ఉంటుంది. సింహం, పుల్‌ 
వంటి ఉన్నతశ్రేణి మాంసాహారులైన తృతీయ వినియోగదారుల జీవద్రవ్యరాశి, ద్వితీయ 
వినియోగదారుల జీవ (ద్రవ్యరాశి కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల అరణ్య ఆవరణ వ్యవ 
జీవద్రవ్యరాశి పిరమిడ్‌, గడ్డిమైదానం ఆవరణ వ్యవస్థ జీవ (ద్రవ్యరాశి పిరమిడ్‌ను పోలిఉండి 


ఆవరణ వ్యవస్థ తృతీయ 21 


వినియోగదారులు 





ద్వితీయ (య 

వినియోగదారులు 

ప్రథమ | 

వినియోగదారులు 
న్న 





౧ం౧లుతట అథ 


పటం 2.7 ఆరణ్య ఆవరణవ్యవస్థ = వ ద్రవ్యరాశి పీరమిడు 
సి) కొలను ఆవరణ వ్యవస్థ - జీన ద్రవ్యరాశి పిరమిడ్‌ 
(Pyramid of Biomass of Pond Ecosystem) : 
కొలను ఆవరణ వ్యవస్థ జీవద్రవ్యరాళశి పిరమిడ్‌ గడ్డిమైదానం ఆవరణ వ్యవస్థ జీవద్రవ్యరాశి 
పిరమిడ్‌ మాదిరిగా నిటారుగా కాకుండా, దానికి వ్యతిరేకంగా తలక్రిందులు చేసి బోర్లించినట్టుగా 





పట్లుం 2.8 కొలను ఆవరణవ్యవస్థ - జీవ ద్రవ్యరాశి పిరమిడు 


22 పర్యావరణ జీవశాస్త్రం 






15 వినియోగదారు 


40,000 ఉచ్వ్పత్తిదా 





యి 


జు 


పటం 2.9 
ఎ) ఇంగ్లీషు ఛానెల్‌లో జీవద్రవ్యరాశి gm”? బి) అరణ్య ఆవరణ న్యవస్థలో జీవ ద్రవ్యరాశి gm”? 


ఉంటుంది. కొలను ఆవరణవ్యవస్టలో ఉత్పత్తిదారుల (నీటిమొక్కలు) జీవద్రవ్యరాశి, మిగతా పోషక 
స్థాయిలలోని జీవ అనుఘటకాల జీవ (ద్రవ్యరాశి కంటే చాల తక్కువగా ఉంటుంది. ఉత్పత్తిదారుల జీవ 
ద్రవ్యరాశి కంటే శాకాహారులైన చిన్న చేప వంటి ప్రథమ వినియోగదారుల జీవ'ద్రవ్యరాశి ఎక్కువగా 
ఉంటుంది. అదే విధంగా ప్రథమ వినియోగదారుల జీవద్రవ్యరాశి కంటే పెద్దచేప వంటి ద్వితీయ 
వినియోగదారుల జీవ (ద్రవ్యరాశి అధికంగా ఉంటుంది. ఉన్నత (శ్రేణి మాంసాహారులైన నిటి పక్షుల వంటి 
తృతీయ వినియోగదారుల జీవ ద్రవ్యరాశి, ద్వితీయ వినియోగదారుల జీవద్రవ్యరాశి కంటే ఎక్కువగా 
ఉంటుంది. అందువల్ల కొలను ఆవరణ వ్యవస్థ జీవద్రవ్యరాశి పిరమిడ్‌లో ఉత్పత్తిదారుల నుంచి వరుసగా 
ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారుల వరకు, అంటే 
పిరమిడ్‌ పీఠభాగం నుంచి శిఖరా(గ్రం వరకు జీవ([ద్రవ్యరాశి విలువ [క్రమంగా పెరగడం వల్ల తలక్రిందులు 
చేసి బోర్రించినట్టు ఉంటుంది. 


ఓడమ్‌ (04౪0, 1971) ఇంగ్లీషు ఛానెల్‌ (English Channel) జలావరణ వ్యవస్థపైన వివిధ 
పరిశోధనలు జరిపి వివిధ పోషకస్టాయిలలో గల జీవద్రవ్యరాశి విలువలను కచ్చితంగా తెలుసుకున్నారు. 
వారు ఇచ్చిన వివరాల ప్రకారం ఇంగ్లీషు ఛానెల్‌లో ఉత్పత్తిదారుల జీవ ద్రవ్యరాశి విలువ 4 gm, 
వినియోగదారుల జీవద్రవ్యరాశి విలువ 21 §* ఉంటుంది. అదే విధంగా అరణ్య ఆవరణ వ్యవస్థలో 
ఉత్పత్తిదారుల జీవద్రవ్యరాశి విలువ 40,000 ౪m", వినియోగదారుల జీవ (ద్రవ్యరాశి విలువ 15 gm? 
ఉంటుందని ఓడమ్‌ ఇచ్చిన వివరాల ద్యారా తెలుస్తుంది. 


0! 


ఆవరణ వ్యవస్థ 23 


3. శక్తీ పిరమిడులు (Pyramids of Energy) 


ఒక సంవత్సరకాలంలో ఒక ఆవరణ వ్యవస్థలోని ఒక చదరపు మీటరు వైశాల్యం గల స 
వివిధ పోషకస్థాయిలలోని జీవరాశులకు ఉపయోగపడిన శక్తి మొత్తాన్ని పిరమిడ్‌ చిత్రపటం ద్యారా 


చిత్రీకరించినటైతే ఆ చిత్రపటాన్ని శక్తి పిరమిడ్‌ (Pyramid of energy) అంటారు. శక్తి పిరమిడ్‌ వివిధ 


పోషక స్థాయిలలో గల మొత్తం శక్తి ప్రవాహాన్ని చూపిస్తుంది. 

ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు సౌరశక్తిని (గ్రహించి, దానిని కిరణజన్య సంయోగక్రియలో 
రసాయన శక్తిగా మార్చి పిండి పదార్థాలను తయారుచేస్తాయి. ఈ విధంగా (గ్రహించిన సౌరశక్తి 
ఉత్పత్తిదారుల నుంచి వరుసగా ప్రథమవినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ 
వినియోగదారులకు ప్రవహించినప్పుడు (ప్రతీ పోషకస్టాయిలోను కొంత శక్తి తరిగిపోతూ ఉంటుంది. ఒక 
ప్రమాణవైశాల్యం గల స్థలంలో (1 చ.మీ.) ఒక ప్రమాణకాలం (1 సం।)లో ఉత్పత్తిదారులు, (ప్రథమ, 
ద్వితీయ, తృతీయవినియోగదారులకు సంబంధించిన వివిధ పోషకస్థాయిలలో వినియోగమైన మొత్తం శక్తి 
విలువలను పిరమిడ్‌లో సూచించినప్పుడు' ఆ శక్తి పిరమిడ్‌ నిట్టనిలువుగా ఉంటుంది. 

గడ్డమైదానం ఆవరణ వ్యవస్థలో హరిత వృక్షాలైన ఉత్పత్తిదారులు నిల్ల నిర్తీతకాలం (ఒక సంవత్సరం)లో 

ఒక ప్రమాణ వైశాల్యం (ఒక చ. మీ.) గల స్థలంలో అత్యధిక సౌరశక్తిని (గ్రహించి, ఆహార పదార్థాలను 
చేస్తాయి. అంటే సౌరశక్తిని రసాయన శక్తిగా మారుస్తాయి. అదే విధంగా కొలను ఆవరణ వ్యవస్థలో 
నిర్లీతకాలంలో, నిర్లీత వైశాల్యం గల 'స్టలంలోని నీటి మొక్కలు అత్యధిక సౌరశక్తిని (గ్రహించి దానిని 
రసాయనశక్తిగా మారుస్తాయి. గడ్డిమైదానం వ్యవస్థలో కాని, కొలను ఆవరణ వ్యవస్థలో కాని ఉత్పన్నమైన 








తృతీయ వినియోగదారులు 
(ఉన్నత శ్రేణి మాంసాహారులు) 


_ ద్వితీయ వినియోగదారులు 
(నూంసహారులు, సర్వ భక్షకాలు 


(ప్రథమ వినియోగదారులు 


పటం. 2.10 శక్తి పీరమిడు 


24 పర్యానరణ జీవశాస్త్ర 
మొత్తం శక్తిని పూర్తిగా శాకాహారులైన ప్రథమ వినియోగదారులు వినియోగించుకోలేవు. కానీ ఎంతోకొంళ 
శక్తిని తప్పకుండా వినియోగించు కొనగలవు. మాంసాహారులైన ద్వితీయ వినియోగదారులు ప్రథవ 
వినియోగదారులలోని కొంత శక్తిని మాత్రమే వినియోగించుకొంటాయి. అదే విధంగా ఉన్నత(శ్రే€ 
మాంసాహారులైన తృతీయ వినియోగదారులు ద్వితీయ వినియోగారులలోని కొంతశక్తిని మాత్రే 
వినియోగించుకుంటాయి. ఒక సంవత్సరం కాలంలో తృతీయ వినియోగదారులు, ద్వితీయ 
వినియోగదారులు, (ప్రథమ వినియోగదారులు వినియోగించుకున్న శక్తులను పోల్చి చూచినపుడు, ప్రథచ 
వినియోగదారుల కంటే ద్వితీయ వినియోగదారులు తక్కువ, ద్వితీయ వినియోగదారుల కంటే తృతీయ 
“వినియోగదారులు ఇంకా తక్కువ శక్తిని వినియోగిస్తాయని తేలుతుంది. హెచ్‌.టి. ఓడమ్‌ (1957 
U.S.A. లోని సిల్వర్‌ [స్పింగ్‌లలో (Silver springs in U.S.A) ఒక సంవత్సర కాలంలో వివి, 
పోషకస్టాయిలలో వినియోగపడిన శక్తి విలువలను పిరమిడ్‌ ద్వారా సూచించినపుడు శక్తి పిరమి' 
నిట్టనిలువుగా ఉంది. హెచ్‌.టి. ఓడమ్‌ సేకరించిన వివిధ పోషక స్థాయిలలో వినియోగపడిన శక్తి విలువ 
ఉత్పత్తిదారుల నుంచి క్రమంగా (ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ 
వినియోగదారులకు (క్రమ(క్రమంగా తగ్గిపోతాయి. 





ద్వితీయ షష“ 
పథము 
ష్య 3368 ల గదారులు 
20,810 
ఉత్పత్తి దారులు 


పటం. 2.11 శక్తిపిరమిడ్‌ పీల్వర్‌ ప్రింగ్‌ (యు.యన్‌.ఎ) 


ఉత్పత్తిదారుల శక్తి =  208l0K.cal మేంగో. 
(ప్రథమ వినియోగదారుల శక్తి 3,368.K.cal m? yr". 
ద్వితీయ వినియోగదారుల శక్తి 383 K.cal m? yr". 
తృతీయ వినియోగదారుల శక్తి 21 K.cal m? yr". 


ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్‌, జీవ[ద్రవ్యరాళి పిరమిడ్‌, శక్తి పిరమిడ్‌ అన్న మూడు పిరమిడ్‌ 
లోకెల్ల శక్తి పిరమిడ్‌ ఆవరణ వ్యవస్థ నిర్మాణాన్ని, నిర్వాహణను అద్దంపట్టినట్టు స్పష్టంగా చూపిస్తుం' 
ఎందుకంటే ఆహారపు (ద్రవ్యరాశి (1004 255) ఆహారపుగొలుసు ద్వారా వివిధ పోషక స్థాయిల 
(ప్రవహించడం ద్వారా ప్రతి పోషక స్థాయిలో వినియోగపడిన కచ్చితమైన శక్తి విలువలను శక్తి పిరమి 
తెలియజేస్తుంది. కాని సంఖ్యా పిరమిడ్‌లోనూ, జీవ (ద్రవ్యరాశి పిరమిడ్డలోనూ ఎపుడైనా జీవరాశుల నిలక 
§& (standing state of organisms) మాత్రమే గోచరిస్తుంది. ఆవరణ వ్యవస్థలో అన్ని శక్తి వనరుల, 
పరిగణనలోకి తీసుకున్నటెతే, జీవరాశుల పరిమాణం, జీవక్రియా శీలతలో ఏమైన మార్పులు జరిగినప్పటి 


|| 


|| 


res 


25 


వికార, పరిమాణాల్లో (Shape and size) ఎటువంటి మార్పులు ఉండబోవు. శక్తి పిరమిడ్‌ 
నే ఉంటుంది. ఉత్పత్తిదారులను, వినియోగదారులను వాటి ఆకార, పరిమాణ, సంఖ్య, 
శక్తీ సంబంధ విషయాలలో పోల్చినపుడు సంఖ్యా పిరమిడ్‌లు, జీవద్రవ్యరాశి పిరమిడ్‌లు 
' లేదా తల (క్రిందులుగా ఉండి స్వరూప-సౌష్టవంలో వ్యత్యాసాలు ఉండవచ్చు. 


3. ఆవరణ శక్తిశా స్త్రం 


(Ecological Energetics) 


మూలం సూర్యుడు. సూర్యుడు ప్రకాశించిన మొత్తం కాంతిలో 1/50 మిలియన్‌ వంతు 
మే భౌమావరణాన్ని (౮660506016) చేరుతుంది. సూర్య కిరణాలు అంతరిక్షం (350200) 
4" తరంగధైర్ధ్యం మొదలుకొని కొన్ని కిలోమీటర్ల తరంగధైర్హ్యంతో పయనిస్తాయి. 10%4 
np తరంగధైర్హ్యం గల రేడియోధార్మిక (radio waves) తరంగాలు భూమిని చేరకుండానే 
కాన్ని 28 కి.మీ. ఎత్తుపై గల వాతావరణంలోనే శోషిస్తాయి. అదృష్టవశాత్తు 300 1. కంటే 
'౦గరైర్హ్యం గల అతినీలలోహిత కిరణాలు (Ultraviolet radiations) వాతావరణంలోని 
*(Ozonelayer) ఆకస్మికంగా అంతం చేయబడుతున్నాయి. అందువల్లనే సమస్త జీవరాశులు 
ల్ల, అతినీలలోహిత కిరణాలు సోకి నశించకుండ రక్షించబడుతున్నాయి. 390 ౧1 నుంచి 
కరంగధైర్హ్యత గలె కనబడుతున్న కాంతి మరియు 760 [| నుంచి 100,000 my 
త గల పరారుణ (infra red radiations) కాంతి కిరణాలు మాత్రమే భూ ఉపరితలాన్ని 
సు. ఈ కాంతి కిరణాలలో కొన్ని కిరణాలు శూన్యంలోకి తిరిగి వక్రీభవనం చెందుతాయి 
"తావరణంలోని నీటి ఆవిరి (తేమ) చే శోషించబడుతాయి. సాధారణంగా ఒకరోజు! 

ేరుతున్న సౌరశక్తి (Sంlarenergy) లో 10% అతినీలలోహిత కిరణాలు, 45% కనబడుతున్న 
isibleradiations), 45% పరారుణ కిరణాలు ఉంటాయి (Reinfsnyder and Lull 1965). 


"లు 400 M| నుంచి 500 M| తరంగరైర్ష్యం గల నీలి కాంతి (blUe light) కిరణాలను, 
ఎండి 700 ML తరంగదైర్హ్యం గల ఎరుపు కాంతి (766 1180 కిరణాలను అత్యధికంగా 
అదె విధంగా 492 mL నుంచ 535 ML తరంగధైర్హ్యం గల ఆకుపచ్చ కాంతి (green 11200 
కూడా అధికంగానే (గ్రహిస్తాయి. కాని దూరపు పరారుణ కాంతి (far Infra red radiations) 
అధికంగానే (గహించినప్పటికీ, దగ్గరి పరారుణ కాంతి (near infra red light) కిరణాలను 
) తక్కువగా (గ్రహిస్తాయి (౮26, 1965). హరిత వృక్షాలు ప్రత్యేకంగా నీలి మరియు ఎరుపు 
"లను [గ్రహించి సౌరశక్తి (SOంlarenergy) ని రసాయనశక్తి (CheMIcal energy) గా మారుస్తాయి. 
ఎనశక్తి (కార్పోహైడ్రేటులు, పిండిపదార్జాలు) జీవ అనుఘటకాలకు ఆహారశక్తి (ఆహారం)గా 
డుతుంది. 
మావరణ వ్యవస్థకు వచ్చే సౌరశక్తి ప్రమాణం, హరిత వృక్షాలు కిరణ జన్య సంయోగక్రియలో 


చుకునే శక్తి ప్రమాణం, ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు వినియోగపడే శక్తి 
'మాణం మొదలైన అంశాలు శక్త్‌శాస్త్రం (energetics) ద్వారా విశదమవుతున్నాయి. ఒక 


పర్యావరణ జీవశాస్త్రం 


సౌరశక్తి 1/50 మిలియన్‌ వంతు 





25% 





వకీభవనము 


10% వాతావరణం 


15% 
శోషణ ర్‌ | 


| 1 





పటం 2.12 భౌమూవరణం చేరుతున్న. సౌరశక్తి 


ఆవరణ వ్యవస్థ 27 


సంవత్సరంలో దాదాపు 15x10° క్యాలరీలు గM-* సౌరశక్తి భౌమావరణంలో (గ్రహించబడుతుంది (Phlhpson, 
1966). దీనిలో 34% శక్తి మేఘాలు, దుమ్ము రేణువుల వల్ల వక్రీభవనం చెంది తిరిగి వెనుకకు ' 
అంతరిక్షంలోకి మరలుతుంది. ఓజోన్‌ పొర, నీటి ఆవిరి, ఇతర వాయువులచే 9% శక్తి హరించ 
బడుతుంది. అదే విధంగా 10% శక్తిని వాతావరణం శోపిస్తుంది. ఇక మిగిలిన 47% సౌరశక్తి భూతలాన్ని 
చేరుకుంటుంది. ఈ శక్తిలో హరిత వృక్షాలు కేవలం 1% నుంచి 5% సౌరశక్తిని గ్రహించి రనాయనశక్తి 
(కార్బోహై[డ్రేటులు) గా మారుస్తాయి. ఇది పోగా మిగిలిన 42% నుంచి 46% సౌరశక్తిని నేల, నీరు, వృక్షాలు 
ఉష్ణం రూపంలో (గ్రహిస్తాయి. అయితే వాతావరణ నిర్మలత్వం, భూ ఉపరితలం ఎత్తును బట్టి 
వివిధ ప్రదేశాలు వివిధ రకాలుగా శక్తి ప్రమాణాలను (గ్రహిస్తాయి. భూమధ్య రేఖ ప్రాంతం, ఇతర ఉష్ణ 
_ మండల (ప్రాంతాలలో అధిక ప్రమాణాలలో సౌరశక్తి (గ్రహించబడుతుంది. ఉత్తరార్హగోళం, దక్షిణార్ద 
గోళాలు, ఎత్తైన పర్వత శిఖరాలు తక్కువ స్థాయిలో సౌరశక్తిని [గ్రహిన్తాయి. బ్రిటన్‌లో గ్రహించబడే 
సౌరశక్తి ష్య రమారమి సంవత్సరానికి 25x18 కాలరీలు *ే ఉంటుందని ఫిలిప్పున్‌ (Phillipson, 
1966) పరిశోధనలో తేలింది. మిచిగన్‌ (41001820) లో సంవత్సరానికి 4.7౫10 కాలరీలు ౧, జార్జియా 


(Georgia U.S.A) లో సంవత్సరానికి 6.0౫10" కాలరీలు 1ే సౌరశక్తి (గహించబడుతుందని 
అంచనాలు ఉన్నాయి (Golley, 1960). 


4. ఆనరణ వ్యనస్థలో శక్తి ప్రవాహం 
(Energy flow in the Ecosystem) 


ఆవరణ వ్యవస్థలో వక్తి ఎప్పుడూ ఒకే దిశలో చలిస్తుంది. కాబట్టి ఆ శక్తి చలనాన్ని సాధారణంగా 
“శక్తి ప్రవాహం' అంటారు. ఆవరణ వ్యవస్థలో ప్రవహించిన శక్తి మొత్తాన్ని పర్యావరణ శక్తి (Environmental 
energy) అంటారు. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. శక్తి ఒక రూపం నుంచి వేరొక రూపానికి 
మార్పు చెందుతుంది. ఇదె థెర్మోడైనమిక్స్‌లోని మొదటి సూత్రం (Law of conservation of energy). 
థెర్మోడైనమిక్స్‌లోని రెండవ సూ(త్రమైన 'The Law 01 6౧౮007 ప్రకారం శక్తీ, అధిక గాఢత నుండి 
అల్పగాఢతకు వితరణ చెందుతుంది. హరితవృక్షాలు సౌరశక్తిని వినియోగించుకొని రసాయనశ్రక్తిగా 
మారున్తాయి., 


సౌరశక్తి + 
600. + 1240 —— C,H..0, + 64,0 + 60, | 


హరితం 
హరిత వృక్షాలు (గ్రహించిన సౌరశక్తితో కార్బో హైడ్రేట్లు ఏర్పడగా, వీటిలో కొంతభాగం శ్వాసక్రియలో 


వినియోగపడుతుంది. మిగిలిన భాగం (ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులకు వరుసగా బదిలీ 
అవుతుంది. ప్రతీ పోషకస్టాయిలో శక్తి ఒక రూపం నుండి ఇంకొక రూపానికి మార్పిడి చెందుతుంది. ప్రతి 
పోషక స్థాయిలో కొంత శక్తి ఉష్ణం రూపంలో వెలువడి వినియోగపడదు. ఈ విధంగా శక్తి అధిక 
గాఢతనుంచి అల్పగాఢతకు ప్రవహించి, థెర్మోడైనమిక్స్‌ రెండవ సూత్రానికి అనుబంధంగా ఉంటుంది. 


శాక్తేయాలను దృష్టిలో పెట్టుకొని ఒక ఆవరణ వ్యవస్థలో ఈ కింది విషయాలను గురించి 
అవగాహన చేసుకోవటం అత్యవసరం. 


28 పర్యావరణ జీవశాస్త్ర, 

1. _ ఉత్పత్తిదారులు సౌరశక్తిని గ్రహించి పిండిపదార్జాల ఉత్సాదనలో సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి 

2. ఉత్పత్తిదారుల ఉత్సాదనను వినియోగదారులు వినియోగించుకొంటాయి. 

3. వినియోగదారులు గ్రహించిన ఆహారపదార్దంలో కొంతభాగం, వినియోగదారులు జీర్లించుకు: 
సామర్ధ్యాన్ని బట్టి జీర్ణమవుతుంది. 

4. _ శ్వాసక్రియలో కొంత శక్తి నష్టమవుతుంది. 

5. దేహం నుంచి వెలువడే మలిన పదార్థాల ద్వారా కొంత శక్తి నష్టపోతుంది. 

6. జీవరాశులతో మిగిలిన శక్తిని నికర ఉత్పత్తి అంటారు. 


ట్రాన్సు (Transeau, 1926) ఉత్పత్తిదారుల (ప్రాథమిక ఉత్పత్తి మదింపు లెక్కలన 
మొట్టమొదటిసారిగా గణించారు. మొత్తం సౌరశక్తిలో 1.6% మాత్రమే మొక్కజొన్న పంటలో కార్పోహైడ్రేటు' 
ఉత్పాదన మదింపుకు వినియోగపడిందని పేర్కొన్నారు. 50% సౌరశక్తి, కిరణజన్యసంయోగ (క్రియక 
వినియోగపడటానికి ఏలుగానున్నపుడు మొక్కలలో నికర (ప్రాథమిక ఉత్పత్తి సామర్ద్యం 2.4%గా ట్రాను 
(1926) :*: పరిశోధనలో తేలింది. కూపర్‌ (C00per, 1975). =. పరిశోధనా ఫలితాలు కూడా ఇంచుమించ 
'ట్రాన్సు (1926) విలువలకు చాలా దగ్గరగా ఉన్నాయి. జూడే (Jఇ42, 1940) విస్‌కోన్సిన్‌ విశ్వవిద్యాలయ 
(University of Wisconsin) వారు కొలను ఆవరణ వ్యవస్థలో నానా జాతిమొక్కల సాలుసరి నిక 
(ప్రాథమిక ఉత్పత్తుల మదింపు లెక్కలను గణించారు. కొలనులో ప్రవేశించిన మొత్తం సౌరశక్తిలో 49.5“ 
వక్రీభవనం చెంది నీరు ఆవిరిగా ఏర్పడటానికి 25% సౌరశక్తి కొలను ఉష్ణోగ్రతను పెంచడానికి 21.71 
సౌరశక్తి స్పింగ్స్‌లోని మంచు కరగటానికి 3% సౌరశక్తి వినియోగపడి, మిగిలిన 0.8% సౌరశక్తి మొక్క. 
ప్రాథమిక ఉత్పత్తి కోసం ప్రత్యక్షంగా వినియోగించబడింది. ఓడమ్‌ (04, 1971) అనుకూల పరిస్థితి అ 
మొక్కకు (ప్రాథమిక ఉత్పత్తి కొసం 5% సౌరశక్తిని వినియోగించుకొనే సమర్థత ఉంటుందని త, 


అభిప్రాయాలను వెల్లడించాడు. అయితే చెరకు మొక్కలు 7.6% సౌరశక్తిని అధికస్టాయి ల్‌ 
వినియోగించుకొంటాయి. 


ఆవరణ శాస్త్రవేత్తలు సముదాయాల గతిశాస్త్రం (Communities dynamics) లో కచ్చితమై. 
వివరాలతో లేదా ఊహాజనితమైన వివరాలతో శక్తి ప్రవాహ మాదిరులను (Models of energy flow 
తయారు చేశారు. అటువంటిశక్తి ప్రవాహ మాదిరిని మొట్టమొదట రూపొందించిన మహాశయుజ 
లిండ్మన్‌ (Lindman, 1942). ఇతడు మిన్నెసోటాలోని సిడార్‌బాగ్‌ సరస్సు (Cedar Bog lake 6 
Minnesota) లో గల వివిధ పోషకస్థాయిల ద్వారా శక్తి ప్రవాహాన్ని వివరించి శక్తి గతిశాస్త్రం (౫ల౭ 
dynamics) భావనను అభివృద్ధి చేస్తి పోషక గతిశాస్తాన్ని (౪౯౦91౦ dynamics) రూపకల్పన చేశాడు 
అతడు వివిధ సాంకేతిక గుర్తుల ద్వారా ఆవరణ వ్యవస్థలోని శక్తి ప్రవేశం (1౧౧10, ప్రవాహం (10౪), శక్‌ 
నష్టం (Loss 01 energy) మొదలైన దశలను గుర్తించాడు. అతడు ఆవరణ వ్యవస్థ విధి నిర్యాహణను. 
శక్తి నిలువల స్థాయిలను, శక్తి బదిలి సామర్యం మొదలైన శక్తి సంబంధమైన విజ్ఞానాన్ని ప్రయోగాత ]కం7 
నిరూపించాడు. ఆవరణ వ్యవస్థలో ఒక నిశ్చిత స్థాయి వరకు ఉత్సాదన (క్రమంగా పెరుగుతు 
ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా తగ్గిపోతుందని వాదించాడు. నీటి మొక్కల సహజ యూ।ట్రాఫికేషు 
(Eutrophication) లో కూడా శక్తి ప్రవాహం, ఉత్సాదన పెరుగుదల, క్షీణత గురించి వివరణలు కూడు 


29 


ఆవరణ న్యనస్థ 
0 
0 
శ 





(aA uw వరి gwd Fe - aR (yogteg erz ons 


996'40'₹ 
cfe opm 


శ 










యం 
అ లయంలో ౦౦౦'౦|₹7 
రుణ శూ 
ae groe 
(ల్టిణకంల్నాం] 
gate 


set esyG 


1 పర్యావరణ జీవశాత్త 
ఇచ్చాడు. దురదృష్టవశాత్తు లిండ్‌మన్‌ (Lindman, 1942) తన 26వ ఏటనే చనిపోవడం వల్ల (ట్రా! 
డైనమిక్స్‌ సంబంధిత పరిశోధన ఆగిపోయింది. ఆ తర్వాత గొల్లె (6011ల 1960), ఓడమ్‌ (064౪: 
1956 & 1957), సోబోడ్‌కిన్‌ (SlobOdkin, 1959, 1960 & 1962), టీల్‌ (Teal 1957 & 196 
మొదలైన శాస్త్రవేత్తలు వివిధ రకాల ఆవరణ వ్యవస్థలలో శక్తి ప్రవాహ పద్దతులను గురించి అః 
పరిశోధనలు చేశారు. 


' హెచ్‌.టి. ఓడమ్‌ (1.2. ౦40, 1957) ఫ్లోరిడా సిల్వర్‌ సింగ్‌ (Plorida Silver spring U.S -. 
లో పరిశోధనలు జరిపి శక్తి ప్రవాహచిత్ర పటాన్ని తయారు చేశాడు (పటం 2.13)- సంవత్సరా? 
ఆ(స్రింగ్‌లో (ప్రవేశించే మొత్తం సౌరోశక్తి (11000108 solar radiation), 17,00,000 K.cal mM”? కా 
సంవత్సరానికి ప్రాథమిక ఉత్పత్తికోసం 4,10,000 K.21 ॥* శక్తి వినియోగించబడుతుంది. ఈ శక్తి 
20,810 K.cal m* విలువ గల శక్తి సంపూర్ణ ఉత్పత్తి కోసం వినియోగపడి మిగ 
3,89,190 K.cal m” శక్తి ఉష్ణం రూపంలో నిరుపయోగమైంది. 20,810 1.021 M* శక్తిలో 11,9 
K.cal m” శక్తి ఉత్పత్తిదారుల శ్యాస( క్రియకు వినియోగపడి నశించి పోయింది. ఇక మిగిలిన 8,833 . 
౧౧” శక్తి నికర ఉత్పత్తిలో నిలచి ఉంటుంది. దీనిలో 3,368 K.02] ౧” శక్తి శాకాహారులు (గ్రహిస్తారా 
శాకాహారుల నుంచి మాంసాహారులు 383 1.021 ౫] శక్తిని (గ్రహిస్తాయి. ఈ మాంసాహారుల ను€ 
21 K.cal 2” శక్తిని ఉన్నత(శ్రేణి మాంసాహారులు (గ్రహిస్తాయి. ఉత్పత్తిదారుల నుంచి మొదలుక్‌ 
ఉన్నతగ్రేణి మాంసాహారుల వరకు అన్ని పోషకస్థాయిల నుంచి మొత్తం 5,060 K.cal ఖే 
విచ్చిన్నకారులకు ప్రవహిస్తుంది. ఈ శక్తిలో విచ్చిన్నకారులు కేవలం 460 K.21* శక్తిని వినియోగించు క్‌ 
మిగిలిన 4600 K.cal M* శక్తిని ఉష్ణం రూపంలో వెలువరిస్తాయి. అదే విధంగా ఉన్నత(ే 
మాంసాహారులు 13 K.6al ౫ శక్తిని, సాధారణ మాంసాహారులు 316 1.021 ॥* శక్తిని, శాకాహారు' 
1,890 K.cal m* శక్తిని, ఉత్పత్తిదారులు 11,977 ౬.021 * శక్తిని శ్యాసక్రియలోనూ, ఇతర విధానా 
ద్వారానూ ఉష్ణం రూపంలో వెలువరిస్తాయి. అంతేకాకుండా ఉత్పత్తిదారులు కిరణజన్యసంయోగ [క్రియ 
ప్రత్యేకంగా 389,910 1.021 Mm" శక్తిని వేడి రూపంలో కోల్పోతాయి. శక్తి ప్రవాహంలో మొత్తం ఉప్ల 
రూపంలో కోల్పోయిన శక్తి 4,07,986 1౬.021 1” వృధా అవుతుంది. అంతేకాకుండ 2,500 K.cal nm 
శక్తి ఎగుమతి (అలుంగు) రూపంలో వృధా అవుతుంది. ఓడమ్‌ ప్రతిపాదించిన ఈ శక్తి ప్రవాహం నమూనా 
సముదాయాల పరిమితి, సరిహద్దులు, కాంతి, ఉష్ణ ప్రవాహాల ఎగుమతి-దిగుమతి, కర్చన పదాడ్డా 
నిలువలు, వాటి వివరాలు చక్కగా పొందుపరచాడు. 


ఆవరణ వ్యవస్టలలోని శక్తి నిలువల మదింపు లెక్కలను సమీక్షించినపుడు ఒక పోషకస్తాయి 
ఉన్నటువంటి శక్తి విలువలు పూర్తిగా వేరొక పోషక స్థాయిలోని వినియోగదారుల చేత వినియోగిం 
బడకుండా ఎక్కువ మోతాదులలో శక్తి విలువలు నిరుపయోగంగా మిగిలి ఉంటాయి. శాకాహారు+ 
(పథమ పోషకస్థాయిలోని ఉత్పత్తిదారుల ఫలాలు, పత్రాలను, ఇతర లేతభాగాలను, దుంపలను మా(తఆా 
వినియోగించుకొంటాయి. కాని ధారుఢ్యత గల వేళ్ళు, కాండం, శాఖలు, బెరడు మొదలైన ఎక్కువ 4 
నిలువలు గల భాగాలను వినియోగించుకోలేవు. అదే విధంగా రెండవ, మూడవ పోషక స్థాయిలలో 
మాంసాహారులు మెత్తని మాంసఖండాలను తప్ప, వెంట్రుకలు, చర్మం, ఎముకలు మొదలైన అధిక 4 


ఆవరణ వ్యవస్థ 31 


విచ్చన్నకారులు 


స్తా పచ్చికాహారపు 
రోలును 


—_ 
పూశికాహారపు 
గోలుసు 





విచ్చిన్నకారులు 


పటం 2.14 Y - ఆకారంలో శక్తి ప్రవాహం నమూనా 


గల జంతు భాగాలను వినియోగించుకోలేక వదిలివేస్తాయి. వినియోగదారులు వినియోగించుకొన్న 
(మింగిన) ఆహారపదార్థాలలో కొంతభాగం జీర్లమై, మిగతా జీర్ణం కాని భాగం విసర్టకాల రూపంలో 
బయటికి వదిలి వేయబడుతుంది. పై విధంగా వివిధ పోషకస్థాయిల ద్వారా శక్తి ప్రవాహం 
ప్రవహించినపుడు ప్రతి పోషక స్థాయిలో సరాసరి 10% శక్తి నిలువలు మాత్రమే నిలువ ఉంటాయనీ, 
కొంత భాగం వివిధ జీవన క్రియల వల్ల ఉష్ణం రూపంలో నశిస్తుందని, మిగిలిన శక్తి కళేబరాలలో నిలువ 
ఉంటుందని తెలుస్తుంది (5100061329, 1968). అందువల్ల పోషకస్థాయిల పరంపర (3106655176 
trophic levelsలో శక్తి .ప్రవాహరి " (క్రమంగా తగ్గుతుందని తెలుస్తుంది. ఆహారపు .గొలుసు 
చిన్నదైనపుడు ఎక్కువ ఆహారపు శక్తి (10064 energy), ఆహారపు గొలును పెద్దదైనపుడు తక్కువ 
ఆహారపు శక్తి వినియోగపడతాయి. 


సిల్వర్‌!స్పింగ్‌ ఆవరణ వ్యవస్థలో రెండు మూల ఆహారపు గొలుసులుంటాయని ఇ.పి. ఓడమ్‌ 

(2.౨. Odum, 1962) వివరించారు. అదే విధంగా కొన్ని వినియోగదారులు సజీవ పదార్థాలనే తింటాయని, 
ఇతర వినియోగదారులు నిర్జీవ పదార్దాలనే తింటాయని, ప్రతిఆవరణ. వ్యవస్థలో రెండు మూల 
ఆహారపు గొలుసులుంటాయనీ కూడా తెలిపారు. పచ్చిక ఆహారపు గొలుసు (Grazing food chain) 
హరిత వృక్షాల నుంచి మొదలై శాకాహారుల ద్వారా మాంసాహారుల వరకు, తద్వారా ఉన్నతశ్రేణి 
మాంసాహారుల వరకు నడుస్తుంది. ఇది సజీవ ఆహారపు గొలుసు. నిర్జీవ ఆహారపు గొలుసు విసర్జకాలు 
మరియు కళేబరాలలోని సంక్షిష్ట కర్బన పదార్థాల నుంచి మొదలై పూతికాహారులైన (saprophytes) 
సూక్ష్మజీవుల వరకు నడుస్తుంది. ది. ఓడమ్‌ ఉదాహరణల ప్రకారం రెండు ఆహారపు గొలుసులను ఒక దాని 
నుండి వేరొకటి పూర్తిగా వేరుపరచలేము. ఎందుకంటే పూతికాహారపు గొలుసులో వినియోగపడే 
జంతువుల మృతకళేబరాలు, విసర్జకాలు ఒకప్పుడు పచ్చిక ఆహారపు గొలుసులో శాకాహారులుగా ఉండి 


32 పర్యావరణ జీవశాస్త్రం 


1= (గ్రహించిన శక్త (Input) 

NU = వినియోగనడని శక్తీ (Not used) 
శ =బీర్ధమైన శక్తీ (Assimilated) 

P= ఉత్పత్తి (Production) 

R= శస కీయ (Respiration) 


G= పెరుగుదల (Growth) 





5 = నిలవచేసీన శ్ర (Stored energy) 


క = వినర్హించిన శక (Excreted energy) 


¥ 
R 


B = జీనదవ్వరాణి (Biomass) 


పటం 2.15 ఆవరణ శక్తి ప్రవాహం - విశ్వజనీన ఉదాహరణ 


ఉంటాయి. కాబట్టి ఈ రెండు ఆహారపు గొలుసులు ఒకదానికొకటి సన్నిహిత సంబంధాలను కళ్ల 
ఉంటాయి. ఈ రెండు ఆహారపు గొలుసులలో ముఖ్యమైన భేదం ఏమిటంటే కాలాను[క్రమంగా జీవ 
అనుఘటకాలు, నిర్జీవ కర్చన పదార్థాలుగా మారి సూక్ష్మజీవులచే విచ్చిన్నం చేయబడతాయి. కాబట్టి కాలం 
అనే కారకం (time factor) ఈ రెండు ఆహారపు గొలుసులపైనా (ప్రభావాన్ని చూపిస్తుంది. ఇ.పి. ఓడమ్‌ 
(E.P. Odum; 1968) రెండు ఆహారపు గొలుసులను కలిపి Y- ఆకారంలో శక్తి ప్రవాహ నమూనాను 
(The Y-Shaped energy flow model) ప్రతిపాదించాడు (పటం 2.14). 


ఇ.పి. ఓడమ్‌ (2.9. 04౪m, 1968) ఏదైనా ఒక మొక్క, ఒక జంతువు, ఒక సూక్ష్మజీవి వేయు 
వేరుగా లేదా ఒక జనాభా, సముదాయం, ఆవరణ వ్యవస్థ మొదలైన వివిధ రకాల ప్రమాణాలలో 
శక్తి (ప్రవాహాన్ని చూపించే ఉపయుక్తమైన విశ్వజనీనమైన మాదిరి (0౮017632! Model) చిత్రపటాన్ని 
ఆవిష్కరించారు. 


పటంలో 'B'తో సూచించి బాక్స్‌ (600%) జీవద్రవ్యరాశిని వ్యక్తపరుస్తుంది. జీవ అనుఘటకాలు 
(గ్రహించే మొత్తం శక్తి | చే గుర్తించబడింది. ఈ ఉదాహరణను రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. 


1. ఈ శక్తి ప్రవాహ నమూనా, ఒక జనాభాలో ఒక జాతికి ఇంకొక జాతితో గల సంబంధాన్ని, అవి 
తీసుకునే శక్తి సంబంధాన్ని, (ద్రవ్యరాశి, శక్తి కాలువల ద్వారా వ్యక్తపరుస్తుంది. 


2. ఒకే ఒక బాక్స్‌ (8) గల చిత్రపటాన్ని మొత్తం పూర్తి జనాభాకు ఉపయోగించవచ్చు, లేదొ అడే 
విధమైన రెండు. లేదా మూడు లేదా ఎక్కువ బాక్సులను ఉపయోగించి వివిధ పోషక 
స్థాయిల (Trophic levels) జీవన(క్రియను, ఆహార వినియోగాన్ని, శక్తి ప్రవాహాన్ని సులువుగా 
తెలుసుకోవచ్చు. 


33 


5. జీవ-భూ-రసాయన వలయాలు 
(Bio-geo-chemical cycles) 


పి జీవన(క్రియా (metabolic processes) నిర్వాహణలో దాదాపు 50 రకాల. 
దసాయన పదార్థాలు అవసరముంటాయి. ఈ 50 మూలకాలలో C, H, 0, 
[g, B, Zn, Mo, Co, ఓ Mn, Cu మొదలైన స్థూల, సూక్ష్మ మూలకాలు 
గతా మూలకాలు నామమా(త్రంగానూ అవసరముంటాయి. కార్సన్‌ (C), 
౨) మొదలైన వాయువులు కార్చొహైడ్రేటులు (పిండి పదార్థాలు), కొవ్వుపదార్థాలు 
త వహిన్తాయి. ప్రోటీన్ల జీవసంశ్లేషణ (Biosynthesis) లో నత్రజని (00 
కామ్లాల (Nucleic acids-RNA, DNA) తయారీలో నత్రజని, ఫాస్ఫరస్‌ (P) 
ఫ్రరస్‌ వల్లనే కణాల నుండి శక్తి రవాణా (6210100260 of energy) కూడా 
(వ), అమైనో ఆమ్లాల ఉత్సాదనలో అత్యవసరం. క్లోరోఫిల్‌ జీవసంశ్లేషణలో 
వహిస్తుంది. కాల్షియమ్‌ (C2) కణకవచాలకు దృఢత్వాన్ని కలుగజేస్తుంది. 
ము (£) అత్యంత అవసరం. ఇంకా ఇనుము (౯౭), మాలిబ్దినమ్‌ (M0), రాగి 
'లు, తత్సంబంధ రసాయనాలు వివిధ ఎంజైమ్‌ల ఉత్సాదనకు, ఎంజైమ్‌ల 
తాయి. జీవరాశులు వివిధ రకాల మూలకాలను, రసాయన పదార్దాలను 
కూగించుకొని కాలగమనంలో మరణిస్తాయి. మరణించిన జీవుల కళేబరాలలోని 
బాక్టీరియమ్‌ల వంటి సూక్ష్మజీవులచే విచ్చిన్నమై, సరళ పదార్థాలుగా మారి 
[19౧0 లో కలిసిపోతాయి. 


వివిధ మూలకాలు జీవ అనుఘటకాలలో (ప్రవేశించి, వాటి మరణానంతరం 
౨తో కలిసిపోవటం వంటి నిరంతర (ప్రవాహ చర్యా, ప్రతిచర్యల వలయాలను 
వ-భూ-రసాయన వలయాలు” అంటారు. అదే విధంగా పర్యావరణంలోని . 
న్య జరిగే పదార్థాల వినిమయ (Exchange) అధ్యయనాన్ని “జీవ-భూ-రసాయన 


న, ద్రవ, వాయు రూపాల్లో జీవరాశులు (గ్రహిస్తాయి. ఆవరణ వ్యవస్థలో నిర్జీవ-: 
య్య జరిగే పదార్థాల వినిమయాన్ని పరిశీలించినపుడు నిర్మాణాత్మక (క్రియ 
న అనుఘటకాల ఉత్సాదన జరిగి విచ్చిన్నక్రియ (Catabolism) ద్వారా తిరిగి 
వడ సహజ మూలకాల సమతుల్యత (Balance) కొనసాగుతుంది. 


'అయాలలోని రకాలు : 
-భూ-రసాయన వలయాలను మూడురకాలుగా విభజిస్తారు. 
> (Gaseous Cycles) 


(Hydrological cycle/Water cycle) 
వాలు (Sedimentary Cycles) 


34 పర్యావరణ జీవశాష 


1. వాయునలయాలు 


వాతావరణం, జీవరాశులు, మృత్తిక మధ్య వివిధ వాయువుల పరస్పర వినిమయాన్ని (౫౦౧208 
“వాయువలయం” అంటారు. వాయువలయాలను తిరిగి 

ఎ) కర్బన వలయం (Carbon Cycle) 

బి) ఆక్సిజన్‌ వలయం (Oxygen Cycle) 

సి) నత్రజని వలయం (Nitrogen Cycle) అని మూడు రకాలుగా విభజించవచ్చు. 


ఎ) కర్భన వలయం 

జీవరాశులు, నీరు, వాతావరణం మధ్య జరిగే కర్చన వినిమయాన్ని “కర్చనవలయం” అంటా? 
వాతావరణంలో కర్పనం సాధారణంగా కార్బన్‌డైఆక్సైడ్‌ వాయువు రూపంలో, స్వేచ్చా స్థితిలో ఉంటుం 
వాతావరణంలో కర్చనం (ప్రమాణం 0.032% ₹ మాత్రమే అయినప్పటికీ ఇది లేనిదే మొక్క. 






వాతావరణం 
౮1) X10" 






5% 10° 


100%10”| జీవ రసాయన. 


సలుల పరిశ్రమలు 


10x10 





3100 Xx 10* 





పటం 216 భౌగోళిక కర్పవవలయం 


ఆవరణ వ్యవస్థ (వేక్‌ 


కార్పోహై(డ్రేటు (పిండిపదార్థం)లను కిరణజన్యసంయోగక్రియ ద్వారా ఉత్పత్తి చేయలేవు. కర్పనం ' 
లేనపుడు జీవి మనుగడకు తావులేదు. 

భౌగోళిక కర్బన వలయాన్ని పరిశీలించినపుడు వివిధ స్థాయిలలో ఉన్న కర్బన స్వరూపం, 
పరిమాణం స్పష్టంగా తెలుస్తుంది. వాతావరణంలో నున్న మొత్తం కర్బనం 711%10టన్నులు మాత్రమే. 
పారి(శ్రామిక ఏష్ణవానికి (Industrial revolution) పూర్వం భౌమావరణం (Geosphere) లో కర్పనం 
సమతుల్యతా స్థితిలో ఉండేది. కానీ పట్టణాభివృద్ది, పారిశ్రామికీకరణ వల్ల కర్చనం నిశ్చలస్థితి (stability) 
నశించిపోయింది. అడవులను నరకటం, శిలాజ ఇంధనం మండటం, పరి(శ్రమల స్థాపన, రవాణా 
వాహనాల. సంఖ్య పెరగటం, నూతన వ్యవసాయ పద్దతులు మొదలైన అభివృద్ది పనుల వల్ల కర్చన 
- పరిమాణం అవధులు దాటింది. దీనికి తోడు జీవఅనుఘటకాలు శ్వాసక్రియలో వదిలిన కార్బన్‌డైఆక్సెడ్‌ 
వాతావరణంలో కలుస్తుంది. ఈ వాతావరణంలోని కార్చన్‌డైఆక్సెడ్‌ వాయువు మాత్రమే 
కిరణజన్యసంయోగ। క్రియలో వినియోగపడి మొక్కలలో కార్బో హై(డ్రేటుల ఉత్పాదనకు దోహదం చేస్తుంది. 

సముద్రాలలో కర్చనం దాదాపు 39,000410* టన్నులు, అదే విధంగా శిలాజ ఇంధనంలో 
12,000x10° టన్నులు ఉంటుందని అంచనా. కిజ్వనం (fermentation) ద్వారా బాక్టీరియమ్‌ల వల్ల 
ఉత్పన్నమైన న(త్రికామ్లం (HNOo,), సల్య్యూరికామ్హం (L5౦0) వంటి అకర్బన ఆమ్లాలు వివిధ చర్యల 
వల్ల భూ పటలం (Earths crust) లోని సున్నపు రాళ్ళనుంచి కార్చన్‌డయాక్సెడ్‌ వాయువు విడుదల 
అవుతుంది. కార్తా క్రీదిస్మో నాన్‌ ఓ లిగోకార్లో ఫిల (Carboxydismonas oligocarbophila) అనే బాక్టీరియం 
చర్యవల్ల కార్చన్‌మోనాక్సెడ్‌ ఆక్సీకరణ చెంది కార్బన్‌డైఆక్సైడ్‌ వాయువు విడుదలవుతుంది. కార్చన్‌మోన్నాక్సెడ్‌ 
ప్రకృతిలో చాలా అరుదుగా ఉంటుంది. శిలాజ ఇంధనాలు మండినపుడు కొద్ది ప్రమాణంలో కార్చన్‌మోనాక్సెడ్‌ 
ఉత్పన్నమవుతుంది. ఇది సమస్త జీవరాశులకు విషవాయువు. కార్బన్‌ డయాక్సెడ్‌ వాయువు నీటితో కల్సి 
కార్చానిక్‌ ఆమ్లం (1,0) గా మారుతుంది. కార్పానిక్‌ ఆమ్లం హైడ్రోజన్‌ (1*) అయాన్‌లను విడుదల 
చేసి కార్బోనేటు (౧03 గా మారుతుంది. ఈ కార్బోనేటు తిరిగి నీటితో చర్యపాంది బై కార్వొనేట్‌ 
(1160) గా మారుతుంది. 

_ HO+C0 ———=— HCO, 
H,C0,————— H'+HCO,~ 


HCO, RS ee కకక H,0O+C0™ 


సముద్రాలలో కర్బనం నిలువలు కార్చోనేట్లు, బైకార్పోనేట్లుగా ఉంటాయి. వాతావరణంలోని 
కార్చన్‌డయాక్సెడ్‌కు 50 రెట్లు ఎక్కువ. కర్చన పదార్థం సముద్రాలలో ఉంటుంది. సముద్ర గర్భంలో 
కార్చోనేటు నిలువలు అధికంగా ఉండడం వల్ల కాల్షియమ్‌ కార్పొనేటు శిలలు (Calcium carbonate 
1001), పగడపు దిబ్బలు పుష్కలంగా కనబడుతాయి. అంతేకాకుండా సముద్రపు నీటిలో క్షారత్వం 
(Alkanity) ఉండడం వల్ల అధిక ఉష్ణోగ్రతలో గవ్వలు, శంఖాలు, ముత్యపుచిప్పలు, పగడాలు మొదలైన 
విలువైన వస్తువులు ఏర్పడతాయి. కార్చన్‌డయాక్సెడ్‌ వాయువు దూరారుణ కాంతి (infraredradiations)ని 
గ్రహించే విశిష్టధర్మాన్ని కల్లి ఉంటుంది. అందువల్లనే భౌమావరణ ఉష్ణోగ్రత పెరుగుదలకు కార్చన్‌డై ఆక్సెడ్‌ 
కూడా కొంత వరకు దోహదపడుతుంది. 


36 పర్యానరణ జీవశొ 


బి) ఆక్సిజన్‌ వలయం : 5 
వాతావరణం, మృత్తిక జలం, ఓజోన్‌పార మరియు జీవరాశుల మధ్య ఆక్సిజన్‌ వా 
పరస్పర పరివర్తన జరగడాన్ని ఆక్సిజన్‌ వలయం అంటారు. వాతావరణంలో ఆక్సిజన్‌ 
20.9476% */, ప్రమాణంలో ఉంటుంది. ఇది జీవుల శ్వాసక్రియలో అత్యంతావశ్యకమైన వాయ 
బ్రేకర్‌ (Broecker, 1970) భౌమావరణ వ్యవస్థలో (ప్రతి చదరపు మీటరుకు 60,000 మోల్స్‌ లేదొ 
టన్ను ఆక్సిజన్‌ ఉంటుందని తెలిపాడు. జీవావరణంలోని హరితవృక్షాలు కిరణజన్య సంయోగ(క్రిరు 
విడుదల చేసిన ఆక్సిజన్‌ వాయువు సంవత్సరానికి ప్రతి చదరపు మీటరుకు 8 మోల్స్‌ ఉంటుం 
అంచానాలు వేయడం జరిగింది. కిరణజన్య సంయోగక్రియలో విడుదలైన ఆక్సిజన్‌ మొత్తం .దొ' 


సర్వప్రాణుల శ్వాసక్రియకు సరిపడ వినియోగమవుతుంది. అయినప్పటికీ (ప్రతి 15 మిలియన్‌ టే 


0, *ా ral 


a జం NY 
గా క ౦0 
0, 0, 0H” 
sais Sr; 0,+c0=CO 
శ వ 2 ya pa 
_ 0, 0 సా 
ర్మ = సక 
న 





పటం 2.17 ఆక్సీజన్‌ వలయం 


1 భాగం ఆక్సిజన్‌ వాతావరణలో నిలువ చేయబడుతుంది. ఈ మిగిలిన ఆక్సీజన్‌లో కూడా కొంతభా 
కర్బనం, ఇనుము, గంధకం, ఇతర ఖనిజాలు శిధిలీకరణ (Weathering) లో ఆక్సికరణ చెందడా 
ఉపయోగపడుతుంది. కార్బోనేటు ఆక్సెడ్‌ (0౫౮౭5 0f 2rb0n216) శిలలో, నీటిలో కూడా కొంత ఆక్స్‌! 
నిర్బంధించబడి ఉంటుంది. నీటిమొక్కలు, నీటిలో కరిగిన ఆక్సిజన్‌నే ఎక్కువగా వినియోగించుకుంటాల 
వాతావరణంలోని ఓజోన్‌ (0,) పొరలో కూడా అత్యధిక మోతాదులలో ఆక్సిజన్‌ ఉంటుంది. ఈ విధం 
వాతావరణంలో ఆక్సిజన్‌ వాయువు జీవరాశుల అవసరానికి మించి పుష్కలంగానే ఉంటుంది. 


సి) నత్రజని వలయం 


వాతావరణం, మృత్తిక, జలం జీవరాశులు: మొదలైన వాటి మధ్య జరిగే నత్రజని పదార్శి 
వినిమయాన్ని నత్రజని వలయమనిఅంటారు. వాతావరణంలో దాదాపు 78.084% '/, పరిమాణం 


ఆవరణ. వ్యవస్థ ల 37 


నైట్రోజన్‌ వాయువుంటుంది. భౌమావరణ వ్యవస్థలో, జలావరణ వ్యవస్థలో నత్రజని వలయం అతి 
సంక్షిష్టమైంది. వృక్షాలలో క్లోరోఫిల్‌, (ప్రోటీనులు, నైట్రోజన్‌ మూలకంతో ఏర్పడతాయి. ఇంత ముఖ్యమైన 
వాయువు అయినప్పటికీ వృక్షాలు కానీ జంతువులు కానీ నైట్రోజన్‌ వాయువును ప్రత్యక్షంగా (గ్రహించలేవు. 
ఇది జడవాయువు (165% 823), కాబట్టి ఏ రసాయన చర్యలోను సాధారణంగా పాల్గొనదు. 
మొక్కలకు లభ్యమయ్యే ముఖ్యమైన . నైట్రోజన్‌ వనరు నేలలోని న్నైట్రేటులు మాత్రమే... 
వాతావరణంలోని నైట్రోజన్‌ వాయవు కొన్ని రకాల సూక్ష్మజీవుల వల్ల సహజీవనం ($)/010513) లేదా 
'అసహజీవనం (4500010319) వంటి విధానాల వల్ల నేలలలో స్థాపించబడుతుంది. సహజీవన విధానంలో 
నేలలో నత్రజని స్థాపించే రైజోబియమ్‌ (Rhi20bi4[M) ప్రజాతికి సంబంధించిన బాక్టీరియమ్‌లు అతి 
ముఖ్యమైనవి. ఇవిసాధారణంగా లెగ్యుమినోసి కుటుంబానికి సంబంధించిన మొక్కల వేళ్ల బుడిపెలలో 
ఆవాసాన్ని ఏర్పరచుకొని సహజీవనాన్ని సాగిస్తూ నత్రజనిని నేలలో స్థాపిస్తాయి. అనబిన (Anabaena), 
నాస్థాక్‌ (N0510౯) వంటి నీలి ఆకుపచ్చ శైవలాలు, అజుటోబాక్షల్‌ (1264054449 వంటి వాయుసహిత 


| వాతావరణ నత్రజని 
శిధిలీకరణ 4x10 
2% 107 







ప్‌ (| 101 





' నేలలు, అవక్షేపాలు , నీరు 6 ౫ 101 





పటం 2.18 భౌగోళిక నత్రజని వలయం 
(From data fo Holland, 1978 and Bowen, 1979, figures are in tonnes) 


38 పర్యావరణ జీవశాస్త్ర 
బాక్టీరియమ్‌లు, క్రాస్టరీడియమ్‌ (Closteridium) వంటి వాయురహిత బాక్టీరియమ్‌లు మొదలై 
సూక్ష్మజీవులు అసహజీవన విధానంలో నత్రజనిని నేలలో స్టాపిస్తాయి. ఇంకా లో సె దిళ్తైళ 
(Rhodospirillum) వంటి కిరణ జన్య సంయోగక్రియ జరిపే బాక్టీరియమ్‌లు కూడా నైట్రోజన్‌? 
స్టాపిస్తాయి (Kamen, 1953). అంతే కాకుండా వాతావరణం లోని నైట్రోజన్‌ వర్షరుతువులలో ప్రకాశవంతమై 
మెరుపులకు గురై నైట్రేటులుగా నేలలో స్టాపితమవుతుంది. పై విధంగా నత్రజని నైట్రేటు రూపల' 
నేలలో స్టాపితమై మొక్కలకు అద్భుతమైన ఎరువుగా వినియోగపడుతుంది. పై విధానాలనన్నింటి 
నత్రజని స్తాపన (Nitrogen Fixation) అంటారు. 

వృక్షాలు, జంతువుల మరణానంతరం మృతకళేబరాలలోని (ప్రోటీనులు, సంక్షిష్ట కర్చన నత్రజ 

సమ్మేళనాలు, బాక్టీరియమ్‌లు, ఆక్షినోమైసిటీస్‌, ఇతర శిలీంధాల చేత విచ్చిన్నమై సరళ నత్రజ 
సమ్మేళనాలుగా, సరళ కర్బన సమ్మేళనాలుగా నేలలోనూ నీటిలోనూ కలిసి పోతాయి. అంతే కాకుం. 

_ బౌనీల్తన్‌ (Bacillus), అమో శ్రనిఫైయింగ్‌ బాక్టీరియమ్‌లు (Ammonifying bacteria) Jot 
పూతికాహార బాక్టీరియమ్‌లు మృతకళేబరాలలోని క్లిష్ట కర్చన నత్రజని సమ్మేళనాలను మార్చి నత్రజ 
మరియు అమ్మోనియ (Ammonia) రూపంలో విడుదల చేస్తాయి. ఈ విధానాన్ని 'అమ్మోనిఫికేషు 
(Ammonification) అంటారు. 

అమ్మోనియా వాయువు నైట్రనోమోనాన్‌ (Nitrosomonas), నైటోబాక్టల్‌ (Nitrobacter) వంఈ 

నత్రీకరణ బాక్టీరియ మ్‌ల (Nitrifying microbes) చర్యల వల్ల నైట్రేటులుగా మారి నేలలో కల్సిపోతాయి. 
ఈ విధానాన్ని నత్రీకరణ (1౯002602) అంటారు. 

కొన్ని నైట్రేటులు, నూడోమోనాన్‌ (Pseudomonas), థయోబానీలన్‌ డినైటీఫికెన్స్‌ (Thiobacillu 
denitrificans) వంటి వినత్రీకరణ బాక్టీరియమ్‌లు (Denitrifying bacteria) చర్యల వల్ల స్వేచ్చా నత్రజ, 
వాయువుగా మారి, నేల నుండి విడివడి వాతావరణంలో కల్సిపోతుంది. ఈ విధానాన్ని 'వినత్రీకరణ 
(Denitrification) అంటారు. ఇది వాతావరణంలో ఆక్సిజన్‌ లేనపుడు మాత్రమే జరుగుతుంది. 

అకర్బన నత్రజని నత్రీకరణ, అమ్మోనిఫికేషన్‌, నత్రజని స్థాపన వంటి విధానాల ద్యారా కర్చు: 
నత్రజనిగా మారి మొక్కల దేహాల్లొకి ప్రవేశిస్తుంది. మొక్కల దేహాలలో కర్పన నత్రజని (ప్రోటీనులు? 
నిర్మాణమవుతుంది. నత్రజని స్థాపనవల్ల స్థాపించబడిన కర్పన నత్రజని వినత్రీకరణవల్ల అకర్పననత్రజని7 
మారి వాతావరణంలోకి వెలువడి, వాతావరణంలోని నత్రజని స్థాయి ఎల్లప్పుడు (క్రమబద్ధంగా ఉంటుండి 
నత్రీకరణ, అమ్మోనిఫికేషన్‌, న(త్రజనిన్టాపన, వినత్రి కరణ విధానాలను ఒక వలయంలో చూపినపుడు ఆ 
వలయాన్ని “నత్రజని వలయం” అంటారు. 

(ప్రస్తుత కాలంలో పారిశ్రామిక విధానంలో హెబర్స్‌ పద్దతి (Habers' process) ద్వారా ఎక్కు 
మొత్తాలలో నత్రజని స్థాపన జరుగుతుంది. ఈ విధంగా స్థాపించబడిన నత్రజని వినత్రీకరణ 
చెందకపోవడం వల్ల న్నైట్రేటులు నేలలో, నీటిలో అధికంగా పోగవుతున్నాయి. నీటిలో అధికంగా నైట్రేటు ఆ 
చేరడం వల్ల యూట్రాఫికేషన్‌ (Eutrophication) ఏర్పడుతుంది. కాంతి రసాయన (Photochemical 
సంబంధమైన, విద్యుత్‌ సంబంధమైన చర్యల వల్ల నత్రజని స్థాపన జరిగి సంవత్సరానికి 2.510 ౬ 
ల నైట్రుటులు ఏర్పడుతున్నాయి. (Holland, 1970). జీవశాస్త్ర సంబంధమైన నత్రజని స్టాపనల్‌ 
సంవత్సరానికి 6x10'? Kg ల పరిమాణం గల నైట్రేటులు స్థాపించ బడుతున్నాయి (Bowen, 1979) 


ఆవరణ వ్యవస్థ 39 


పారిశ్రామిక పద్దతుల ద్వారా శిలాజ ఇంధనం మండటం వల్ల వివిధ నైట్రోజన్‌ ఆక్సెడ్‌లు సంవత్సరానికి 
810° Kg ల పరిమాణంలో వెలువడుతున్నాయి. సూక్ష్మజీవుల వల్ల నత్రజని స్థాపనలో సంవత్సరానికి 
2101 Kgల నైటేటులు ఏర్పడుతున్నాయి. సంవత్సరాంతం స్థాపించబడిన మొత్తం కర్బన నత్రజని 
తిరిగి ఇంచుమించు అంతే మొత్తంలో వినత్రీకరణ ద్వారా అకర్పననత్రజనిగాఏర్పడి వాతావరణంలోకి 
విడుదల అవుతుందని శాస్త్రవేత్తల అంచనా. నత్రజని స్థాపన వల్ల ఏర్పడిన కర్బన నత్రజనిలో కొంతభాగం 
అవక్షేపశిలాజాలు (fOssiliZzation in sediments) ఏర్పడడానికి వినియోగపడుతుంది. 


2. జలవలయం 


జీవరాశులు, వాతావరణం, మృత్తిక, జలాశయాలు, సముద్రాల మధ్య నీరు పరస్పర మార్పిడి 
(Interchange) జరగడాన్ని “జలవలయం” అంటారు. జలవలయం అన్ని వలయాల కంటే చాలా 
ముఖ్యమైంది. (ప్రాణికి నీరు. అత్యంత నిత్యావసర పదార్థం. నీరు ఆవరణవ్యవస్థ నిర్మాణాన్ని, విధులను 
స్టిరపరచి ఉష్ణోగ్రతను క్రమబద్దం చేస్తుంది. వివిధ మూలకాలు, రసాయనాల (ప్రవాహానికి నీరే ముఖ్యమైన 
యానకం. నీరు సాధారణ (దావణి (6017600 కాబట్ట వివిధ రకాల పదార్థాలను తనలో కరిగించుకొని 
జీవఅనుఘటకాల లోకి ప్రవహిస్తుంది. కిరణజన్య సంయోగక్రియలో నీరు H* అయాన్‌లను ఉత్పత్తి చేసి 
కార్చన్‌డైఆక్సెడ్‌ను క్షయకరణ చెందిస్తుంది. జీవ పదార్థంలో 85% నుండి 90% వరకు నీరే ఉంటుంది. 
అదే విధంగా రక్తంలో కూడా 90% నీరు ఉంటుంది. 


(ప్రపంచంలో నాలుగింట మూడువంతులు నీరు, ఒకవంతు భూభాగం ఉన్నాయి. ఈ నీటిలో 
97% నీరు సము(ద్రపునీరు. 2% నీరు హిమనీ నదాలు (8101619), మంచుకొండలపై మంచు దిబ్బల (166 
౦ఖు5) లో మంచు రూపంలో గడ్డకట్టుకొని ఉంటుంది. 1% నీరు వర్షం, ఆవిరి, చెరువులు, సరస్సులు, 
నదులు, సెలయేళ్ళు, భూ అంతర్భాగంలో వ్యాపించి ఉంది. భౌమావరణంలో ఈ నీరు 1%మే 
అయినప్పటికిని యావత్‌ జీవావరణ జీవక్రియల నిర్వహణకు పుష్కలంగా సరిపోతుంది. 


పట్టిక 2.1 నిటి వనరులు - జలవలయం (Hutchinson, 1957) 





నీటి ఘనపరిమాణం 
(క్ర.సం. నీటివనరులు 
జియోగ్రామ్‌లలో (G6) = 10 
1. శిలావరణం (Lithosphere) 250000.00 G 
2. అవక్షేపశిలలు (Sedimentary rocks) ._ 2100.00 6 
3, సము(దాలు (Oceans) 13800.00 G 
4. సరస్సులు, నదులు (Rivers & lakes) 0.25 G 
5. వాతావరణంలో నీటి ఆవిరి ౧720౦11). 0.13 G 
6. మంచుకొండలు, ధృవ(ప్రాంతాలు, 
మంచుదిబ్బలు (Polar ice caps) 167.00G 
7. భూగర్భజలం (Ground Water) 2.50G 


ప్రపంచంలో మొత్తం నీటి ఘనపరిమాణం = . 26606988G 


అంతరాళం 


40 పర్యావరణ జీవశాస్త్రం 


0.13 
. వాతావరణం 


.4 వర్త 





మంచు దిబలు . 


er ళీ క్‌ 






l 

| 25 
భూగర్భ్ధజలం 
| 


43,8007 స ' 
- సముద్రం 
| 250.000 
శిలావరణం 


(Figures are geotherms (10ఐ HO. Data from Hutchinson, 1957) 


ప్రతి సంవత్సరం 4.46 జియో గ్రామ్‌ (6) ల నీరు వర్తప్రాతంగా కురుస్తుంది. దీనిలో 3.476 ల 
వర్షపాతం సము(ద్రాలపైననే కురుస్తుంది. దాదాపు 1.06ల వర్షపాతం భూభాగరపై పడుతుంది. దీనిలో 
0.26ల నీరు'నదుల ద్వారా సముద్రాలకు ప్రవహిస్తుంది. 0.66 ల నీరు ఆవిరిగా మారి వాతావరణంలో 
కలుస్తుంది. అయిత్తే కేవలం 0.26 ల నీరు మాత్రమే భూగర్భ జలంగా నిలువచేయ బడుతుంది. ఉత్తర, 
దక్షిణ ధృవాలలో నున్న ఎత్తైన మంచుకొండల నుంచి 0.136 ల 'నీరు ఆవిరి రూపంలో మేఘాలుగా 
మారుతుంది. మొత్తం మిద్‌ 0.004% అంటే 106 ల నీరు మాత్రమే జలవలయంలో (ప్రవహిస్తుంది. 

భూతలానికి, వాతావరణానికి మధ్య నీటి వలయం నిరంతరం ఎడతెరిపి లేకుండ ప్రవహిస్తుంది. 
సరస్సులు, నదులు, సముద్రాలలోని నీరు బాప్పీభవనం చెందీ వాతావరణంలో మేఘాలుగా మారతాయి. 
దీనికి తోడు మొక్కలు బాష్పోత్సేకం ద్వారా కోల్పోయిన నీరు కూడా వాతావరణంలో కలుస్తుంది. 
మేఘాలు చల్లబడినపుడు నీరు, వర్షం లేదా వడగండ్లు (hai15) లేదా పొగమంచు (4౭౪) లేదా. మంచు. 
(320౪) రూపంలో నేలను చేరుతుంది. నేలను చేరిన నీటిలో ఆధికభాగం నదీ ప్రవాహాల ద్వారా తిరిగి 


సము(ద్రంలో కలుస్తుంది. అయితే మిగిలిన వైంతభ్రాగం వీరు కాలికి శు జీవావరణ 
అవసరాలను తీర్చటానికి వినియోగపడుతుంది.. 


ue శా 


ఆనరణ వ్యవస్థ _ 41 


3. అవక్షేపనలయాలు 


మృత్తిక, నీరు, మొక్కలు, జంతువుల మధ్య ఫాస్ఫరస్‌, కాల్షియమ్‌, మెగ్నీషియం వంటి అనేక 
మూలకాల పరస్పర మార్పిడి జరగడాన్ని “అవక్షేపవలయం” అంటారు. ఫాస్పరస్‌, కాల్షియమ్‌, మెగ్నీషియమ్‌, 
సల్ఫర్‌ మొదలైన మూలకాలు సాధారణంగా అవక్షేపవలయంలో ఉంటాయి. ఇందులో ఒక సల్ఫర్‌ 
మాత్రం కొన్ని పరిస్థితులలో కొంత మేరకు వాయురూపంలో ఉన్నప్పటికీ ఎక్కువగా అవక్షేపస్థితిలోనే 
ఉంటుంది. అవక్షేపవలయంలో వివిధ మూలకాలు నేలలో అంతస్థగితంగా ఉండి, నేలక్రమక్షయం (50॥ 
erosion), అవక్షేపం (Sedimentation), పర్వతాలు ఏర్పడడం (Mountain building), అగ్నిపర్వతాల. 
లావా మొదలైన చర్యల ద్వారా ఒకచోట నుండి వేరొక చోటికి రవాణా జరుగవచ్చు. అవక్షేపవలయాలు 
వాయువలయంలాగా సంపూర్ణమైన వలయాలు కావు. దీనిలో ఒక్కొక్కసారి కొన్ని మూలకాలు ఒకే 
దశలోనే స్థిరపడి చలించకుండా ఉంటాయి. (ప్రస్తుతం 4 రకాల అవక్షేపవలయాలను చర్చించడం 
జరిగింది. అవి :- 

నః సల్ఫర్‌ వలయం (Sulphur Cycle) 

బి. ఫాస్పరస్‌ వలయం (Phosphorus Cycle) 

సి. కాల్షియమ్‌ వలయం (Calcium Cycle) 

డి. విషపూరిత మూలకాల వలయం (Cycle of Toxic elements) 


వః సల్ఫర్‌ వలయం 

సల్ఫర్‌ మూలకం హైడ్రోజన్‌ సల్ఫెడ్‌, సల్ఫర్‌ డయాక్సెడ్‌ వాయువుల రూపంలో, సల్పేటులు, 
సల్ఫెడ్‌లు, కర్బన సల్ఫర్‌ (Organic Sulphur) రూపాలలో నేలలో కూడా ఉంటుంది. అగ్నిపర్య్వతాలలో 
లావా చర్యల వల్ల, వృక్షసంపద (కర్రను మండించడంవల్ల, శిలాజ ఇంధనాలు మండడంవల్ల, వాటిలోని 
సల్ఫైడ్‌లు, కర్బన, సల్ఫర్‌ వంటి పదార్థాల ఆక్సీకరణ ద్వారా సల్ఫర్‌ డయాక్సైడ్‌ వాయువు ఎక్కువ 
మొత్తాలలోఉత్పన్నమవుతుంది. వాయురహిత బాక్టీరియమ్‌ల (Anaerobic bacteria) చర్యల వల్ల 
హైడ్రోజన్‌సల్రైడ్‌, డైమిథైల్‌ సల్ఫెడ్‌లు ఉత్పన్నమవుతాయి. వర్షం కురిసినపుడు, సల్ఫర్‌డయాక్సెడ్‌, 
హైడ్రోజన్‌ సల్ఫెడ్‌ వాయువులు నీటిలో కరిగి నేలలో కలుస్తాయి. స్వయంపోషకాల (41060003) లోని 
ప్రోటిన్‌లలో సల్ఫర్‌ మూలకం, సల్ఫేటు 50” రూపంలో క్షయకరణ చెంది ఉంటుంది. సిస్టెయిన్‌ 
(Cysteine), సిస్టిన్‌ (Cystine), మిథయోనిన్‌ (Methionine) మొదలైన అమైనో ఆమ్లాలు, పెప్టైడ్‌ గ్గుటా 
థయోన్‌ (Peptide glutathione), కొన్ని విటమినులు (Vitamines) లేదా థయామైన్‌ (Thiamine), 
బయోటైన్‌ (biotine), థయోక్టిక్‌ ఆమం (Thioctic acid) వంటి ఎంజైమ్‌ల భాగాలలో (Enzyme 
co-factors) సల్ఫర్‌ అతిముఖ్యమైన భాగంగా ఉంటుంది. మొక్కలలో మెర్‌కాష్టన్‌ (mercaptan) అనే 
రసాయన పదార్థంలో థయోల్‌ (౫౧1౦) లేదా. సల్ఫ్‌? హై(డైల్‌ (sulfhydryl - SH) (గ్రూపు ఉండడంవల్ల, 
తత్పంబంధమై "సల్ఫర్‌ ఆక్సీకరణ చెందిన డై సల్ఫెడ్‌ (0౫161566 disulphide) రూపంలో ఉండి 
చురుకుగా రసాయన చర్యలలో పాల్గొంటుంది. 
సల్ఫర్‌ను, వాతావరణంలో, "నీటిలో, నేలలో కలపడానికి సూక్ష్మజీవులు కీలకమైన పాత్ర 
వహిస్తాయి. స్వయంపోషితాల కణజాలాల్లో ని ప్రోటీన్లలో సల్ఫర్‌, సల్స్‌? హై(డైల్‌ (గ్రూపులు అంతస్ట్రగితం 


42 పర్యావరణ జీనశొటే 






వాతాః DEO 
4x10’ 
H,S, $0,, 50, 

















వర్షపాతం 2 ౫ 10 


సముధ్రీ అవిరి అన 
fe గ? ' 10° 


10 


కరనం 


శ 


అక్సీకరణ నేలలు 






9 x 10 
క్షయకరణ నేలలు ' 


H,S, (CH,),S 


మొత్తం నేల సముద్రం అవక్షేపాలు 4 ౫ 10% (57) 


అవక్షేప శిలలు 
25 x 10" 


పటం 2.20 భౌగోళిక సల్ఫర్‌నవలయం 
(from data of Holland, 1978 and Bowen, 1979. Figures in tonnes) 


(incorporate) గా ఉంటాయి. ఇటువంటి సల్ఫర్‌ పదార్థాలు పచ్చిక ఆహారపు గొలుసు (grazing fo< 
chain) ద్యారా వినియోగదార్లలో జీర్లింపబడి, జీర్ణం కాని మిగిలిన పదార్థం పేడ రూపంలో నేల? 
చేరుతుంది. పూతికాహారపు గొలుసులో (4౭1౮115 10060021) జీవరాశుల మృతకళేబరాలలోని ప్రోటీనుల 
వాయుసహిత వాతావరణంలో ఆన్పర్హిల్హన్‌ (Aspergillus), న్యూరోస్త్సోర (Neurospora); వాయురహా 
వాతావరణంలో ఇళ్ళ రీషీయా కోలి (Escherechia coli), (పోటియన్‌ (Proteus) వంటి శిలీం(ధాలఆ 
బాక్టీరియమ్‌ల ప్రజాతుల చేత విచ్చిన్నం చేయబడి సల్ఫర్‌ వాయువు స్వేచ్చా రూపంలో విడుదలవుతుం( 
వాయురహిత నేలల్లో, అవక్షేపాలలో డీనల్పనోనిబ్రియో డీనలూరికాన్స్‌) (DEsulphonovibri 
desulfuricans) వంటి సల్ఫేటు క్షయకరణ బాక్టీరియమ్‌ల వల్ల హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ (H,5) వాయు: 
వెలువడుతుంది. 


ఆవరణ వ్యవస్థ 43 


CH,NH,COOH + H,0 + S02 — HS + HS + HCO, + HNO," 


ఇనుము సాంద్రత ఎక్కువగానున్న ప్రదేశాలలో హైడ్రోజన్‌ సల్ఫెడ్‌ వాయువు, ఫెర్రస్‌ ఇనుము 
(ferrous ir0n) ను కరుగనటువంటి నల్లని ఫె(ర్రిక్‌ ఇనుముగా (ferric iron) విచ్చిత్తి చేస్తుంది. బ్యైయోట 
(Beggiota), ధయోభిక్సు (ThIiothrix), థయోబాసీల్లన్‌ (041054022౮) వంటి రంగులేని కీమోట్రాఫిక్‌ 
(Chemotrophic) బాక్టీరియమ్‌లు నీటిలోని హైడ్రోజన్‌ సల్ఫెడ్‌ను ఆక్సీకరణద్వారా సల్ఫర్‌గా మారుస్తాయి. 
ఈ నిటిలో హైడ్రోజన్‌ సల్ఫెడ్‌ లేనపుడు సల్సర్‌ను సల్ఫేటుగా మారుస్తాయి. 


HS+0O 





HO +S + 32:5 Kcal. శక్తి 
5 +30+HO0 లా HSO, + 141 021. శక్తి 


నేలలు, Pవిలువ 1 నుండి 6 లోపు ఉండి ఆమ్ల ధర్మాన్ని కలిగిఉన్నపుడు థయోబాసిల్లన్‌ 
థయోఆక్సిడాన్స్‌ (Thiobacillus thiooxidance) వంటి బాక్టీరియమ్‌లు సల్పరు మూలకాన్ని 10% 
గాఢత గల సల్ఫూరికామ్లంగా మారుస్తాయి. క్లోరోబియమ్‌ (Chlorobium) వంటి ఆకుపచ్చ సల్ఫర్‌ 
బాక్టీరియమ్‌లు, శ్రోనూటియమ్‌ (Chromatium) వంటి ఊదారంగు సల్ఫర్‌ బాక్టీరియమ్‌లు (P101౭ 
Sulphur bacteria), కిరణజన్య సంయోగ।(క్రియ జరిపే బాక్టీరియమ్‌లు (Photosynthetic bacteria) 
వంటి సూక్ష్మజీవులు కార్బన్‌ డై ఆక్సెడ్‌ను క్షయకరణం చెందించటానికి హై[డ్రోజన్‌కు బదులు హైడ్రోజన్‌ 
సల్ఫైడ్‌ వాయువును ఉపయోగించుకుంటాయి. 
కాంతి 
(light) శ 

హోలాండ్‌ (1011214, 1978), బోవెన్‌లు (Bowen, 1979) వారి పరిశోధనా వివరాలలో నేలలోనూ 
అవక్షేపాలలోనూ 4x10° Kg © సల్ఫర్‌, వాతావరణంలో 4%10'° Kg సల్ఫర్‌ నిధులున్నాయని తెలిపారు. 


CO, + HS (CH,0) +S + H,0 + శక్తి 


బి, ఫాస్పరస్‌ వలయం 

అవక్షేపవలయంలో సల్ఫర్‌ మాదిరిగానే ఫాస్ఫరస్‌ (2105901083) కూడా ఒక మూలభాగం. 
అడినోసిన్‌ (టై ఫాస్పెటు (ATP) ఏర్పడటానికి పాస్పరస్‌ అత్యంత ప్రధానమైన మూలకం. ఇది శక్తి 
వాహకం {energy carrier) గా వ్యవహరిస్తుంది. ఇది భౌమావరణ్ణ వ్యవస్థలోనూ జలావరణ 
వ్యవస్థలోనూ, కూడా కొద్ది మాత్రంగానే ఉంటుంది. పాస్సటిక్స్‌ శిలల (Phosphotics rocks) 
శిధిలీకరణ ద్వారా విడుదలైన ఫాస్పరస్‌ మూలకం మొక్కలకు అందుబాటులో ఉంటుంది. అకర్బన 
పాస్పేటులు ముఖ్యంగా ఆర్జోపాస్పేటు అయాన్‌లు (Orthophosphate ions) మొక్కల జీవన 
క్రియలలోపాల్లొని ఆహారపు గొలుసు ద్యారా వినియోగదారులకు, విచ్చిన్నకారులకు (ప్రవహించి 
చివరకు నేలలో కలుస్తాయి. తిరిగి నేలలోని పాస్పేట్ల ఖనిజీకరణ (Mineralization) మొక్కలకు 
వినియోగపడు తుంది. పాస్పరస్‌లో ఎక్కువ భాగం వర్షపునీరు అపవహం (710 0ff) ద్వారా సముద్రాలలోని 
అవక్షేపాలకు చేరుతుంది. దీనికి విరుద్దంగా సము(ద్రాలనుండి కొన్ని ఫాస్పేట్టు పిట్టలు వదిలిన రెట్టల 
(excreta) ద్యారా నేలను చేరతాయి. ఇటీవలి కాలంలో వ్యవసాయరంగంలో ఫాస్పేటు ఎరువుల 
వాడకం మరీ ఎక్కువైనందు వల్ల యావత్‌ (ప్రపంచానికే 'యూట్రాఫికేషన్‌' అనే జరిలమైన 


44 పర్యావరణ జీవశాస్త్రే 


భావా ఆవిరి 


A 





పటం 2.21 ఫాస్ఫరస్‌ నలయం 


నీటి కాలుష్య సమస్య ఉత్పన్నమైంది. ఈ సమస్య నివారణోపాయం గురించి ఆలోచించాల్ని 
ఆవసరం ఎంతైనా ఉంది. 


సీ. కాల్షియమ్‌ వలయం 

కాల్షియం మూలకం జీవావరణానికి వెన్నెముక వంటిది. మొక్కలు వాటి కణకవచ నిర్మాణాని 
జంతువులు వాటి ఎముకల, దంతాల నిర్మాణానికి పూర్తిగా కాల్షియం మూలకం పైనే ఆధారపడతాయి. 
భూపటలంలోని సున్నపురాళ్ళు శైధిల్యం చెంది నేలలో కాల్షియం చేరుతుంది. భూమిలోని కాల్ష్నియయు. 
మొక్కల ద్వారా వినియోగదారులకు, విచ్చిన్నకారుల ద్వారా తిరిగి భూమిలోకి చేరుతుంది. 

న్యూ హంప్‌పైర్‌ (New Hampshire, U.K.) పర్వతారణ్యాలలో బోర్‌ మన్‌ మరియు లైకె. 
(Bormann and Likens, 1967), ఓవింగ్‌టన్‌ (0౪128108, 1962) గార్లు పరిశోధన జరిపి సేకరించి 
వివరాలను కాల్షియం వలయం చిత్రపటంలో చూపించాము. నేలలో సరాసరి కాల్షియం నిల్వలు నిక్‌ 
అనుఘటకాల రూపంలో 365 ౬g ౧41 ఉంటాయి. అదే విధంగా జీవ అనుఘటకాలలో 203 Kg hz 
కాల్షియం నిల్వలు ఉంటాయి. ప్రతీ'సంవత్సరం 50 152 [4 విలువ గల కాల్షియం నిధులు జీవ-నిక్టి 
అనుఘటకాల మధ్య వినిమయం జరుగుతుంది. జీవ-నిర్ణీవ అనుఘటకాల ద్యారా ప్రతీ ఏé 
8 Kg ha" విలువ గల కాల్షియం నిధులు ఆవిరి రూపంలో వృధా అవుతున్నాయి. అయితే + 
ఆవిరులద్వారా వర్షం కురిసినపుడు 3 Kg ha" విలువ గల కాల్షియం నిధులు తిరిగి భూమి 
సరిచేయబడుతున్నాయి. అదే విధంగా 5 [8 141 విలువ గల కాల్షియం నిధులు, సున్నపురాళ్ల శైెధెల్య 
వల్ల నేలలో కలుస్తున్నట్లు అంచనా (Bormann and Likens, 1967; Ovington, 1962). 


జవరణ వ్యవస్థ 47 


మెర్‌క్యురి మూలకాన్ని ఎల క్లోలైట్‌, ఎల క్షోడుల తయారీలో ఉపయోగిస్తారు. సల్ఫెడ్‌ (52100160) 
ఎక్కువగా నున్న అవక్షేపాలలో మిథనోబాక్టేరియమ్‌ అమెలంకిన్‌ (Methanobacterium amelankis) 
నంటి బాక్షీరియమ్‌ల చర్యల ద్వారా విష ప్రాయమైన మిథైల్‌ మెర్‌క్యురి సమ్మేళనాలు (Methy! mercury 
zompounds) ద్రావణం రూపంలో లేదా ఆవిరి రూపంలో వెలువడి ఆవరణవ్యవస్థలో వ్యాపిస్తాయి. 
కణకవచం లేదా కణాత్యచం ద్వారా.మిథైల్‌ మెర్‌క్యురి క్లోరైడ్‌ అధికంగా (గ్రహించబడుతుంది. కాబట్టి ఇది 
ప్రత్యేకంగా జంతువులకు విషప్రాయంగా ఉంటుంది. డైమిథైల్‌ మెర్‌క్యురి (Dimethyl mercury) 
జవిరిగా ఉండడం వల్ల ఇది వాతావరణంలో (ప్రవేశించి ౮౧, CH, Hg’ వంటి రసాయన పదార్థాలుగా 
)ర్పడి వాయు కాలుష్యాన్ని కలుగజేస్తుంది. 

ఆవరణ వ్యవస్థలో ఆహారపుగొలుసు ద్వారా మెర్‌క్యురి సంబంధిత సమ్మేళనాలు జీవ 
)నుఘటకాలలోకి ప్రవేశిస్తాయి. అవక్షేపాలలో మెర్‌క్యురి గాఢతను లేదా చేపల చేత (గ్రహించబడే మిథైల్‌ 
ఎర్‌క్యురి (methyl mercury) రేటును లెక్కించి మెర్‌క్యురి కాలుష్య మదింపును అంచనా వేయవచ్చు. 
ఏపంచ మెర్‌క్యురి వలయంలో మొత్తం మెర్‌క్యురి 3,300,000,000 gm year! (Wollast, Billen and 
Mackenzie, 1975). 


) ఆర్సెనిక్‌ వలయం 

ఆర్సెనిక్‌ లోహాలకు మరియు అలోహాలకు మధ్యరకంగా ఉండే మూలకం. దీనిని మెర్‌క్యురితో 
ల్సి నపుడు ప్రకృతిలో ఆర్సెనిక్‌ అధికంగానే ఉంటుంది. (త్రాగే మంచినీటిలో ఆర్సెనిక్‌ దాదాపు 500% 
ండగా మెర్‌క్యురి 10౧% మాత్రమే ఉంటుంది. జీవ అనుఘటకాలలో ఆర్సెనిక్‌ సమ్మేళనాలు ఆహారపు 
'లుసు ద్వారా తక్కువ మాత్రం గానైనా ప్రవేశించినపుడు జీవులు మరణించే అవకాశాలుంటాయి. 100 
గా. నుండి 130 మి.గ్రా. లోపు ఆర్సెనిక్‌ మూలకాన్ని మనిషికి ఇచ్చినపుడు ఆ మనిషి ఆర్సెనిక్‌ 
షఘాతానికి లోనై మరణిస్తాడు. ఆర్సెనిక్‌ మూలకం శిలలో, నేలలో, నీటిలో మెర్‌క్యురి కంటే ఎక్కువ 
"తాదులలోనే ఉంటుంది. వివిధ కూరగాయలు, ఫలాలలో కూడా ఆర్సెనిక్‌ కొద్దిమాత్రంలో ఉంటుంది. 
ముద్ర జీవరాశులు ప్రత్యేకంగా ఆలిచిప్ప చేపలు (5191130639), ఇతర జీవరాశులు, వాటి కళేబరాలు 
రెనిక్‌ గాఢతను 100 ppm వరకు పెంపొందించగలుగుతాయి. ఉదాహరణకు రొయ్య (౫౧) లో 
4 ppm, ష్రింప్‌ (Shrimp) లో 42 ppm, బాస్‌ (0259) లో 40 ppm గాఢతలలో ఆర్సెనిక్‌ మూలకం 
టుంది. ఇది తడినేలలలో 450 ౧౧౫ నుంచి 500 ౧౧౫ వరకు ఉంటుంది. గృహసంబంధమైన 
ఎర్జెంటులలో కూడా 10 ౧0% నుండి. 70 ౧౧౫ గాఢత గల ఆర్సెనిక్‌ మూలకాన్ని కనుక్కున్నారు. 
స్కృవ గాఢతలోఇది కొంత వరకు మొక్కల పెరుగుదలను (ప్రేరేపించినప్పటికీ, ఎక్కువ గాఢతలో 
న్నపుడు మాత్రం చాలహానికరం. 1 ౧౧౫. గాఢతలో గల ఆర్సెనిక్‌ టై లఆక్సెడ్‌లు నిటిలో ఉన్నపుడు 
'క్కలకు హానికరంగా ఉంటాయి. దిని మూలంగా మొక్కలు నిర్హరితమవుతాయి. (01100319). 

యునైటెడ్‌ స్టేట్స్‌ (ప్రజారోగ్యశాఖ వారు 1942 సంవత్సరంలో సురక్షితమైన మంచినీటిలో 
'5 ౧౧౫ ఆర్సెనిక్‌ గాఢత ఉండవచ్చునని అంచనా వేశారు. అయితే 1962లో దాని గాఢతను 
)1 00౫కు తగ్గించగలిగారు. జంతువుల కాలేయంలో కూడా తగు మాత్రంలో ఆర్సెనిక్‌ నిలువలున్నట్టు 
౨లాలు ఉన్నాయి. త్రాగే మంచినీటిలో ఆర్సెనిక్‌ సమ్మేళనాలు కలిసి ఉన్నపుడు అనేక [ప్రాంతాలలో 
శపు కాన్సర్‌ (Skin Cancer) వ్యాధులు కనుక్కోవడం జరిగింది. ఆర్సెనిక్‌ జీవ-భూ-రసాయన 
యంలో ఆర్సెనేట్‌ (సలల క్షయకరణ వల్ల ఆర్సెనైట్‌ (41360116) గా ఏర్పడినతర్వాత 


48 పర్యావరణ జీవశాస్త్ర 





Ey 
డై డెమిథెల్‌ ఆర్సెనిక్‌ ఆమ్లం 
స్త i ర డీ 0 
తతత జ అటి ఆటా హతుడు అంటు 
టెమిథైల్‌ ఆర్సిన్‌ + డై మిథైల్‌ ఆర్బిన్‌ 
ఆ జా అ 
'0 
యు 
3 1 
2 
© ! 1 1 


Ya 
స్తో ఆర్వెనేట్‌ ఆర్బెనైట్‌ మిథైల్‌ ఆర్సెనిక్‌ ఆమ్లం అ డైమిథ్రైల్‌ ఆర్ఫెనిక్‌ ఆశ 
2 


పటం 2.24 ఆర్సెనిక్‌ జీవ-భూ-రసాయన వలయం (00d, 1974) 


డీ “ఇ ౪ వబ న కలన సన ఛ్‌. Pm ఆప్ట అ 
నోటు : 1 మిథనోబాక్షరియమ్‌, 2, క్యాండిడా హ్యూమికోలా, 3. ఆస్పర్జిల్లస్‌, మ్యూకార్‌ వంటి జాతులు 





మిథనోబాక్టీరియమ్‌ (Methanobacterium), క్వాందిడా న్యూమికోలా (Candida humicola), 
ఆన్త నల్‌ (Aspergillus), మ్వూకర్‌ (Mucor), మొనిలియా (Monilia), పనా (౧౧౫౦7౩4), 
లెంజైటెస్‌ (Len:it€5) మొదలైన సూక్ష్మజీవులచేత డైమిథైల్‌ ఆర్సిన్‌ (Dimethyl arsin), టైమిథైల్‌ 
ఆర్సినలు ఎర్పడతాయి. సరస్సు అవక్షేపంలో ఆర్పెనేట్‌ (Arsenate). ఆర్సెనైట్‌ (41560116) లు మిథైల్‌ 
ఆర్సెనిక్‌ ఆమ్హం (Methyl arsenic acid) ద్వారా డ్రై మరియు టై మిథైల్‌ ఆర్సిన్‌ (Di 206 Tri methyl 
101౧6) లుగా మారి నిటిలో కలిసిపోతాయి. డై మరియు (టై మిథైల్‌ ఆర్సిన్‌లు నీటిలో ఆక్సీకరణ చెంది 

పై మం. (Dimethyl arsenic acid) గా మారి కొంతభాగం వాయువులో కల్సిపోతుంది. 
నె చెపలకు, ఇతర నీటి జంతువులకు చాలా విషప్రాయంగా ఉంటుంది. పై విధంగా డై 
ఆర్సినిక్‌ ఆమం అవక్షేపంలో, నీటిలో, వాయువులో వలయాన్ని కల్లి ఉంటుంది. 


సి) సీసం నలయం 
లెజ్‌ సహా Km mn mn నో | 
లం ఎవాజ అఆవరణఐలొో సాధారణంగా లభించే మూలకం. శిలలు, నేల, నీటిలో పీసం గాఢత 


aw భే. 


రుగా నున్నప్పటికి, భూపటలంలో దాని గాఢత 10 ౧౫ నుంచి 15 ౧౧౫ వరకు ఉంటుందని 
అంచనా. పెట్రోలు, గ్యాసోలిన్‌ వంటి పదార్థాలను ఎదురుదెబ్బ తీయటానికి లెడ్‌ సంబంధమైన 
టేట్రాఇలైల్‌, టెట్రామిథైల్‌ వంటి సమ్మేళనాలను వాడినపుడు లెడ్‌ మూలకం వాతావరణంలో వ్యాపిస్తుంది. 
శ్ర! మా | వ; జట్‌ | ఇ ' : ss 
టట మం పదార్థాలలో గ్యాలనుకు 22. ౧0 విలువ గల లెడ్‌ మూలకం ఉంటుంది. 
సము దాలలొ కూడా (పతి స స 

(ద్రాలల్‌ కూడా ప్రతీ సంవత్సరం 2.546 ౬200 గాఢత గల లెడ్‌ మూలకం సాంద్రత పెరుగుతుంది. 


50 పర్యావరణ జీవశాస్త్ర 


6, ఆవరణ వ్యవస్థ యాజమాన్యం ఎ నిశ్చలత, యుక్తతమత 


సాలలు! of Ecosystem, Homeostatis and Optimization) 


ఆవరణ వ్యవస్థలో సాధారణంగా జీవ-నిర్టీవ GSS స్వతహా (క్రమబద్దం. క 
స్వయం యాజమాన్య నామర్థాన్ని కలిగి ఉంటాయి. ఉత్పత్తిదారుల ఉత్సాదనను' వినియోగదారుల 
వినియోగించుకుంటాయి. వృక్ష-జంతు కళేబరాలు విచ్చిన్నకారుల చేత విచ్చిన్నం చేయబడి తిరిగి సరః 
పదార్థాలుగా మారి, ఆవరణ వ్యవస్థ సమతుల్యంగా ఉంటుంది. వృక్షాలు, జంతువులు, సూక్ష్మజీవులు 
ఘన, (ద్రవ, వాయు రూపాలలోని నిర్జీవ పదార్థాలు చర్యా, ప్రతిచర్యలను జరిపి, ఆవరణ వ్యవస్థను సద 
నిశ్చలతలో ఉంచుతాయి. 


విశ్చలత (Homeostatis) 


హోమియోస్తాటిస్‌ (Homeostatis) అన్న ఇంగ్లీషు పదానికి (1090 టామార్వులేని 
Statis=standing=నిశ్శలత) 'నిశ్చలత' లేదా “సదా నిశ్చులత' అన్న తెలుగు పదాలను వాడవచ్చు 
జీవ-నిర్జీవ చర్యా, ప్రతిచర్యల ద్యారా ఏర్పడిన ఉత్పాదన విచ్చిన్నక్రియ ద్వారా తిరిగి ఆవరణ వ్యవస్థల్‌ 
విలీనమై (feed back operation) ఆవరణ వ్యవస్థ సుస్థిరత క్రమబద్ధం అవుతుంది. 

పారిశ్రామిక విష్ణవం, హరిత విష్టవాల ద్వారా' మానవుడు జీవ-నిర్జీవ అనుఘటకాలను 
అస్టిరపరచి ఆవరణ వ్యవస్థ నిశ్చలతకు తీరని ' విఘాతాన్ని కల్సిస్తున్నాడు. విచక్షణారహితమైన 
మానవచర్యల ద్యారా జీవ-భూ-రసాయన వలయాల వేగం పెరిగి, ఉత్సాదన “బడి (12040, వ్యయాల 
(output) లో అసమానతలు ఏర్పడి యూట్రాఫికేషన్‌, కాలుష్యం వంటి అసాధారణ పరిస్టితులు 
తలెత్తుతున్నాయి. ఈ పరిస్టితుల వల్ల జాతుల విభేదనం తగ్గి, ఆహారపు వలయాలు [క్రమంగా 
క్షీణించి; తగ్గిపోయి , సహజ వరణానికి (Natural Selection) తీరని విఘాతం ఏర్పడనుంది. దీని 
మూలంగా సంక్షిష్ట ఆవరణ వ్యవస్థలు సరళ ఆవరణ వ్యవస్థలుగా మారుతున్నాయి. పాట్టెన్‌ (Patten, 
1974) ఆవరణ వ్యవస్థ స్థిరత్వానికి జీవ అనుఘటకాలలో శక్తి సంబంధమైన పదార్దాలను (energy 
matter) నిర్చంధించే (ప్రతిపాదనను అభివృద్ది ది చేశాడు. ఈ ప్రతిపాదనలోని కొన్ని ముఖ్యాంశాలు - 


1. ఆవరణ వ్యవస్థలు ఇప్పుడూ! కూడా శూన్యస్థితి (Zero state) నుండి సుస్థిరత్వానికి ఎదుగుతూ ఉంటాయి. 
ఈ సుస్టిరతా సిద్దాంతం (Concept of Stability) రెండు ఉద్దేశ్యాలను కల్లి ఉంటుంది. ఒకటి 
మార్పులను ఎదిరించి నిలదొక్కుకోవడం, రెండవది మార్పుల తర్వాత తిరిగి యధాస్థితికి చేరడం. 

2. వస్తువుల వినియోగం వల్ల శక్తి తగ్గి పోవడం (curtailment), ఆవరణ వ్యవస్థ క్షి కీణించి, పూర్తిగా నశించి 
(extinction), తర్వాత శూన్యస్థితి (Zero state) కి చేరుకుంటుంది. 1 

3. శూన్యస్థితిలో నున్న ఆవరణ వ్యవస్థ మాత్రమే ఎటువంటి ఒత్తిడులు లేక నిశ్చలతలో ఉంటుంది. 

4. శూన్య ఆవరణ వ్యవస్థ తిరిగి న మారటానికి, కనబడని చురుకైన oe 
మారుతుంది. | 

5. ఆవరణ వ్యవస్థలు ఒకే ఒక ఒత్తిడితో నిశ్చలమైన సమతాస్థితిలో ఉంటాయి... 

6. ఆవరణ వ్యవస్థలు నిర్మాణాత్మకంగా సు సుస్థిరతను కల్లి ఉంటాయి. 

7. ఆవరణ వ్యవస్థలు నిశ్చితమైన నిర్మాణంలో ప్యారామీటరు మార్పులను (Parametre variations) 


ఆవరణ వ్యవస్థ క 51 


కొద్ది డిగ్రీల వరకు సరిచేస్తుక్తొని. క్రమాభివృద్దిని ౩ పొందుతాయి. _ 
8. ఆవరణ వ్యవస్థలు సాల. సూరులు (Structural yariations) ఎక్కువ డి(గ్రీల స్థాయిలో 
సరిపరుచుకొని పరిణామం చెందుతాయి. 


పాట్టెన్‌ (Patten, 1974) మాదిరిగా, 'నాయ్‌మెర్‌ (Noy- ineir, న, 1974) కూడా సు సుస్థిర ఆవరణ 
వ్యవస్థకు కొన్ని ప్రతిపాదనలు సూచించాడు. అవి =. 
1. ప్రతికూల పరిస్థితులను (eXtreme conditions) సమర్ధవంతంగా ఎదుర్కోవడం. 
అనుకూల పరిస్థితులలో తిరిగి తొందరగా స్వస్థతను & పోందే సామర్ధ్యాన్ని కలిగి ఉండడం. 
పోషకాహార వనరుల కనుకూలంగా ఆహారపుటలవాట్టను ఏర్పరచుకోవడం. 
విపరీత పరిస్టితులనధిగమించటానికి జంతువులు, పక్షులు వలసపోయి (migration) నివసించడం. 
మానవుడు సహజవనరుల సంరక్షణకు ప్రతినబూనటం. 


య్యుక్తత నుత (Optimization) rE 
ప్రత్యేక పరిసరాలలో సహజవరణం (Natural selection), | పరిణామం Evolution) 3 మొదలైన 
సిద్దాంతాలకనుగుణంగా జీవరాశులు, వాటి నిర్మాణంలో, జీవన వధానోతలో మార్పులకు లోనుకావడాన్ని 

'యుక్తతమత' అంటారు. కానీ ఇది ఎల్లప్పుడు నిజం కాదు. ఒక ప్రత్యేక పరిసరాలలో, ఏదో కొద్దికాలంలో 

జీవ అనుఘటకాలలో చెప్పుకోదగిన మార్పులు సంభవించవు. కానీ అవే ప్రత్యేక పరిసరాలు దీర్గ రృకాలంలో 

మార్పులు చెందుతాయి. అందువల్లనే పార్‌కస్ట్‌ లౌక్స్‌ (Parkhurstand Loucks; 1972) పరిణామ, సిద్దాంతం 
ప్రకారం జీవరాశులలో మార్పులు చేర్పులకు భంగం వాటిల్లే అవకాశాలను సూచించారు. "దీనికి 

'వ్యతిరేకంగా కోడీ (606, 1974) యుక్తతమత ఆవరణ వ్యవస్థ స్టా స్థాయిలో మాత్రమే ఉంటుందని నమి i 

దానిని గూర్చి నాలుగు అంశాలను వివరించాడు. అవి - 

1. ఎక్కువ వనరులు అందుబాటులో ఉన్నపుడు సాధారణంగా భుజించే జీవరాశుల కంటే, ప్రత్యేకంగా 
భుజించే జీవరాశులు అనుకూలతను చూపిస్తాయి. అదే విధంగా తక్కువ వనరులు అందుబాటులో 
ఉంటే ప్రత్యేకంగా భుజించే జీవరాశుల కంటే సాధారణంగా భుజించే జీవరాశులు' అనుకూలతను 
(ప్రదర్శిన్తాయి. క. 

2. ఒకే రకమైన పోషక వనరుల కలయిక జరిగినపుడు ప్రత్యేకంగా భుజించే జీవరాశులకంటే సాధోరణంగా 
భుజించే జీవరాశులు అనుకూలతను కల్లి ఉంటాయి. దీనికి వ్యతిరేకంగా వివీథ- కకాల' నూక 
వనరులున్నపుడు (ప్రత్యేకంగా భుజించే జీవరాశులు అనుకూలతను కల్లి ఉంటాయి. : 

3. పోటీ సామర్థ్యం గల జాత్తులను Se విన్ఫతమైన ప్రత్యేకంగా భుజించే 
జీవరాశులు అనుకూలంగా ఉంటాయి. 

4. ఎక్కువ తెగల సంతానాన్ని ఉత్పత్తి చేయడం (At higher premium. of breeding) వంటి సాధనాల 
వల్ల, ఏకకాలంలో సన్నిహిత సంబంధాలు గల జాతులు ఎక్కువగా, సహయోగ్యతను కల్షిఉంటాయి. 

హోల్లింగ్‌ (Holling, 1973) సహజ వ్యవస్టలలోని వివిధ రాష్ట్రాలలో, ఒక రాష్ట్రం నుండి ఇంకొక 
రాష్ట్రానికి జీవరాశులు ఆకర్షితమై చలిస్తాయని ఊహించాడు. ఈ సహజ వ్యవస్థలు స్టిరత్వాన్ని, చైతన్యాన్ని 


కలిగి, యుక్షతమతా సిద్దాంతాన్ని దృఢపరుస్తు షృన్నాయి. ఫ్ర | (ప్రపంచ. వ్యాప్తంగా యుక్తతమతా 
సిద్దాంతాన్ని అంగీకరించడం లేదు. 


'రాఖభ్రలు సు 


2 పర్యావరణ జీవశాస్త్ర 
7. ఆవరణ వ్యవస్థలు = పరిణానుం 
(Evolution of Ecosystem) 


భూగోళం మీద (ప్రాణి మనుగడ మూడు బిలియను సంవత్సరాల క్రితమే మొదలైంది. .నా! 
ఆవరణ వ్యవస్థలు సూక్ష్మ అవాయుసహిత పరపోషకాల వంటి జనాభాలతో నిండి ఉండేవి. -క 
సూక్ష్మజీవులు అజీవసంబంధ కర్బన పదార్జాలపై ఆధారపడి (బ్రతికాయి. ఈ విధంగా ఆరంభమై 
ఏకకణజీవి [క్రమంగా అభివృద్ది చెంది వాయుసహిత స్వయంపోషితాలు, వాయుసహిత పరపోషితాలు ఆ 
బహుకణ జీవులు ఏర్పడ్డాయి. భూతత్వ కాలానుక్రమంగా (8601081021 2265) సంక్షిష్ట నిర్మాణంగ 
జీవరాశులు ఏర్పడ్డాయి. ఈ భిన్న సముదాయ జీవ అనుఘటకాలలో సహజవరణం (Natural Sele 
tion) ద్వారా జాతుల స్థాయిలో లేదా రకాల స్థాయిలో (below the level of species) పరిణామ మార్వుు€ 
వచ్చి ఉండవచ్చునని నమ్మడం జరుగుతోంది. అయితే సహజ వరణం (ప్రజాతుల స్థాయి లే! 
అంతకంటే ఎక్కువ స్థాయిలలో కూడా చోటు చేసుకున్నట్టు భావనలు ఉన్నాయి. స్వయంపోషకాల 
పరపోషకాలు ఒకదానిపై ఒకటి పరస్పరంగా ఆధారపడి సహపరిణామం (CO-evolution) ద్వారా (గూపుల€ 
భాగాలు, విభాగాల వంటి సముదాయాలుగా ఏర్పడి ఉండవచ్చు. ఇవి వివిధ వాతావరణ పరిసరా 
కనుగుణంగా వివిధ రకాలుగా పరిణామం చెందాయి. 


కొన్ని ఆవరణన్యవస్థలు - ప్రాథమిక పరిశీలనలు 
(Preliminary studies of major ecosystems) 
జీవావరణం (Biosphere) లో రకరకాల ఆవరణవ్యవస్థలు, బీవ, నిద్దివ అనుఘటకాల పరస్త 
చర్యలతో స్వయం పరిపూర్ణతను కల్లి ఉంటాయి. ఈ ఆవరణ వ్యవస్థలన్ని దాదాపు ఒకే విథవై 
నిర్మాణాన్ని, విధులను కలిగి ఉంటాయి. అయినప్పటికీ జాతుల విస్తరణలోనూ ఉత్పాదన రేటుతో; 
బేధాలను చూపిస్తాయి. (ప్రస్తుతం ముఖ్యమైన ఆవరణ వ్యవస్థల పొందికలను గురించి సంక్షిప్తం 
చర్చించాము. అఎఐవ - 
అరణ్య ఆవరణవ్యవస్థ 
ఠా 
గడ్డమైదానం (పచ్చికబయలు) ఆవరణవ్యవస్థ 
పంటసాలాల ఆవరణవ్యవస్థ 
ఐడార్‌ ఆవరణవ్యవస్థ 
6 
పర్వతావరణవ్యవస్థ 
ఎ గుహ ఆవరణవ్యవస్థ 
(2) 
టం(డ్రా ఆవరణవ్యవస్త్ర 
కొలను ఆవరణవ్యవస్థ 
. సముద్రావరణ వ్యవస్థ 
10. నదీముఖ (ప్రదేశావరణ వ్యవస్త 
11. పగడపు దిబ్బ. ఆవరణవ్యవస్థ 
12. సూక్ష్మావరణ వ్యవస్థ 
13. అంతరిక్ష (అంతరాళు ఆవరణవ్యవస్థ 


MRE 


ఆవరణ వ్యవస్థ 53 


1. అరణ్య ఆవరణవ్యవస్ట (The forest ecosystem) 


ప్రపంచ భూవిస్తీర్లంలో దాదాపు 40% భూములు అడవులతో నిండి ఉన్నాయి. ఈ అడవులలో 
పుష్పించని నిమ్నజాతి మొక్కల నుండి పుష్పించే ఉన్నతశ్రేణి మొక్కల వరకు అనేక వృక్షసముదాయాలు 
(Plant communities) ఉన్నాయి. భారతదేశంలోని మొత్తం ఈ అడవుల ఆవాసం, భౌగోళిక పరిసరాలు 
(Physiography), వృక్షాల స్వరూప సామ్యాలు (Physiogramy), పుష్పసంబంధమైన లక్షణాలు 
(floristic characters) మొదలైన అంశాలను బట్టి భారతదేశ అడవులను 11 రకాలుగా విభజించారు 
(Champion & Seth, 1968). అవి - 


1. ఉష్ణమండల సతతహరిత వర్షారణ్యాలు (Tropical evergreen rain forests) 

2. సమశీతోష్ణ సతతహరిత అరణ్యాలు (TeMparate evergreen forests) 

3. రుతుపవనపు అడవులు లేదా ఉష్ణమండలపు తేమతో కూడిన ఆకురాలే అడవులు 
(Monsoon forests or tropical moist deciduous forests) 
ఆకురాలే పొడి అడవులు (Dry deciduous forests) 
శృంగార వృక్షారణ్యాలు (Coniferous forests) 


నదీతీర [ప్రాంతపు అడవులు (Riparian forests) 
సముద్రపు ఒడ్డు అడవులు (Beech forests) 
ఆటు-పోటు అడవులు (Tidal forests) 
10. పొట్టి మాం[గ్రూవ్‌ అడవులు (Low Mangrove forests) 
11. మాం(గూవ్‌ వృక్షాల అడవులు (Mangrove or Littoral forests) 
అరణ్య ఆవరణ వ్యవస్థలో నిర్జీవ అనుఘటకాలు, సజీవ అనుఘటకాలు రెండూ ఉంటాయి. 


& 
5 
6. ఆల్ఫెన్‌ అడవులు (Alpine forests) 
7 
8 
9 


బె) నిర్జీవ అనుఘటకాలు (Abiotic Components) 

అరణ్య ఆవరణవ్యవస్థలో ఘన, (ద్రవ, వాయు రూపాలలోని సమస్త మూలకాలు, తత్సంబంధ 
సమ్మేళనాలు, కర్చన పదార్థాలు, ఉష్ణం, కాంతి, ధ్వని, వర్షపాతం మొదలైన భౌతిక శీతోసస్థితి 
సంబంధకారకాలు ఉంటాయి. 


బి) జీవ అనుఘటకాలు (Biotic Components) 
అరణ్య ఆవరణ వ్యవస్థలో రెండు రకాల జీవ అనుఘటకాలుంటాయి. 
క్షే ఉత్పత్తిదారులు (Producers) 
2) వినియోగదారులు (Consumers) 


1) ఉత్పత్తిదారులు (Producers) 


ఉష్ణమండలపు తేమతో కూడిన ఆకురాలే అరణ్యా' వరణ వ్యవస్థలో వివిధ జాతుల వితరణలో 
అనేక భేదాలు గల స్టరీభవనం (Stratification) ఉంటుంది. ఇందులో మహావృక్షాలతో పాటు పొదలు, 
గుల్మాలు, పచ్చిక వంటి అనేక మొక్కలు ఉంటాయి. ఈ అడవులలో టేకు (Tectona grandis ), 


3 పర్యావరణ జీవళాస్త్ర 
షోరియా రోబస్ట (Shorea robusta); .బుటీయా..(ప్రాండోసా. (Butea frondosa)," ల్లాంగర్య్‌ స్రోమియి 
సార్విన్లోరా (Langerstroemia parrylora) మొదలైన ముఫాలక్షాలు అధికంగా ప్రబలి ఉంటాం 
ఈ అడవులలో పైకి ఎగబ్రాకే మొక్కల్తు, ఇతర దారుయుత లయేన్‌లు (తీగలు) క్రిక్కిరిసి ఊం 
ఇతర వృక్ష కొలను అల్లుకొనిపోయి అడవి పందిరి (Forest canopy) గా ఏర్పడతాయి. డెండ్రోకిలను 
(Dendrocalamas), , మెలోకన్లు (Melocanna), బంబూస (Bamboosa) వంటి పొడవైన వెదురు 
కూడా అధికంగానే ఉంటాయి. శృంగార వృక్షా రణ్యాల (Temperate Coniferous forests) 
పొదలు, పచ్చిక గడ్డి భూములు అరుదుగా కనబడుతాయి. నీబిన్‌ (Abies), సీ సీయా (Picea), ప సై 
(Pinus), సెన్‌ (Cedrus), జునిఫెరన్‌ (Juniferus), రోడోడెం డాన్‌ (Rhododendron) వ 
వృక్షాలు అధికంగా ఉంటాయి. 'ఆకురాలే పొడి అడవుల (Temperate deciduous forests) లో కల్‌ 
(Quercus), వీనర్‌( (Acer), బెటులా (Betula), తజ ( ee పిసీయూ (Picea) వదలని వక 
ప్రాబల్యం అధికంగా ఉంటుంది. 


2) వినియోగదారులు (Consumers) 
అరణ్య ఆవరణవ్యవస్థలో సాధారణంగా రెండు రకాల వినియోగదారులుంటాయి. అ: 
ఎ) స్తూల వినియోగదారులు 
బి) సూక్ష్మ వినియోగదారులు 


ఎ) స్థూల వినియోగదారులు (Macro Consumers) 
స్తూల వినియోగదారులను తిరిగి ౩ రకాలుగా విభజించవచ్చు. అవి (1) ప్రథమ వినియోగదా6 
(2) ద్వితీయ వినియోగదారులు (3) న | వినియోగదారులు. | 


1. ప్రథమవినియోగదారులు 
అరణ్యావరణ వ్యవస్థలో శాకాహారులైన చీమలు (ants), కీటకాలు (105606 &flies), మిడ 
(leaf hoppers), సాలెపురుగులు (spiders) మొదలైన అకశేరకాలు; ఏనుగు (elephant), "వీల్‌? 
(16618210). జింకలు (deers), అడవి ఎలుకలు" (moles), ఉడుతలు (03176013), కుందేలు (౧21 
పండ్లు తినే గబ్బిలం (flying foxes), ముంగిస (౦౩ క్షం0కటి) మొదలైన సకశేరుకాలు తమ ౬ 
నిమిత్తం పూర్తిగా వృక్షాల పైనే ఆధారపడి జీవిస్తాయి. ఇవి న ఆవరణ వ్య E 
వినియోగదారులు. శః 


2. ద్వితియ వినియోగదారులు 

అరణ్యావరణ వ్యవస్థలో బల్లులు, తొండలు (lizards), పాములు (snakes), డేగ 
పక్షులు (hawlk), నక్కలు (foxes) మొదలైన జంతువులు (ప్రథమ వినియోగదారులపై ఆదా 
మాంసాహారులుగా జీవిస్తాయి. . 


3. తృతీయ వినియోగదారులు 
'_అరణ్యావరణ వ్యవస్థలో పెద్దపులి, సింహం, చిరుతపులి మొదలైన ఉన్నతశ్రేణి మాంసాప 
(Top Cornivores), ద్వితియ, ప్రథమ వినియోగదారులను భక్షించి జీవిస్తాయి. 


ఆవరణ వ్యవస్త __. వ్‌ 


బి) సూక్ష్మ వినియోగదారులు (Micro Consumers) ల. wa 

సూక్ష్మ వి వినియోగదారులనే విచ్చిన్నకారులని (Decomposers) Fr తత. అరణ్యావరణ 
వ్యవస్థలో డ్రెప్టోమైనీన్‌ (Streptomyces), ఆస్ఫర్టిల్లన్‌ (Aspergillus), పహలిపోరస్‌ (Polyporus), 
ఆబ్లర్‌నేరియా (Alternaria), వ్యూసేరియమ్‌ (Fusarium), ట్రైకోడెర్మా (Trichoderma) మొదలైన 
వివిధ రకాల శిలింధ్రాలు, బాసీల్లన్‌ (Bacillus), సూడోమోనాన్‌ (Pseudomonas), కా స్రీడియమ్‌ 
(Clostridium) మొదలైన బాక్టీరియమ్‌ జాతులు, ఇతర సూక్ష్మజీవులు, జీవ అనుఘటకాల' విసరకాలను, 
మృతదేహాలను విచ్చిన్నం చేసి సంక్షిష్ట కరన పదార్థాల నుండి సరళ కర్చన పదార్థాలను విడుదల చేసి 
భౌమావరణంలో కలుపుతాయి. 


2: గడ్డిమైదానం (పచ్చికబయలు) ఆనరణన్యవస్థ (The grassland ecosystem) 

పోయేసీ (గ్రామినే) కుటుంబానికి సంబంధించిన మొక్కలు ప్రబలంగా ఉండే (ప్రదేశాలను 
'పచ్చికబయళ్ళు' అంటారు. శాంట్ట్‌ (Shantz, 1954) ప్రకారం (ప్రపంచ భూవైశాల్యంలో దాదాపు 24% 
గడ్డిమైదానాలు ఆక్రమించి నట్లు అంచనా. వైట్‌ (Whyte, 1957) గడ్డిమైదానాలను, పుష్పలక్షణాలను బట్టి 
8 రకాలుగా విభజించాడు. కానీ భారతదేశంలోని పచ్చికబయళ్ళను . కేవలం మూడు రకాలుగా 
విభజించవచ్చు. అవి '- | 

1. జలాభావప్రాియమైన పచ్చికబయళ్ళు Betis grass lands) - 

2. సమోద్చిజపు పచ్చికబయళ్ళు (Mesophilous grass lands) 

3. ఆ(ర్ధతాప్రియమైన పచ్చికబయళ్ళు (Hygrophilous grass lands) 
1. జలాభాన ప్రియమైన పచ్చికబయళ్ళు 

ఇవి ఉత్తర-పశ్చిమ భారత భూభాగాలలో అర్హ- ఎడారి పరిస్థితులలో ఉంటాయి. ఇక్కడ ఎరగొస్టి 


(Eragrostis) జాతులు బాగా పెరుగుతాయి, ఇవే కాకుండా అరిస్టీడా (Aristida), రంపాన 
(Andropogon), క్లోరిన్‌ (Chloris) మొదలైన ప్రజాతులు కూడా కనబడుతాయి. 


| 


2. సమాద్చిజపు పచ్చికబయళ్ళు.. 
-విటిని సవన్నాలు (5జఖు?జు$) అని అంటారు. ఇవి వ ఉత్తరప్రదేశ్‌లోని తేమగల ఆకురాలే 
అడవులలో చాలాచోట్ర కనబడుతాయి. వీటిలో సాక్కరమ్‌ ముంజ (Saccharum munja), వట్టీనీరియా 
జిజానియాయిడెన్‌ (Vattiveria zizanioides ) మొదలైన మొక్కలు పెరుగుతాయి. 


3. ఆర్థతాపియమైన పచ్చికబయళ్ళు 
వీటిని తేమగల సవన్నాలు (Wet 51౪7200202). ఆ ఎరియోాంథన్‌ (Erianthus), 
సాక్కరమ్‌ టు ), (ౌగ్రైటెన్‌ (Phragmites), అరుందో (474740) మొదలైన జాతులు ఈ 
పచ్చిక బయళ్ళలో (ప్రబలంగా ఉంటాయి. పబ్బికబయళ్ళ పరాకాష్థ్ర ప్రమాణం (Climax Unit) లో అభివృద్ది 
చెందడానికి అవి పెరిగే భౌగోళిక పరిస్థితులు, తరచు వర్షపాతం, తగినంత ఉష్ణోగ్రత, తేమ అనుకూలంగా 
ఉండాలి. 
,.  పచ్చికబయళ్ళ ఆవరణవ్యవస్థల్లో సాధారణంగా రెండు రకాల అనుఘటకాలుంటాయి. అవ - 
ఎ) నిర్దీవ అనుఘటకాలు (Abiotic Components) బి) జీవ అనుఘటకాలు (Biotic Components) 


bi పర్యావరణ జీవశా 


ఎ) నిర్దిన అనుఘటకాలు {Abiotic Components) 

పచ్చికబయళ్ళ ఆవరణ వ్యవస్థలో కార్బన్‌, హైడ్రోజన్‌, ఆక్సిజన్‌, నైట్రోజన్‌, ఫాస్ఫరస్‌, సం 
మొదలైన ఘనద్రవ,వాయు రూపాలలోని మూలకాలు, తత్సంబంధ రసాయన, సమ్మేళనా 
వాతావరణంలో, నీటిలో, మృత్తికలో ఉంటాయి. 


బి) జీవ అనుఘటకాొలు (Biotic Components) 

పచ్చికబయళ్ళ ఆవరణవ్యవస్థలో ఉత్పత్తిదారులు, వినియోగదారులనే రెండు రకాల. 
అనుఘటకాలుంటాయి. 

1) ఉత్పత్తిదారులు (21061063) 

2) వినియోగదారులు (Consumers) 


1 ఉత్పత్తిదారులు (Producers) 


డై కొంధి యాబ్‌ం (Dichanthium), సైనోడాన్‌ (Cynodon), డెస్మోడ యి 
(Desmodium), డకాలోక్లేనియమ్‌ (Dactyloctenium), దిజీటటేరియా (Digitaria), సెటేడి 
(Setaria), స్తోరోబోలన్‌ (Sporobolus) వంటి వివిధ రకాల గడ్డి జాతులుపచ్చిక బయళ్ళ 
ప్రధానమైన ఉత్పత్తిదారులు. వీటితో పాటు అక్కడక్కడ గుల్మాలు, పొదలు కూడా ఉంటాయి. 


2) వినియోగదారులు (Consumers) 


వినియోగదారులు స్టూల వినియోగదారులనీ, సూక్ష్మవినియోగదారులనీ రెండు రకాలుంటూ 
స్టూల వినియోగదారులను తిరిగి ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తః 
వినియోగదారులని మూడు రకాలుగా విభజిస్తారు. 


1. ప్రథమ వినియోగదారులు 
ఆవులు, గేదెలు, గొర్రైలు, జింక, కుందేలు, ఎలుక మొదలైన జంతువులు పచ్చిగడ్డిపై సు 
ఆధారపడి (బ్రతుకుతాయి. ఇవి శాకాహారులు. ఇవే కాకుండా లెస్టోకోరిసా (Leptocorisa), Gన్‌= 
(Dysdercus), అక్సీరాఖిన్‌ (Oxyrhachis), సీసీన్‌డెల్లా (0244604) మొదలైన శాకాహార 
కీటకాలు, తేనెటీగలు, మిల్రీపీడ్‌లు (Millipeds) ఉత్పత్తిదారులపైన ఆధారపడి బ్రతుకుతాయి. 


2. ద్వితీయ వినియోగదారులు 
పచ్చికబయళ్ళ ఆవరణ వ్యవస్థలో బల్లులు, తొండలు, పాములు, పక్షులు, నక్కలు, గుంటన: 
మొదలైన జంతువులు (ప్రథమ వినియోగదారులపై ఆధారపడి మాంసాహారులుగా (బ్రతుకుతాయి 
3. తృతీయ వినియోగదారులు 
' డేగ వంటి మాంసాహారులు ద్వితీయ వినియోగదారులపై అధారపడి (బతుకుతాయి. 


బి) సూక్ష్మ వినియోగదారులు (100 Consumers) 
మ్యూకల్‌ (Mucor), ఆన్ఫర్ణిల్లన్‌ (Aspergillus), పెన్సీలియవ్‌ఎ (Penicili 
కాడోస్సోరియమ్‌ (Cladosporium), రైబోనన్‌ (Rhizopus), వ్యూ సేరియమ్‌ (Fusas 


ఆవరణ వ్యవస్థ. వ. 57 


మొదలైన శిలీంధ్రజాతులు, బాక్టీరియమ్‌ జాతులు, ఉత్పత్తిదారుల మరియు. వినియోగదారుల 


విసర్జకాలను, కళేబరాలను | (రంబ సరళకర్చన ప పదార్థాలుగా విచ్చిన్నంచేసి,. భౌమావరణంలో 
కలిపివేస్తాయి. 


య. "eq! 


3. పంటపొలాల ఆనరణన్యవస్థ (Crop Land Ecosystem) 


పంటపొలాల ఆవరణవ్యవస్థ మానవ: నిర్మితమైన ఒక కృత్రిమ ఆవరణవ్యవస్థ ఆ వ్యవస్థలో 
ఎన్నుకొన్న ఒకేరకమైన జాతి మొక్కలను విసృతంగా పెంచి ఫలసాయాన్ని పొందుతారు. మానవుడు 
అధిక ఫలసాయాన్ని పొందటానికి ఒక (ప్రణాళిక (ప్రకారం నేర్పుతో భౌతిక, రసాయన పరిసరాలను 
మోర్పు చేస్తాడు. నేలలో ఎరువులను తోలడం, వ్యాధినిరోధానికి విషక్రిమి సంహారక మందులు వాడడం, 
సరియెన నీటిపారుదల పాటించడం వంటి అనేక సాధనాల ద్వారా పంటపొలాల ఆవరణ 
వ్యవస్థలను అభివృద్ది చేసి అధిక ఫలసాయాన్ని పొందవచ్చు. పంటపొలాల 'ఆవరణ వ్యవస్థలలో వరి 
(Oryza sativum), మొక్కజొన్న (Zea Mays), చెరకు (౭౦౦4౭74౫ officinalis), - గోధుమ 
(Triticum vulgare), వేరుశనగ (Arachis hypogea), మిర్చి. (Capscicun fruitescence), మరి 
ఇతర పంటలు, కూరగాయలు సాధారణంగా పండిస్తాము. 


మొక్కజొన్న - పంటపాలం ఆనరణన్యవస్ట (Maize - Cropland race 


మొక్కజొన్న పంటపొలం అ నిర్జీవ త కా జీవ అనుఘటకాలు' అనే 
రెండు ప్రధానమైన అనుఘటకాలురటాయి. జ : 


ఇ) నిర్జన అనుఘటకాలు (Abiotic Coniponents) ee 

కర్బనం (C), హై; కోజున్‌ (ర), ఆక్సిజన్‌ (0), నైట్రోజన్‌. (N), పాస్ఫరస్‌ డీ), పొటాషియం 11 
మొదలైన మూలకాలు నేలలోనూ, వాతావరణంలోనూ నిండి ఉంటాయి. ప్రత్యేకంగా నేలలో వివిధ 
రకాల ఖనిజాలు, లవణాలు నీటిలో 'కరిగి మొక్కలకు” అందుతాయి. 'పంటపాలం' ఆవరణ వ్యవస్థలో 
వివిధ శీతోష్ణ పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి. మొక్కజొన్న - ree, కొద్దిపాటి 
క్షారనేలల్లో ఎక్కువ. 'దిగుబడినిస్తుంది. 


బి) జీవ అనుఘటకాలు (Biotic Sees న 
ఇప రెండు: రకాలు! 
1) ఉత్పత్తిదారులు (Producers) 
2) వినియోగదారులు (Consumers) :*.. 


1) ఉత్పత్తిదారులు (Producers) 


మొక్కజొన్న పొలంలో అత్యధిక సంఖ్యలో మొక్కజొన్న మొక్కలుంటోయి. అయితే వీట్రికి 

డుసైనోడాన్‌ డ్లక్టైలాన్‌ (Cynodon dactylon), లానియా నూడికాలిస్‌ నం nudicaulis), 
న. 'హర్తా (Euphorbia ౧2240 'సైవరన్‌' లోటండన్‌ (6౫౯7౧౮ rotundus), 
బలురక్కసి (్త౭707 mexicana), డిజిటేరియా .(Digetaria), అలిసీ కార్డన్‌... I 
మొదలైన కలుపుమొక్కలు కూడా (ప్రాధమిక"ఉత్సాదనకు తోడ్పడతాయి. ' 


శకి పర్యావరణ జీవశాస్త్రం 


2) ఏదియోగదారులు Ces 
వినియోగదారులు స్టూల వినియోగదారులనీ, సూక్ష్మవినియోగదారులనీ రెండు రకాలుంటాయి. 
ఎ) స్టూలవినియోగదారులు 
స్టూల వినియోగదారులను తిరిగి ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, 
తృతీయ వినియోగదారులని మూడు రకాలుగా విభజిస్తారు. 
1. ప్రథమ వినియోగదారులు 
ప్రథమ వినియోగదారులు మొక్కజొన్న పంటపాలంపై శాకాహారులుగా ఆధారపడి బ్రతుకుతాయి 
_ కీటకాలు (1౧3606), ఎఫిడ్‌లు (aphids), (థ్రైప్స్‌ (thrips), కుమ ్రరిపురుగులు (beetles), పక్షులు, ఎలుకలు 
కుందేళ్ళు, ఆవు, గేదె, మనిషి మొదలైన జీవ అనుఘటకాలు. పత్రాలు, కాండం, పుష్పాలు, ఫలాల 
మొదలైన భాగాలను ఆహారంగా వినియోగించుకుంటాయి. 
2. ద్వితీయ వినియోగదారులు 
ఇవి మాంసాహారులు. కప్పలు, పిచ్చుకలు, మొక్కజొన్న పొలంలోని కీటకాలను భక్షిస్తాయి. 
3. తృతీయ వినియోగదారులు . 
పాములు, డేగ మొదలైన ఉన్నత(శ్రేణి మాంసాహారులు కీటకాలను, కప్పలను, ఎలుకలన 
భక్షిస్తాయి. 
బి) సూక్ష్మ వినియోగదారులు (విచ్చిత్తికారులు) (Micro Consumers) 
. ఆక్టినోమైసిట్‌లు, బాక్టేరియమ్‌లు వంటి సూక్ష్మజీవులు, ఉత్పత్తిదారుల, వినియోగదారు 
మృతకళేబరాలను విచ్చిన్నం చేసి సంక్షిష్టకర్చన సమ్మేళనాలను సరళపదార్జాలుగా విభజించి భౌమావరణం ల 
కలిపివేస్తాయి. ఈ సరళ రసాయన పదార్థాలు తిరిగి ఉత్పత్తిదారులకు లవణాల రూపంలో అందుతాయి 


4&. ఎడారి ఆవరణవ్యనస్థ (The Desert Ecosystem) 


సంవత్సరానికి 25 సెం.మీ. కంటే తక్కువ వర్షపాతం గల (ప్రాంతాలు సాధారణంగా ఎడారులు 
మారతాయి. (ప్రపంచంలో దాదాపు 17% భూభాగం ఎడారులచే నిండిఉంది. భారతదేశంలో డా 
ఎడారి ముఖ్యమైంది. ఎడారులలో తీరని నీటికొరత, అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. అందువ¢ 
జీవరాశులు ఎడారిలో అతిస్వల్పసంఖ్యలో ఆవాసం చేస్తాయి. ఎడారి ఆవరణ వ్యవస్థలో కూడా నిజ 
సజీవ అనుఘటకాలుంటాయి. 


నె) నిర్జీవ అనుఘటకాలు (Abiotic టల 

ఎడారి ఆవరణవ్యవస్థలో అధిక ఉష్ణోగ్రత, అల్ప వర్షపాతం ఉండడంవల్ల వాతావరణం పు 
పొడిగా ఉంటుంది. అందువల్ల వృక్షాలలో బాష్పోత్సేకం మ. అధికంగా ఉంటుంది. భూమి నిస్పారం 
ఉండి, నీటి కొరత ఉంటుంది. 


బి) జీవ అనుఘటకాలు (Biotic Components) 
ఎడారి ఆవరణ వ్యవస్థలో జీవరాశులు అల్ప సంఖ్యలో ఉన్నప్పటికీ అవి రెండు రకాల 
ఉంటాయి. అవి - 1) ఉత్పత్తిదారులు 2) వినియోగదారులు 


ఆవరణ వ్యవస్థ 59 


1 ఉతృత్తిదారులు 


ఎడారి ఆవరణ వ్యవస్థలో కొన్ని గడ్డిమొక్కలు, పాదలు, అరుదుగా వృక్షాలుంటాయి. ఈ 
మొక్కల వేళ్ళు, కాండాలు, పత్రాలు మొదలైన భాగాలు వివిధ రకాలుగా స్వరూప అనుకూలనాలను, 
క్రియాత్మక అనుకూలనాలను మార్చుకొని రూపాంతరాలు చెందుతాయి. కాక్టేసి (01610620) 
కుటుంబానికి చెందిన అనేక మొక్కలు ఎడారి మొక్కలే. టబ్రన్మాజెముడు (Opuntia), కీత్తనార 
(Agave americana), కలబంద (Aloe vera), నీవా సార్పిఫోలియా (Ceiba parvifolia), కొక్టన్‌ 
(Cactus) వంటి అనేక మొక్కలు రసయుత స్వభావం (5400016006) కల్లి ఉంటాయి. జైగోఫిల్లేసి 
(Zygophyllaceae), బొరాజినేసి. (BOraginaceae) వంటి కుటుంబాలకు చెందిన అనేక జాతులు, 
కొన్ని గడ్డిమొక్కలు తీవ్ర వాతావరణ జలాభావాన్ని ఎదుర్కొనలేక అల్పకాలిక ఏకవార్షికాలు 
(Ephemeral annuals) గొ జీవిస్తాయి. ఇంకా ఎఫెడ్రొ (Ephedra), ఆ (ప్రేలియన్‌ అకేషియా 
జతుల (Australian acacia spps), తొటి (50740545 $labellifer), ఈత (Phoenix 
syvestris) మొదలైన రసయుతం కాని (Non-succulent) బహువార్షికాలు కూడా ఉంటాయి. 
అంతేకాకుండా లైకెన్లు (Lichens), ఎడారి మాస్‌లు (£erophytic mosses) వంటి నిమ్న తరగతి 
మొక్కలు కూడా కనబడతాయి. 

2) వినియోగదారులు (Consumers) 


ఎడారి ఆవరణవ్యవస్థలో స్టూల వినియోగదారులవీ, సూక్ష్మవినియోగదారులనీ రెండు 
రకాలుంటాయి. 


ఎ) స్టూలవినియోగదారులు 

స్టూల వినియోగదారులను తిరిగి ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు అని 
రెండు రకాలుగా విభజిస్తారు. : 
1. ప్రథమ వినియోగదారులు 

కీటకాలు, రాత్రిపూట సంచరించే ఎలుకలు (Nocturnal rodent), ఎడారి ఒంటెలు (6౭౫ల) 
మొదలైన జంతువులు ఉత్పత్తిదారులపైన ఆధారపడి జీవిస్తాయి. 
2. ద్వితీయ వినియోగదారులు 
పాములు, ఉడుములు, పక్షులు మొదలైన జంతువులు కీటకాలను, ఎలుకలను భక్షించి 
(బతుకుతాయి. 
బి) సూక్ష్మ వినియోగదారులు (విచ్చిన్నకారులు) 

విస్తారమైన వృక్షసంపద, జంతువులు లేకపోవడం వల్ల విచ్చిన్నకారుల సంఖ్య కూడా 
స్వల్పంగానే ఉంటుంది. బాక్టీరియమ్‌లు, శిలీంధ్రాలవంటి ఉష్ణప్రియ సూక్ష్మజీవులు (Thermophilic 
Micro-organisms), జీవ అనుఘటకాల మృతకళేబరాలను విచ్చిన్నం చేసి సంక్షిష్ట కర్చన పదార్థాలను 
సరళ పదార్థాలుగా మార్చి భౌమావరణంలో కలుపుతాయి. ఈ సూక్ష్మజీవులు విపరీత ఆవరణ, శీతోస్ష 
పరిస్థితులను సమర్దవంతంగా ఎదుర్కొని జీవిస్తాయి. 


99 పర్యావరణ జీవశాస్త్ర 


ర్‌, క కొర (Mountain Ecosystem) 


' ప్రపంచంలో దాదాపు 2.2% భూభాగం పర్వతాల ' చేత ఆక్రమించబడి ఉంది. 
సాధారణంగా వివిధ. శిలల వల్ల కుప్పలు తెప్పలుగ్నా. ఎత్తైన ప్రదేశంగా మారి వివిధ ౭ 
అనుఘటకాలకు ఆశ్రయాన్ని కల్పిస్తాయి. భారతదేశంలో . ఉత్తరాన హిమాలయ పర్వతాళ 
పశ్చిమాన పడమటి కనుమలు, తూర్పున తూర్పు కనుమలు, మధ్యప్రదేశ్‌లో వింధ్య, సాతూ 
పర్వతాలు ఉన్నాయి. వీటి. ఎత్తులు వందల అడుగుల నుంచి వేల అడుగుల వరకు కూడా ఉంటాం 
హిమాలయ పర్వతంలో. ఎవరెస్ట్‌ శిఖరం ఎత్తు "8,848 మీటర్లు (29, 028ఫీట్టు), హిమాలయ 
ఏీప్రీర్లం 5,00, 000 చ. కి.మీ. పర్వతావరణ వ్యవస్థలో కూడా నిర్దీవ- జీవ అచుఘుతకాలురటారు, 


వ) నిర్టీవ అనుఘటకాలు (Abiotic Components) 


++ పర్వతాలు వివిధ ఎత్తుల్లోవివిధ వాతావరణ పరిస్థితులలో ఉంటాయి. పీఠభాగంలో సాధా? 
ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత (క్రమంగా శిఖరం .వైపు పైకిపోయినపుడు తగ్గిపోతు6 
హిమాలయాల వంటి ఎత్తైన పర్వతాలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి 


బి) జీవ అనుఘటకాలు (Biotic Components) 
ఇవి ప. వినియోగదారులని రెండు రకాలుగా ఉంటాయి: 
1 ఉత్పత్తిదారులు | (a. . 


పర్వతావరణ వ్యవస్థలో వివిధ ఎత్తులలో వివిధ ఉష్ణోగ్రతలుండడం వల్ల, వివిధ స్తాయి 
వివిధ వృక్షసముదాయాలు అభివృద్ది చెందుతాయి. పశ్చిమ హిమాలయాలలోని సమతీ ల 
అడవులలో దేవదారు (CeAdrUs deodara), బూ సైన్‌ (Pinus exelsa), నమూన (Pt 
morinda), సీల్వల్‌ ఫిర్‌ (Abies pindrow) మొదలయిన వృక్షాలుంటాయి. ఇదే విధంగా తూ 
హిమాలయాలలో 2,500 అడుగుల ఎత్తున గల ఉప్ణమండలపు అడవులలో షోరియా రో; 
(Shorea rabusta), బాదం. (Terminalia catappa) మొదలైన వృక్షాలుంటాయి. పశ్చిమ తూ 
సమశీతోష్ణ హిమాలయాలలో 2000 నుండి 4000 మీటర్ల. ఎత్తులో . శృంగారవనాలు, 3500 ను 
5000 మీటర్ల ఎత్తు వరకు ఆల్నెన్‌ వృక్షసంపద ఉంటుంది. పశ్చిమ కనుమలు, అన్నా 
కొండలు మొదలైన పర్వతావరణ వ్యవస్థలలో సంవత్సర వర్షపాతం 200 సెం.మీ. కంటే ఎక్కు 
ఉండడం' వల్ల అక్కడ ' డిష్టిరోకార్పేసి. (Dipterocarpaceae), గట్టి ఫెరే (Guttiferae), మో 
(Moraceae), మాగ్నోలియేసి (Magnoliaceae) మొదలైన కుటుంబాలకు సంబంధించిన 
వృక్షాలు ప్రబలంగా ఉంటాయి. నీలగిరి, అన్నామలై, :-తిన్నవెల్లి మొదలైన. కొండలపైన .5: 
అడుగుల ఎత్తులో. 15 నుండి 20. మీటర్ల - పొడవుగల. అన్నిరకాల" వృక్షాలు దట్టంగా ఉంటూ 
800. మీటర్ల ఎత్తులో అకాంథేసి. (Acanthaceae), రూూబియేసి (Rubiaceae) మొల 
కుటుంబాలకు చెందిన వృక్షాలు; 1000-. నుండి 1500 మీటర్ల ఎత్తులో .. బభనోకా, 
(Balanocarpus);- ఆర్జోకార్పన్‌ హిర్చుటా (ArtంCarpus: hirsuta) మొదలైన పాడవైన వృక్షా 
సతత హరిత వృక్షారణ్యాలు (Evergreen forests) ఉంటాయి. . I 


ఆవరణ వ్యవస్థ 61 


2) వినియోగదారులు 
పర్వతావరణవ్యవస్థలో స్టూలవినియోగదారులు, _సూక్ష్మఎనియోగదారులుంటాయి. | 
ఎ) స్టూలవినియోగదారులు 


సూల వినియోగదారులను తిరిగి ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, 
తృతీయ కాకు అని మూడు రకాలుగా విళజినారు. 


1. ప్రథమ వినియోగదారులు 


తేనెటీగలు, వివిధరకాల కీటకాలు, ల కుందేళ్ళు, జింకలు, దుప్పి, జడలబ(రై, అడవి 


పంది, ఒంటె, ఏనుగు మొదలైన శాకాహారులైన జంతువులు పర్వతావరణ వ్యవస్థలో (ప్రథమ 
వినియోగదారులుగా జీవిస్తాయి. 


2. ద్వితీయ వినియోగదారులు 


వివిధ రకాల పాములు, బల్లులు, ఉడుములు, నక్కలు, ఎలుగుబంట్లు అడవిపిల్టులు, తోడేలు. 
అడవికోడి, వివిధ రకాల పక్షులు మాంసాహారులుగా (ప్రథమ వినియోగదారులపై ఆధారపడి బ్రతుకుతాయి. 


3. తృతీయ వినియోగదారులు 


సింహం, పెద్దపులి, చిరుతపులి మొదలైన కా మాంసాహారులు పర్వతావరణ వ్యవస్థల 
సంచరిస్తాయి. 


బి) సూక్ష్మ వినియోగదారులు (విచ్చిన్నకారులు) 


బాక్టీరియమ్‌లు, శిలీంధ్రాలు జీవ అనుఘటకాల విసర్జకాలను, కళేబరాలను విచ్చిన్నం చేస్తాయి. 
6. గుహ pes (Cave Ecosystem) 


“భూమి, గుట్టలు, కొండలు, పర్వతాల్లో బహిర్గత గదుల వంటి సహజ సారంగాలను “గుహలు” 
అంటారు. ఇటువంటి గుహలు ఉత్తర అమెరికాలో (మామ్మత్‌ గుహ (Mammoth Cave) ప్రసిద్దమైన 
గుహ), యూరపు ఖండంలో అధిక సంఖ్యలో ఉన్నాయి. భారతదేశంలో కూడా గుహలు అధికంగానే 
ఉన్నాయి. గులా ఆవరణవ్యవస్థలో ఉండే సాధారణ అలకలు (Components) రెండు రకాలు 
1) నిర్జీవ అనుఘటకాలు 2) జీవ అనుఘటకాలు. 


వ) నిన్టీన అనుఘటకాలు 


గుహలు ముఖ్యంగా కాంతి ప్రసారం లేక చీకటి నిలయాలుగా ఉంటాయి. అన్ని గుహలలో కూడా 
ఉష్ణం సాధారణంగా ఒకే విధంగా ఉంటుంది. కాని లోతైన గుహలలో లోతును బట్టి ఉష్ణం హెచ్చు 
తగ్గులను కలిగి ఉంటుంది. తేమ కూడా శీతోష్ణ పరిస్థితులను బట్టి మారుతుంటుంది. 


బి) జీవ అనుఘటకాలు 


గుహ ఆవరణ వ్యవస్థలో మూడు రకాల జీవ అనుఘటకాలుంటాయి. 
1) ఉత్పత్తిదారులు 2) వినియోగదారులు 3) విచ్చిన్నకారులు. 


1) ఉత్పత్తిదారులు 


గుహ ఆవరణవ్యవస్టలో తత్పెతిదారులు అసలు ఉండనే ఉండవు. అందువల్ల ఉత్సాదన 5 
ఉండదు. 


2) వినియోగదారులు 


టర్ఫెల్లేరియన్‌లు (Turbellarians), జలగలు (Leeches), కీటకాలు (Insects), మొొరి 
అకశేరుకాలు (invertebrates); ); గబ్బిలం (bat), గుడ్డగూబ (0౪/1) మొదలైన పక్షులు, ఎలుగుబు' 
(bears), నక్కలు (foxes) మొదలైన కరు ఆలు (Vertebrates) గుహలలో ఆవ 
ఏర్పరచుకుంటాయి. 


3) నిచ్చిన్నకారులు 


శిలీంధ్రాలు, బాక్టీరియమ్‌లు మొదలైన సూక్ష్మజీవులు వినియోగదారుల విసర్దకా' 
మృతదేహాలను విచ్చిన్నం చేసి సరళ సమ్మేళనాలుగా విడగొడతాయి. 


7. టండ్రా ఆనరణవ్యవస్థ (Tundra Ecosystem) 


టండ్రా అన్న పదానికి 'పనికిరానిబంజరుభూమి' అని అర్థం. ధృవప్రాంతాలలో, ఆరి 
మహాసముద్ర ప్రాంతాలలో, ఉత్తర కెనడా, గ్రీన్‌ల్యాండ్‌ మొదలైన ద్వీపాలలో, ఉత్తరార్దగోళం + 
యూరపు ప్రాంతాలలో టం(డ్రా ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి. అంటార్కిటిక్‌ మహాస వ 
(ప్రాంతంలో నూ, ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరా(గ్రాలలో నూ టండ్రాలు (Tundra biomes) ఉనా 
వీటిని ఆల్సెన్‌ టం(డ్రాలు అంటారు. టం(డ్రా ఆవరణ వ్యవస్థలో కూడా నిర్దీవ-జీవ అనుఘటకాలుంఈ 


ఎ) నిర్జివ అనుఘటకాలు = SE, శ 

టండ్రా ఆవరణవ్యవస్తలో ఉష్ణోగ్రత, కాంతి, తేమ, గాలి ఒత్తిడి, మొదలైన నిద్దీవ 
ఘటకాలుంటాయి. ఆర్కిటిక్‌ టండ్రాలలో సంవత్సరంలో అత్యధిక కాలం శీతాకాలం ఉంతు 
అందువల్లనే భూమిపై మంచు గడ్డకట్టుకొని ఉంటుంది. వేసవికాలం తక్కువ రోజులుంతుూ 
కనుక వేసవిలో కొన్ని రోజులు మాత్రమే కొంతమేరకు పై పొరలలోని మంచు కరిగినప్పటికీ + 
నున్న అనేక మంచుపారలు శాశ్వతంగా కరగకుండా జు ఈ శాశ్వత మంచును “పెర్మా( 
(Permafrost) అంటారు, 


బి) జీవ అనుఘటకాలు 
టం(డా ఆవరణ వ్యవస్థలో మూడు రకాల జీవ అనుఘటకాలుంటాయి. 
1) ఉత్పత్తిదారులు 2) వినియోగదారులు 3) విచ్చిన్నకారులు. 

1) ఉత్పత్తిదారులు 


టండడ్రా ఆవరణవ్యవస్టలో కేవలం 60-70 రోజులు మాత్రమే మొక్కల పెరుగు€ 
అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఈ ఆవరణ వ్యవస్థలో సాధారణంగా లైకెన్సు శైవం 
మాస్‌ మొక్కలు, గడ్డి గుల్మాల వంటి వృక్షాలు అభివృద్ది చెందుతాయి. 


ఆనరణ వ్వవస్థ క 63 


2) వినియోగదారులు 

కుందేళ్ళు, రెయిన్‌డీర్‌లు, నక్కలు, ధృవపు ఎలుగుబంట్లు (Polar 0623) మొదలైన 
జంతువులే టం(డా ఆవరణ వ్యవస్థలో బహుళంగా కనిపిస్తాయి. తుమ్మెదలు, కీటకాలు, బాతు (goose), 
డేగ (hawk), సముద్రపు కాకి (250119), భరత పక్షి (larks), ఆర్కిటిక్‌ లూన్‌ (1౦౮౦ loon) వంటి 
పక్షులు కూడా ఉంటాయి. దక్షిణ ధృవపు టండ్రాలలో కేవలం పెంగ్విన్‌ (Penguin) వంటి 
సముద్రపు పక్షులు మాత్రమే ఉంటాయి. పై పక్షులన్నీ కూడా వలసపోయే పక్షులే (Migratory 
0165). కప్పు వంటి ఉభయజీవులు, సరీసృపాల వంటి పాకే జంతునులు అసలు ఉండవు. 
3) నిచ్చి న్నకారులు (Decomposers) 

బాక్టిరియమ్‌లు, శిలీంధ్రాల వంటి సూక్ష్మ వినియోగదారులు అతి తక్కువ సంఖ్యలో ఉంటాయి. 
5. కొలను ఆవరణవ్యవస్థ (Pond Ecosystem) 

జలావరణవ్యవస్థలో స్వయం నియంత్రణ, స్వయంసమృద్ది గల సంక్షిష్ట ఆవరణ వ్యవస్థకు 
కొలను ఆవరణ వ్యవస్థ ఒక చక్కని ఉదాహరణ, నిర్లీతస్థలం, పరిమాణం, లోతు మొదలైన విషయాల 
ప్రభావం కొలను ఆవరణ వ్యవస్తాగత జీవశాస్త్రంపై (ప్రత్యక్షంగా ఉంటుంది. ఒక కొలను ఆవరణ వ్యవస్థ 
నిర్జీవ-సజీవ అనుఘటకాలకు స్థావరంగా ఉండి భౌతిక-రసాయన (20౫5160 Chemical) వాతావరణాన్ని 


కూడా ఏర్పరస్తుంది. కొలను ఆవరణవ్యవస్టలో ఎ) నిర్జీవ అనుఘటకాలు బి) జీవ అనుఘటకాలు అన్న 
రెండురకాల మౌలిక అనుఘటకాలుంటాయి. 


ఎ) నిర్దివ అనుఘటకాలు 
ఉష్ణం, నీరు పి.హెచ్‌. విలువ, కార్చన్‌డయాక్సెడ్‌ (౧0), ఆక్సిజన్‌ (6), నైట్రోజన్‌ (1), 
కాల్షియమ్‌ (Ca), గంధకం (5), ఫాస్పేటు (P), కార్చోహైడ్రేటులు, (ప్రోటీన్‌లు, లిపిడ్‌లు, అమైనో ఆమ్లాలు, 
హ్యూమిక్‌ ఆవ్వం మొదలైన నిరింద్రియ, సేంద్రియ యౌగికాలు కొలను ఆవరణవ్యవస్థలో కనబడే 
ముఖ్యమైన నిర్జీవ అనుఘటకాలు. ఏదైనా ఒక సమయంలో కొలను. ఆవరణ వ్యవస్థలోని భౌతిక 
పరిసరాలలో (Physical environment) నున్న ఖనిజాల మొత్తాన్ని 'నికరస్థితి * (Standing State) 
అంటారు. . 


బి) జీవ అనుఘటకొలు 
కొలను ఆవరణవ్యవస్థలో 1) ఉత్పత్తిదారులు 2) వినియోగదారులనే రెండు రకాల జీవ 
అనుఘటకాలుంటాయి. 


1) ఉత్పత్తిదారులు 
హరితవృక్షాలను, స్వయంపోషక బాక్టీరియమ్‌లను ఉత్పత్తిదారులంటారు. ఇవి సౌరశక్తిని 
వినియోగించుకొని కిరణజన్యసంయోగ(క్రియద్వారా కార్బో హైడ్రేటులను (పిండిపదార్థాలను) తయారు 
చేసుకుంటాయి. కొలను ఆవరణవ్యవస్థలో ఉత్పత్తిదారులు రెండు రకాలు. అవి 
_ ఎ) వృక్ష ప్రవకాలు (Phyto-planktons or Microphytes) 
బి) నిటి మొక్కలు (Macrophytes) 


64 పర్యావరణ జీవశాష 
వ్ర) వృక్షప్రవకాలు 

నీటిపై తేలియాడుతూ లేదా నీటిలో అవలంబితంగా ఉండే నిమ్నజీతి సూ క్షవృక్షణాల 
వృక్షప్టవకాలు అంటారు. క్లామిడోమోనాన్‌ (Chlamydomonas), సొండోరైన (Pandorin 
యుడోరైన (Budorina), వాల్యాక్స్‌ (Volvox), శీయోటైకియా (Gleotrichia), ఆనీళ్లేటోది' 
(Oscillatoria), కొస్మేరియం (Cosmarium), సెన్‌డిన్మన్‌ (Scenedesmus), కాన్తీరియో 
‘{Closterium), SDS (Anabaena), పెడీ యా(న్టవ్‌ (Pediastrum), మై (కోని 4 
(Microcystis), డయాటమ్‌ (Diatom), జిగ్ళిను (Zygnema), యులోధిక్‌) (Ulothrt 
స్పెరోగైర (Spirogyra), క్లాడోఫోరా (Cladophora), ఊడోగోనియమ్‌ (Oedంgonium) వంటి అ 
శైవలాలు కొలను ఆవరణ వ్యవస్థలోతేలియాడుతూ లేదా అవలంబితంగా ఉంటాయి. శీతాకాల. 
ఇవి ఉధృతంగా పెరగటం, వల్ల నీటికి ఆయా శైవలాల రంగులు కూడా వస్తాయి. 


బి) నిటి మొక్కలు 
కొలను ఆవరణ వనం) గల పెద ద్రమొక్కలన్నింటిని నీటిమొక్కలు (Hydrophytes) అంటౌ 
ఇవి మూడు రకాలు 
1) నీటిపై తేలియాడే మొక్కలు (Floating plants) 
2) నీటిలో పూర్తిగా మునిగిన మొక్కలు (Submerged plants) 
3) నీటి అడుగున వేళ్ళూని, నీటిపై తేలియాడే మొక్కలు (Rooted but floating ee, 
1) నీటిపై తేలియాడే మొక్కలు 
అంతరతాముర (Pistia), బుడగ తామర (Eichhornia), ఉల్లి యా Wulf 
స్పెరోడెల్లా (Spirodella), అజొల్లా (4౭0742), లెమ్బా (౬67274) మొదలైన మొక్కలు 
ఉపరితలంలో తేలియాడుతూ కొలను ఆవరణ వ్యవస్థలో ఉంటాయి. వీటికి వాతయుత మా 
కణజాలం, సంతులనం జరిపే వేళ్ళు ఉండడం వల్ల గాలి తాకిడికి పడిపోకుండా నీటిపై సమ(గ్ర. 
తేలుతూ ఉంటాయి. నీటి ప్రవాహంలో సైతం ఈ మొక్కలు సమర్దవంతంగా Genes 
2) నీటిలో పూర్తిగా మునిగిన మొక్కలు 
హైడిల్లా (yA), వాలిస్తేరియా (VAllisnaria), యుటిక్కులేరియా (Utricular 
సాటమోజెటాన్‌ (Potomogeton), కారా ( Chara) మొదలైన మొక్కలు నీటిలో పూర్తిగా మునిగి ఉంటా. 
అయినప్పటికీ ఇవి సమర్దవంతంగా జీవన(క్రియను నిర్వహిస్తాయి. 
3) నీటి అడుగున వేళ్ళూని నీటిపై తేలియాడే మొక్కలు 
వీటినే కొలను అంచులో పెరిగే మొక్కలు (Marginal plants) అంటారు. .ఎలియోఖా 
(Eleocharis), E89 (Typha), సాజట్టేరియా (Sagittaria), మార్సీలియా (Marsilea), (ఆం 
(Trapa), కలువ (Nymphaea), తామర (Nelumbo) మొదలయిన మొక్కల వేళ్ళు ః కొలను ఆవ 
వ్యవస్థ నీటి అడుగున _ మృత్తికకు నాటుకొని పత్రాలు నీటి ఉపరితలంపై విప్పారి ఉంటాయి. క 
మొక్కలు కొలను చుట్టూ ఉండే నీటిలోనూ తేమ 'నేలల్లోనూ ఉభయజీవులుగా పెరుగుతూ ఉంటాం 
వీటికి జస్తియా (7464), కొలకేషియా (Colacasia), నూర్ఫీలియా (Marsilea), ఐపోమి, 
(Ipomoea), హౌ సెన్‌ (Herpestes), పాలిగోనమ్‌ (Polygonum) వయా (Neptur 
మొదలైన మొక్కలు చక్కని ఉదాహరణలు. 


ఆవరణ వ్యవస్థ 





సటం 2.25 కొలను ఆనరంణవ్యనస్థ-వివిధ మండలాలు 1. నీటిలో మునిగిన మొక్కలు 2. స్వేచ్చగా తేలుతున్న మొక్కలు 


65 


.3. వేళ్ళు నాటుకొని మునిగిన లేదా తేలుతున్న మొక్కలు 4. ఉభయ జీవులు 


66 పర్యావరణ జీవశాస్త్రం 
జీవద్రవ్యరాశి - శక్తి ప్రవాహం (Biomass and flow of Energy) 

ఒక కొలనులోని నిర్గీత ఘనపరిమాణం గల నీటిలో నున్న మొక్కలన్నింటినీ ఆ కొలను ఆవరణ 
వ్యవస్థ జీవ([ద్రవ్యరాశి (31023) గా నిర్ణయిస్తారు. నీటిలోని పెద్దమొక్కల జీవద్రవ్యరాశి విలువ ఆక్సిజన్‌ 
బాంబ్‌ కెలోరీమీటరు (Oxygen Bomb-Calcrimeter) ద్వారా కెలోరి/గ్రామ్‌ అనే ప్రమాణాలలో కొలుస్తారు 
కాని సూక్ష్మ ప్రవకాల జీవ ద్రవ్యరాశిని సగటు జీవద్రవ్యరాశి/ఘ.మీ. నీరు అని తెలుపుతారు. అయిళే 
సాధారణంగా సూక్ష్మప్లవకాల జీవద్రవ్యరాశి విలువ పెద్దమొక్కల [ద్రవ్యరాశి విలువ కంటే తక్కువగా ఉంటుంది. 
2) వినియోగదారులు 

కొలను ఆవరణ వ్యవస్థలో స్టూలవినియోగదారులు, సూక్ష్మవినియోగదారులని రెండు రకా 
వినియోగదారులుంటాయి. 
ఎ) స్టూలవినియోగదారులు 

స్థూల వినియోగదారులను తిరిగి ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు 
తృతీయ వినియోగదారులు అని మూడు రకాలుగా. విభజిస్తారు. 
1. ప్రథమ వినియోగదారులు 

ప్రథమవినియోగదారులు ఉత్పత్తిదారులపై ఆధారపడి శాకాహారులుగా బ్రతుకుతాయి. ప్రథవ 
వినియోగదారులు, కొలను ఆవరణవ్యవస్థలో 5 రకాలుగా ఉంటాయి. అవి - 

1. జంతు ప్లవకాలు (200 planktons) 

2. బెంథాస్‌ (Benthos) 

ర పెరిఫైటాన్‌ (Periphyton) 

4. నెక్టోన్‌ (Necton) 

రః న్యూస్థాన్‌ (Neuston) 
1. జంతు ప్లవకాలు 

కొలను ఆవరణవ్యవస్థలో అమీబా (41720654), పారమీషియమ్‌ (Paramoecium), యూశి 
(Euglena), కోలెవ్స్‌) (Coleps), డైలెవ్టన్‌ (Dileptus) మొదలైన ప్రోటోజువన్లు (Protozoan 
(బాభియోమోనాన్‌ (Brachiomonas), ఆన్‌న్లాంక్టు (Asplanchna) మొదలైన రోటిఫెరు (Rotifers 
సైక్షోవ్స్‌ (Cyclaps), స్తీనోసై డీ పీస్‌ (StenOcypris), డాఫ్ట్రీయా (Daphnia) మొదలయిన |క్రస్టిషియ 4 


(Crustacians) “ జంతుప్లవకాల్పువృక్షప్రవకాల మీద, మొక్కల అవశేషాల పైన శాకాహారులు; 
ఆధారపడి జీవిస్తాయి. ! 
2. బెంధాస్‌ 


ఆకుపచ్చని మొక్కలతో కల్సి జీవించేజంతువులను బెంథాస్‌ అంటారు. కీటకాల డింభకాః 
(insect larvae), కుమ్మరిపురుగులు (6౭౭1185) కొలను అడుగుభాగంలో శాకాహారులుగా బ్రతుకుతాయి 
వీటిని డె(ట్రివోర్లు (0601౪70769) అంటారు. అనలిడా, మొలస్కాకు చెందిన జీవులు కూడా నీటి అడు 
భాగంలో బ్రతుకుతాయి. 
3. పర్మొః ఫైటాన్‌ 

జలగలు (1660%163), (డ్రాగన్‌ పై (dragon fly), నిటి మైట్‌లు (ter [Mite5) మొదలైన జంతువు, 
నీటి అంతర్భాగంలోనూ, నీటిపై తేలుతూ కూడా నీటిమొక్కలపై శాకాహారులుగా ఆధారపడి బ్రతుకుతాం 


ఆవరణ వ్యవస్థ 67 


4. నెక్టాన్‌ 
నిటి (ప్రవాహానికి ఎదురీదే జంతువులలో చిన్నచేపలు (fish) నెక్టాన్‌లకు చక్కని ఉదాహరణ. ఇవి | 
శైవలాలకు సంబంధించిన వృక్షప్టవకాలపై ఆధారపడి శాకాహారులుగా (బ్రతుకుతాయి. 
5. న్యూస్టాన్‌ 
దోమ డింభకం (Mosquito larva), టాడ్‌ పోల్‌ డింభకం (Tadpంle larva) నీటి ఉపరితలంలో 
నిలకడగా గాని లేదా ఈదుతూగాని ఉంటాయి. ఇవి శాకాహారులు. 


2. ద్వితీయ వినియోగదారులు 


కీటకాలు, కప్ప, మధ్యతరగతి చేప మొదలైన మాంసాహారులు, (ప్రథమ వినియోగదారులపై 
ఆధారపడి (బ్రతుకుతాయి. 


3. తృతీయ వినియోగదారులు 3 


గేమ్‌పిష్‌ (game fish) వంటి పెద్ద చేపలు, పాములు (3॥౧2ke5), కొంగలు (5t07k5) మొదలైన 
మాంసాహార జంతువులు చిన్న చేపలను, కీటకాలను, కీటకాల డింభకాలను భక్షిస్తాయి. 


బి) సూక్ష్మ వినియోగదారులు (విచ్చిన్నకారులు) 


వివిధ రకాల బాక్టీరియమ్‌లు, ఆన్వత్లిల్లన్‌ (Aspergillus), సెఫాలోస్పోరియవ్‌ 
(Cephalosporium), వీథియవ్‌ (Pythium), రైజోనన్‌ (Rhizopus), వ్యూసేరియవ్‌ 
(Fusarium), సొప్రోలెగ్సియా. (Saprolegnia), ట్రైకోడెర్మా (Trichoderma) మొదలైన శిలీంధ్రాలు 
జీవ అనుఘటకాల విసర్జకాలను, కళేబరాలను విచ్చిన్నం చేసి సంక్షిష్ట కర్చన పదార్థాలను సరళ కర్ణన్‌ 
పదార్థాలుగా భౌమావరణంలో కలుపుతాయి. 


9. సము(దావరణవ వనన త (Marine) Ecosystem) 


భౌమావరణ వ్యవస్థలో 71% భూభాగం సముద్రావరణ వ్యవస్థచే ఆక్రమించబడింది. సముద్రావరణ 
వ్యవస్థలో పసిఫిక్‌ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్‌ మహాసముద్రం, ఆర్కిటిక్‌ 
మహాసముద్రం, అంటార్కిట్‌ మహాసముద్రం మొదలైన మహాసముద్రాలు ఉన్నాయి. సము ద్రాలన్నింటిని 
కలిపి సము(ద్రావరణ వ్యవస్థగా వ్యవహరిస్తారు. సముద్రావరణ వ్యవస్థలో 1) నిర్జీవ అనుఘటకాలు 
2) జీవ అనుఘటక్షాలు అన్న రెండు రకాల అనుఘటకాలున్నాయి. 


ఎ) నిర్దివ-అనుఘటకాలు 

సము[ద్రావరణ వ్యవస్థలో నీళ్ళలో 3.5% ఉప్పు ఉంటుంది. మంచినీటి ఆవరణ వ్యవస్థలోని 
నీళ్ళలో కేవలం 0.5% ఉప్పు కంటే తక్కువే ఉరిటుంది. “సము(ద్రావరణ' వ్యవస్థను మంచినిటి 
ఆవరణవ్యవస్థతో పోల్చినపుడు, సముద్రావరణ వ్యవస్థ ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. 
సము(ద్రావరణ వ్యవస్థలో ఉప్పు (506102 Chloride) ఎక్కువగా ఉంటుంది. కాల్షియమ్‌, మెగ్నీషియమ్‌, 
. పోటాషియమ్‌ (19 లవణాలు కూడా ఉంటాయి. కాంతి, ఉష్ణోగత వంటి భౌతిక కారకాల 
ప్రభావంతో సముద్రావరణ వ్యవస్థలోఆటు-పోటులు సంభవిస్తాయి. 


ప పర్యావరణ జీవశాస్త్రం 
బి) జీవ అనుఘటకాలు 


సముద్రావరణవ్యవస్థలో 1). ఉత్పత్తిదారులు 2) వినియోగదారులనే రెండు రకాల జీవ 
అనుఘటకాలుంటాయి. 


I బర 


సము(ద్రావరణ వ్యవస్థలో వృక్షప్ట ప్రవకాలు, మహావృక్షాలు కూడా ఉంటాయి. డయనో 
ఫ్లాజిల్రేట్‌లు (Dianoflagellates), డయాటమ్‌లు (0121003), వృక్షప్షవకాలకు ఉదాహరణ. వీటితో పాటు 
కోరోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసి మొదలైన విభాగాలకు (0125585) సంబంధించిన 'అనేక శైవలాలు 
(Algae) ఉంటాయి. రప్రేయా (Ruppia), బోస్టెరా (Zostera), పోసీడోనియ (Posidonia), 
వోలోఫీల (Halophila), ఎన్‌వోలన్‌ (Enhalus) మొదలైన నిజసము(ద్రపు ఆవృతబీజాలు 
(True marine angiosperms) అనేకంగా ఉంటాయి. అయితే రైజోఫోర (Rhizophora), అవిసీనియయా 
(Avicennia), థెన్‌నీనీయా (Thespesia), సాన్ఫారేషియా (Sonneratia), కెరాన (Carapa), 
ఏజిసెరాన్‌ (Aegiceros), హెరిటిరా (Heritera), సెరియాన్స్‌ (CeriOps), (m5 (Brugiera), 
నీపా (వ్రూటీకన్స్‌ (Nipa fruiticans) మొదలైన మొక్కలు సప లర ప్రాంతపు అడవుల 
(mangroye forests) లో దట్టంగా పెరుగుతాయి. 


2) వినియోగదారులు 

సముద్రావరణ వ్యవస్థలో 1) స్టూల వినియోగదారులు 2) సూక్ష్మ వినిరొ “'దారులని రెండు రకా 
వినియోగదారులుంటాయి. 
ఎ) స్టూలవినియోగదారులు 

సూల వినియోగదారులను తిరిగి ప్రథమ, వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు 
తృతీయ వినియోగదారులు అని మూడు రకాలుగా విభజిస్తారు. 


1. ప్రథమ వినియోగదారులు 

క్రస్టేసియన్‌లు, మొలస్కాజాతులు, చేపలు మొదలైన శాకాహారులు పూర్తిగా ఉత్పత్తిదారుల 
ఆధారపడి బ్రతుకుతాయి. 
2. ద్వితీయ వినియోగదారులు 


హెర్రింగ్‌ లగు, షాద్‌ (51264), మాఖెరెల్‌ (Mackerel) వంటి మాంసాహారులైన పెద చేప 
ప్రథమ వినియోగదారులను భక్షిస్తాయి. వీటినే ద్వితీయ వినియోగదారులని అంటారు. 


3. తృతీయ వినియోగదారుతు + “జపెదకీవ 


కాడ్‌ (౮౦6), హోత్తకోతేడేకకించపేయెచలైన పెద్ద చేపలు ఉన్నత శ్రేణికి చెందిన మాంసాహాయు 
ఇవి ప్రథమ, ద్వితీయ ఏన న క్రై 






బి) సూక్ష్మ. వినియోగదారులు నా. 
సము(ద్రావరణ వ్యవస్థలో ముఖ్యంగా బాక్టీరియమ్‌లు, శిలీంధ్రాలు ఉత్పత్తిదారుల, వినియోగడార 
విసర్ణకాలను, కళేబరాలను విచ్చిన్నం చేసి సంక్షిష్ట సమ్మేళనాలను సరళ సమే శ్రళనాలుగా విడదీస్తాం 


రాటు 





ఆనరణ వ్యవస్ధ 6 


10. నదీముఖ ప్రదేశావరణ న్యవస్థ (Estuarine Ecosystem) 


నదీముఖ (ప్రదేశం (2151121) లో నదీ ప్రవాహం వల్ల వచ్చిన మంచినీరు సముద్ర గర్భంలో 
కల్పిపోతుంది. అందువల్ల నదీముఖ (ప్రదేశం సముద్రంతో సన్నిహిత సంబంధాన్ని కల్లి ఉంటుంది. ఈ 
నదీముఖ (ప్రదేశాలకు సముద్రపు ఆటు-పోటుల (11౭5) ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నదీ ముఖాలు 
Rivet mouths), సముద్ర తీరశాఖలు (Coastal bays), సము(ద్రపు ఆటు పోటులున్న 'బురద 
(ప్రాంతాలు (Tidal Marshes), సముద్రతీరం (Water behind barrier beaches) మొదలైన 
ప్రాంతాలను కలిసికట్టుగా 'నదీముఖ' (ప్రదేశావరణ వ్యవస్థ' అంటారు. దీనిలో రెండు రకాల 
అనుఘటకాలుంటాయి. 1 ఉత్పత్తిదారులు 2) వినియోగ దారులు, 


1) ఉత్పత్తిదారులు 

__ నదీముఖ (ప్రదేశావరణ వ్యవస్థ చాలా సారవంతమైన ఆవరణ వ్యవస్థ. అందువల్ల క్ల్‌రోఫైసి, 
ఫియోఫైసి, రోడోసఫైసికి సంబంధించిన శైవలాలు, వృక్షప్షవకాలు, సముద్రపు గడ్డి (562 gr255), 
సముద్రపు మొక్కలు, బురదనేల గడ్డి, ఇంకా ఇతర వృక్షాలు అధికంగా ' అభివృద్ది చెందుతాయి. 


2) వినియోగదారులు 


ఆయిస్టర్‌ (Oyster), చిండ్రి (Crab), .|ష్రింప్‌లు (Shrimps), స్పోర్ట్‌ చేపలు (Sport fish), 
కీటకాలు (ప్రథమ వినియోగదారులుగా ఉండి శాకాహారులుగా బ్రతుకుతాయి. రకరకాల చేపలు, 
సముద్రపు పాములు, సీల్‌లు, వేల్‌ (౧121ల మొదలైన ద్వితీయ, తృతీయ వినియోగదారులుంటాయి.' 
అదే విధంగా వివిధ బాక్టీరియమ్‌లు, శిలీంధ్రాలు జీవ అనుఘటకాలను విచ్చిన్నం చేస్తాయి. వీటినే 
సూక్ష్మ వినియోగదారులు లేదా విచ్చిన్నకారులని అంటారు. 


1. పగడపు దిబ్బ ఆవరణవ్యవస్ట (Coral reef Ecosystem) 


ప్రపంచ ఆవరణ వ్యవస్థలలో పగడపు దిబ్బ "ఆవరణ వ్యవస్థ అతి సుందరమైంది. ఈ ఆవరణ 
వ్యవస్థలు ఎక్కువగా పసిఫిక్‌ మహాసము(ద్రంలోనూ, హిందూ మహాసముద్రంలోని వేడినీటి 
(Warm water) (ప్రాంతాలలోనూ కనబడతాయి. పగడపు దిబ్బ ఆవరణ వ్యవస్థలకు సంవత్సర సరాసరి 
ఉష్ణోగ్రత 246 అనుకూలంగా ఉంటుంది. ఇవి సాధారణంగా 40 నుండి 50 మీటర్ల లోతుగల 
సముద్రాలలో చాలా ఎక్కువ పెరుగుదలను చూపుతాయి. అకస్మాత్తుగా ఉష్ణోగ్రత హెచ్చినపుడు లేదా 
ఎక్కువ కాలం 186 కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నపుడు పగడపు దిబ్బలు నశిస్తాయి. రాతిమయమైన 
నీటి అడుగుభాగంలో వీటి పెరుగుదల ఉధృతంగా ఉంటుంది. ఏటికి సరియైన సూర్యరశ్మి సక్రమంగా 
సోకాలి. లీటరు నీటిలో ఉప్పు సాంద్రత 35 (గ్రాముల వరకు ఉండాలి. పగడపు దిబ్బలు మంచినీటిలో గాని, 

బురదనీటిలో గాని లేదా అధిక సాంద్రత గల ఉప్పునీటి సరస్సులలో గాని అభివృద్ది చెందవు. 


కాల్షియమ్‌, శైవలసంబంధమైన జిగురు పదార్థాలతో పగడపు దిబ్బలు నిర్మితమవుతాయి. 
సముద్రాలలో ద్వీపాల (Islands) చుట్టూ, అగ్నిపర్వతాల శిఖరాల (Volcanic peaks) చుట్టూ, పగడపు 
పురుగుల (301059) చేతనూ, కాల్షియమ్‌ సూక్ష్మజీవుల (Lime secreting minute animals) చేతనూ 


స పర్యావరణ జీవశాప్ర 
పగడపు దిబ్బలు నిరి శ్రంచబడతాయి. పగడపు పురుగులు వాటి దేహం చుట్టూ కాల్షియం కార్ఫోనేటు 
నిర్మించుకున్న రక్షక కవచాన్ని (Protective shell) ఏర్పరచుకుంటాయి. పగడపు పురుగు 
జీవితాంతం ఆ కవచాల (పగడం)లో (బ్రతికి, చనిపోయిన తర్వాత ఆ పగడాలు సముద్రపు నీటి అడుగ 
మునిగి ఉంటాయి. పగడపు పురుగుల కుటుంబాలు పొదలు లేదా వృక్షాల రూపంలో నిర్మించడం; 
పగడపు దిబ్బలు వృక్షాలను పోలిన కోరల్‌రిఫ్‌ (00121 ref) లుగా ఏర్పడతాయి. పగడపు పురు? 
కాకుండా కాల్షియమ్‌ శైవలాలు (0211626003 212౭), బ్రయోజోవన్‌లు (30/020జ03), మొలస్కా 
(Molluscs), సూక్ష్మమైనా (ప్రోటోజోవన్‌లు (Microscopic 01020215) మొదలైన జంతువుల 
పగడపు దిబ్బలు నిర్మితమవుతాయి. 


12. సూక్ష్మ ఆవరణన్యవస్థ (Micro Ecosystem or Microcosm) 


గాజు సీసాలలో లేదా ఇతర పాత్రలలో ఏదైనా ఒక పదార్థాన్ని ఒక చిన్న ఆవరణ వ్యవ 
భావించినపుడు ఆ ఆవరణ వ్యవస్థను “సూక్ష్మ ఆవరణవ్యవస్థ' అంటారు. పరిశోధనాత్మక 
సూక్ష్మావరణ వ్యవస్థలకు అవసరాలను బట్టి పాక్షికంగా వెలుతురు, గాలి, ఉష్ణోగ్రత సోకటానికి ప్ర 
ద్వారాలు, అమరికలు కల్పించడం జరుగుతుంది. వివిధ 'సూక్ష్మావరణ వ్యవస్థలలో వివిధ జీవరాశ 
వివిధ నిర్జీవ అనుఘటకాలు ఉంటాయి. సూక్ష్మ ఆవరణ వ్యవస్థలలో పోషకన్థాయిలు (Trophic le 
సక్రమంగా నిర్వహించబడతాయి. కాని నిర్జీవ అనుఘటకాలు, జీవ అనుఘటకాలు రకాలలో, ఆకారా' 
సంఖ్యలలో హెచ్చు తగ్గులను, మార్పులను కలిగి ఉంటాయి. సూక్ష్మ ఆవరణ వ్యవస్థలు, : 
ఆవరణవ్యవస్థల నిర్మాణాన్ని, విధులను, అవగాహన చేసుకోవటానికి, ప్రయోగశాలలో పరిశీలించ & 
అనుకూలంగా ఉంటాయి. . 


13. అంతరిక్ష ఆవరణవ్యవస్థ (Space Craft as an Ecosystem) 


భూ(గహం (Earth) నుంచ ఉపగ్రహాల ద్వారా కక్ష్యామార్గంలో పయనించే వ్యోమగా 
(Astronauts)కు కొంత దూరం మేరకే స్పయంసమృద్రి గల ఆవరణ వ్యవస్థ (Self sustaining 20093: 
అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత శూన్య ప్రదేశం ఉంటుంది. ఇది వ్యోమగాములకు నిరుపయోగవై 
అందువల్లనే కొద్దిరోజుల ఉపయోగార్థం ఆక్సిజన్‌, ఆహారపదార్థాల నిలువలతో నిండిన గు, 
(Capsules) వ్యోమగామ శకటాలలో పొందుపరుచబడి ఉంటాయి. అవసరాన్ని బట్టి ఆక్సిజన్‌ వాయు 
ఆహార పదార్థాలను వ్యోమగాములు వినియోగించుకుంటారు. ఎక్కువ మంది వ్యోమగాములు కక్ష్యామా 
సుదిర్హ ప్రయాణాలు చేసేటపుడు, వారు జీవించటానికి, సక్రమంగా పనులు నిర్వహించటానికి 
స్వయం సమృద్ది గల ఆవరణవ్యవస్థ (Self Sustained Ecosystem) అత్యవసరం. ఇటువంటి స్త 
సమృద్దిగల ఆవరణ వ్యవస్థలో నాలుగు రకాల అనుఘటకాలు తప్పకుండా ఉండాలి. అవి. 1) 
అనుఘటకాలు 2) ఉత్పత్తిదారులు 3) వినియోగదారులు 4) విచ్చిన్నకారులు మొదలైనవి. ఇవి 
పరిసరాల (ప్రభావాన్ని ఎదుర్కొని వ్యోమగాములకు అనుకూల పరిస్థితులను కలుగజేస్తాయి. ఆ 
సాంకేతిక నిపుణులు, పర్యావరణ శాస్త్రవేత్తలు వ్యోమగాములకు కావలసిన స్వయం సమ్బ; 
ఆవరణవ్యవస్థను ఇంకా సమగ్రంగా రూపుదిద్దాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. 


ఉత్సాదన 73 


ప్రమాణాలలో కొలుస్తారు. అయితే కాలాన్ని (గల) ఒకరోజు లేదా ఒకనెల లేదా ఒక రుతువు లేదా ఒక 
సంవత్సరాన్ని ఆధారంగా తీసుకొని నికర సముదాయ ఉత్సాదనను అంచాన వేయవచ్చు. 


2. ద్వితీయ ఉత్సాదన (Secondary Productivity) 


ఏనియోగదారుల పోషక స్థాయిల (Consumer's trophic levels) లోని శక్తి నిలువల సల 
ద్వితీయ ఉత్పాదన అంటారు. శాకాహారులను ద్వితీయ పోషక స్థాయిలోనూ, మాంసాహారులను 
తృతీయ, చతుర్ధ మొదలైన పోషక స్టాయిల్టొనూ చేర్చారు. ఈ వినియోగదారులు తీసుకున్న కర్బన 
సంబంధమైన ఆహార పదార్థాలలో కొంతభాగం శరీరంలో జీర్ణమై మిగిలిన భాగం విసర్జించ 
బడుతుంది. అయితే జంతువులలో ఆహారపదార్థ్హం జీర్ణం కావడం వల్ల ఉత్పన్నమైన శక్తి మొత్తం, కేవలం 
వాటి ప్రత్యుత్పత్తి. పెరుగుదల వంటి అభివృద్ది కార్య(క్రమాలకే కాకుండా, అత్యధిక భాగం శక్తి 
శ్వాసక్రియకు, శరీర ఉష్ణోగ్రతను (క్రమబద్దం చేయటానికి, ఇంకా అనేక జీవన చర్యలను నిర్వర్తించడానికీ 
ఉపయోగపడుతుంది. ఈ విధంగా వివిధ అవసరాలకు వినియోగపడగా మిగిలిన శక్తి జీవుల. 
వివిధ కణజాలాలలో నిలువ చేయబడుతుంది. దీనినే “నికర ద్వితీయ ఉత్పత్తి” (Net Secondary 
Production) అంటారు. ఈ నికర ద్వితీయ ఉత్పత్తిని “నికర ఉత్పత్తి ' అనీ, “మొత్తం ద్వితీయ ఉత్పత్తి' 
(Total Secondary Production) అనీ వర్గాలుగా విభజించరాదని ఓడమ్‌ (041m, 1971) 
అభిప్రాయపడ్డాడు. శీతల రక్త జంతువులలో స్వాంగీకరణ సామర్ద్యం (assimilation efficiency) 
(-30%), ఉష్ణ రక్త జంతువుల స్వాంగీకరణ సామర్హ్యం (= 70%) కంటే తక్కువగా ఉన్నప్పటికీ శీతల 
రక్త జంతువులలో జీవన చర్యల నిర్వహణ కోసం అతి తక్కువ శక్తి వినియోగమవుతుంది. కాబట్టి 
శీతల రక్త జంతువులలో ద్వితీయ ఉత్పత్తి ఉత్సాదనా సామర్థ్యం ఉష్ణ రక్త జంతువుల కంటే 
ఎక్కువగా ఉంటుంది. (Engelmann, 1968). ద్వితీయ ఉత్పాదన, (ప్రాథమిక ఉత్పాదన రీతులు 
నిలకడగా ఉండకుండా ఒక (ప్రాణి నుంచి ఇంకొక (ప్రాణికి ఎప్పుడూ చలిస్తూ ఉంటాయి. 
అవికల్స పరాన్నజీవులు (Detrivores), విచ్చిన్న కారులు. (౭౦౦౫౦౧5613) వంటి సూక్ష్మజీవులు, 
అన్ని పోక స్థాయిలలోని సమస్త బీవుల మృతకళేబరాలను, విసర్దకాలను ఉపయోగించుకొని విచ్చిన్నం 
చేస్తాయి. శక్తి వలయంలో శక్తి ఒక దశలో అవికల్ప పరాన్నజీవులు, పూతికాహారుల ద్వారా విచ్చిన్నమై 
వేరొక దశలో ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల రూపంలో పునర్నిర్మించబడి ఎప్పుడూ 
(భ్రమణాన్ని కల్లి ఉంటుంది. ఈ శక్తి ప్రవాహంలో సూక్ష్మజీవుల పెరుగుదల సామర్హ్యం అధికమవటం 
వల్ల పూతికాహార పోషక స్తాయి ఉత్సాదన కూడా పెరుగుతుంది. భౌమావరణ వ్యవస్థలో పూతికాహారుల 
ద్వారా పరాన్నపోషక ఉత్సాదన (heterotrophic productivity) పెరుగుతుంది. అయితే నిటి 
ఆవరణ వ్యవస్థలో మాత్రం ద్వితీయ ఉత్పాదన ఆహారపు గొలుసులో గల అనేక జీవరాశులతో 
సంబంధాన్ని కలిగి ఉంటుంది. 


ఆహార ఉత్పత్తి - ప్రాధమిక అంశాలు (Food production = fundamentalaspects) 


ఆహార ఉత్సాదన పరిణామంలో ఉత్పాదన సంబంధమైన ప్రాథమిక అంశాలు మూడుంటాయి. 
ఇవి ఒకదానికొకటి సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటాయి. అవి - 
1. నిలకడ పంట 2. తొలగించబడ్డ పదార్థాలు 3. ఉత్పత్తిరేటు 


74 పర్యావరణ జీవశాస్త్రం 


1. నిలకడ పంట 


నిలకడ పంట లేదా నిలకడ జీవ ద్రవ్యరాశికి (Standing biomass), ఇవ్వబడిన ఒకానొక సమయంతో 
ఆ ప్రాంతంలోని ఉత్పాదనకు ఎటువంటి సంబంధం ఉండదు. జీవద్రవ్యరాశితో గణించి ఏదైనా ఒక 
సమయంలో ఆవరణ వ్యవస్థ ఉత్సాదనను తేలికగా నిర్జారించకూడదు. ఎందుకంటే జీవులు ఒక పక్కన 
ఉత్పాదన చేస్తూ ఇంకొక పక్కన వినియోగిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఎక్కువ గడ్డి డి ఉత్సాదన గల 
పచ్చికబయళ్ళలో పశుగణాలను మేపి, అదే స్థలాన్ని పశువులు మేయని తక్కువ గడ్డి ఉత్సాదన గల వేరొక 
స్థలంతో పోల్చి చూచినపుడు, పశువులు మేయని స్థలం, పశువులు మేసిన స్టలానికంటే తక్కువ గడ్డ 
నిలకడ పంటను చూపిస్తుంది. కానీ వ్యవసాయ పంట భూములలో నిలకడ పంట లేదా జీవ ద్రవ్యరాశి 
ద్వారా నికర (ప్రాథమిక ఉత్సాదనను సులువుగా అంచనా bans ఉత్సాదనను విలువ కట్టి 
గణించటానికి నిలకడ పంట పొడిబరువును సాధారణంగా ౫ అన్న ప్రమాణాలలో కొలుస్తారు. 


ఆవరణ వ్యవస్థలో పశుగ్రాసం, ఆహారం, ఇంధనం మొదలైన వాటికి తోడుగా నిలకడ పంటు 
కూడా అనేక రకాల జీవులకు జీవావరణ ఆశ్రయం, కల్పించడంలో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు 
అడవులలోని వృక్షాలు పక్షులకు, అడవి మృగాలకు ఆశ్రయమిస్తాయి. వాతావరణ కాలుష్య నివారణకు 
పాటు పడతాయి. దిని మూలంగా వృక్షాల జీవ (ద్రవ్యరాశి పెరిగినపుడు, సహజంగా వినియోగదారుల జీవ 
ద్యవరాశి పెరుగుతుంది. 


2, తొలగించబడ్డ పదార్థాలు 


మానవునికి ఆహారపదార్థాల సరఫరా నిమిత్తం ఆవరణ వ్యవస్థ నుంచి తరలించిన ధాన్యం, 
ఫలాలు, వంట చెరకు, మాంసం, గ్రుడ్డు మొదలైన జీవ సంబంధమైన వస్తువులను 'ఫలసాయం' (Yield: 
అంటారు. ఇవి కాకుండా జీవరాశుల వలస, కొన్ని రకాల కర్చన నిధుల తరలింపువల్ల ఆవరణ వ్యవష్ష 
ఫలితం తగ్గిపోతుంది. ఆవరణ వ్యవస్థలో నుంచి ఎంతైతే జీవ సంబంధ పదార్థాలు తరలిపోతాయో. 
అంతకంటే ఎక్కువ పోషకాలను, ఇతర జీవ సంబంధ పదార్థాలను తిరిగి చేర్చినపుడు ఆ ఆవరణ వ్యవష్ట 
కమబద్దం చేయబడుతుంది. ఆవరణ వ్యవస్థలో; ని క? సమతౌల్యం (equilibrrum) కాపాడాలంకతో 
వుల న అభివృద్దికి కావలసిన వనరులను కల్పించాలి. 


ఒకానొక ప్రాంతంలో జీవరాశుల పెరుగుదల విధానాల చర్యను "ఉత్పత్తిరేటు' అంటాడు 
అందువల్ల కొంత నిర్లీత కాలంలో ఏర్పడ్డ ఉత్పత్తి రేటును 'ఉత్సాదన' అని కూడా అంటారు.కానీ ఒక 
నిర్లీత ప్రాంతంలో ఒక నిర్లీతకాలంలో ఏర్పడ్డ నిలకడ పంట ఆ (ప్రాంతంలోని ఉత్సాదనను కొలవటానికి 
ప్రమాణం కాబోదని (గ్రహించాలి. ఆహార ఉత్పత్తుల రేటే నిజమైన ఉత్సాదన కొలత అవుతుంది, కానీ 
ఒకానొక సమయంలోని జీవరాశుల బరువు లేదా సంఖ్యను గణనలోకి తీసుకొని ఉత్సాదనను అంచనా 
వేయకూడదు. సుమారుగా ఉత్పాదన కొలతను తెలుసుకోవటానికి పదేపదే జీవ(ద్రవ్యరాశిని కొలిళి 
పొందవచ్చు. ఉత్పాదన, ఉత్పత్తి రేటు అనే ఈ రెండు పదాలను ఒకదానికి బదులు ఒకటి తరచుగ 
వాడతారు. ఒక నిర్లీత కాలంలో జీవులు కూడబెట్టన కర్బన పదార్థాన్ని ' ఉత్పత్తి (production)' అంటారు 
అయితే తికమక లేకుండా ఉండటానికి కాలాన్ని ప్రత్యేకంగా వ్యక్త పరచాలి. 


ఉత్పాదన 75 


ప్రాధమిక ఉత్పత్తి అభివృద్ది విధానం (Primary Production Process) 


కిరణజన్య సంయోగక్రియ, రసాయన సంక్లేషణ (క్రియల వల్ల ఉత్పత్తిదారులైన హరిత వృక్షాలు 
ప్రాథమిక ఉత్సాదనాభివృద్దిని సాధిస్తాయి. కిరణజన్య సంయోగ క్రియలోకాంతి దశ, నిష్కాంతి దశ అన్న 
రెండు ఉపదశలుంటాయి. కాంతి దశలో సౌరశక్తి, హరితం, నీరు వివిధ రసాయన చర్యలను జరిపి 
ఎడినోసిన్‌ (ట్రైఫాస్సేటు (ATP), నికోటిన్‌ అమైడ్‌ అడెనిన్‌ డై-ఫాస్పేటు హైడ్రోజన్‌ (NADPH,) అనే. శక్తి 
సంబంధ పదార్దాలను ఏర్పరుస్తాయి. నిష్కాంతి దశలో ఏర్పడ్డ కార్బన్‌ డయాక్సెడ్‌, కాంతి దశలో 
తయారైన ATP, NADPH, పదార్థాలతో కల్సి వివిధ రసాయన చర్యల ద్యారా క్షయకరణ చెంది, పిండి 
పదార్థాలను (ప్రాథమిక ఉత్పాదన) ఏర్పరుస్తుంది. పిండిపదార్జాల తయారీలో (ప్రతీ కార్బన్‌ డయాక్సైడ్‌ 


బృహదణువు సంకశ్లేషణకు (assimilation) 144 కిలో కాలరీల సౌరశక్తి వినియోగపడుతుంది. 


హరితం 
6 CO, + 24,0 —— ౮౧౬.0౮ + 66,0 + 60, | 


(ff a2" 60 
కాంతి 


వివిధ ఆవరణ వ వస్సలు ఎ ఉత్సాదన (Productivity of Different Ecosystems) 


వివిధ రకాల ఆవరణ వ్యవస్థలలోని ప్రాథమిక ఉత్సాదనలో అనేక వ్యత్యాసాలుంటాయి. మొక్కల 
ఆకారాలు, ఘనపరిమాణం, పత్రాల విస్తీర్లం, సంఖ్య, ఇతర సహజ గుణాల తద [ప్రాథమిక ఉత్పత్తి రేటు 
ఆధారపడి ఉంటుంది. ఆవరణ వ్యవస్థలో ఎక్కువ పరిమాణం గల మొక్కలను బట్టి అధిక ఉత్పాదనలను 
ఊహించలేము. కాని కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తి స్థాయీకరణ రేటును బట్టి ఉత్పాదనను 
నిర్ణయించవచ్చు. ఉదాహరణకు దట్టమైన అడవిలో గల పెద్ద వృక్షాలను చూచి ఇవి కొలను ఆవరణ 
వ్యవస్థలోని చిన్న వృక్షాల కంటే ఎక్కువ (ప్రాథమిక ఉత్సాదనా సామర్ద్యం కలిగి ఉంటాయని వాదించలేము. 
ఎందుకంటే వాయువు, వర్షం, ఆటు-పోటు, శిలాజ ఇంధనం, జంతువులు, మానవుడు మొదలైన ఇతర 
కారకాల మీద కూడా ఉత్సాదన రేటు ఆధారపడి ఉంటుంది. భౌతిక కారకాలు (ఉ॥ వర్షం), ఆవర' 
బహిర్గత శక్తులు '(ఉ॥। మానవుడు) సహకారాన్ని అందించి అనుకూలంగా ఉన్నపుడు సహజ ఆవ 
వ్యవస్థలో గాని లేదా కృత్రిమ. ఆవరణ వ్యవస్థలో గాని ఉత్పత్తి రేటు నిరాటంకంగా పెరుగుతుంది. 

దాదొప్పు అన్ని ఆవరణ వ్యవస్థల నికర (ప్రాథమిక ఉత్పత్తులను విట్టాకర్‌ (Whittaker, 1970) 
స్టూలంగా అంచనా వేశాడు. ఇతడు మొత్తం భౌగోళిక విస్తీర్ణాన్ని 510%10 kM? గా అంచనా వేశాడు. 
దీనిలో 149%10* kM? భూ విస్తీర్షంగానూ, 361%10 1యి సము ద్ర విస్తీర్లంగానూ ఉంటుంది. భౌమావరణ 
వ్యవస్త నుంచి సరాసరి (ప్రాథమిక ఉత్పత్తి సంవత్సరానికి 3285 కిలో కాలరీలు/గ* ఉంటుంది. సముద్ర 
ఆవరణ వ్యవస్థలో సరాసరి (ప్రాథమిక ఉత్పత్తి సంవత్సరానికి 698 కిలో కాలరీలు/॥” ఉంటుంది. ఉష్ణ 
మండల అడవుల (Tropical fంrest5) ప్రాథమిక ఉత్పత్తి 18.5 ౫ 10 కిలో కాలరీలు, సమశీతోష్ణ మండల 
అడవుల (Temperate forests) (ప్రాథమిక ఉత్పత్తి 10.5 ౫ 10 కిలో కాలరీలు ఉంటుంది. చిత్తడి నేల 
(Swamp lands), తడినేలలు (Marsh 12౧69) కల్సి సంవత్సరానికి సరాసరి ప్రాథమిక ఉత్పత్తి రేటు 
9000 కిలో కాలరీలు/౧* ఉంటుంది. ఎడారులు, పగడపు దీవులు, నదీ ముఖాలు మొదలైన ఆవరణ 
వ్యవస్థలలో ప్రాథమిక ఉత్పత్తులు స్వల్పంగా ఉంటాయి. పై వివరాలను రేఖా పటంలో కూడా పొందుపరచాము 
(పటం 3.1. 


76 పర్యావరణ జీవశాస్త్రం 


mae 14 (24) తీవ్ర అడవులు 
315 (18) పొదలతో కూడిన ఎడారులు 
563 (332) సముద్రాలు 
630 (8) టుంద్రాలు మరియు ఆల్స్పైనులు 


1575 (27) కాంటినెంటల్‌ షెల్స్‌లు 


2250 (2) సరస్సులు నదులు 
2250 (9) సమశీతోష్ణ గడ్డి మైదానాలు 
2700 (7) పొదలు - చిట్టడవులు 
2925 (14) వ్యవసాయ భూములు 
3150 (15) సవానాలు 


== 3600 (12) కోనిఫర్‌ అడువులు 


5850 (18) సమశీతోష్ణ అడువులు 






9000 (20) ఉష్ణ మండల అడ వులు 
9000 (2) చిత్తడి నేలలు 


9000 (2) నదీ ముఖాలు 


| 698 (361) మహా సముద్రాలు 


| 3285 (149) మొత్తం భమి (నేల) 


| 1440 (510) మొత్తం భూమి ( భూగోళం) 


పటం 3.1 సాలీన సరాసరి నికర ప్రాథమిక ఉత్పత్తి 
బార్‌ తర్వాత సంఖ్య = కి. క్యాలరీలు॥M* సంవత్సరం 
కుండలీ కరణంలో సంఖ్య = వైశాల్యం 10 Km? 


ఉత్పాదన 77 


పై లెక్కల ఆధారంగా (౫80%) భూభాగంలో మొత్తం మీద ఉత్సాదన తక్కువగానే కనబడుతుంది. 
దీనికి నిటి కారకం ప్రభావమే కావచ్చు. జీవావరణంలో అత్యధిక ఉత్సాదన గల (ప్రాంతాలకు 
ఉదాహరణగా పగడపు దీవులను, నదిముఖ పరీవాహ (ప్రాంతాలను పేర్కోవచ్చు. అదే విధంగా 
ఎడారులను అత్యల్ప ఉత్సాదనావరణ వ్యవస్థగా పేర్కొంటాము. భౌగోళిక విస్తీర్ణంలో భూ విస్తీర్లం 29% 
అయినప్పటికీ దీనిలో సంవత్సరానికి ప్రాథమిక ఉత్పత్తి పొడి బరువు 133 ౫ 10” టన్నులుంటుందని 
లాసన్‌ (L2w50॥, 1984) అంచనా. సంవత్సరానికి వ్యవసాయ భూముల నుంచి 15 ౫ 10” టన్నుల ఉత్పత్తి 
అడవుల నుంచి 49 ౫ 10" టన్నుల ఉత్పత్తి ఉంటుంది. ఉష్ణమండలాలు, సమశీతోష్ణ మండలాల్లో గల 
చిత్తడినేలలు, తడి నేలలు మొత్తం భౌమావరణ వ్యవస్థలో 1.3% భూ ఉపరితలం కలిగి ఉన్నప్పటికీ అవి 
మొత్తం ఉత్పాదనలో 5.5% ఉత్పత్తిని సాధిస్తున్నాయి. తర్వాత భౌమావరణ వ్యవస్థలో సవానా అడవుల 
(Savanna forests) వృక్ష సముదాయాలు మొత్తం ఉత్సాదనలో 30% ఉత్సాదనను సాధిస్తున్నాయి. పై 
వివరాల ద్వారా మొత్తం భౌమావరణంలో సంవత్సరానికి హెక్టారుకు సరాసరి మొత్తం ఉత్సాదన 
8.91 టన్నులుంటుందని అంచనాలు ఉన్నాయి. ఇంకా వివరాలకు ప్రపంచ భౌమావరణ వ్యవస్థలను, వాటి 
ప్రాథమిక ఉత్సాదనలను పట్టిక రూపంలో వివరించాము (పట్టిక 3.1): 


పట్టిక 3.1 ప్రపంచ భౌమావరణ వ్యవస్థల ప్రాథమిక ఉత్సాదన 
(Total Primary Productivity of Terrestrial Ecosystems of the World) 


స్ట ఆనరణన్యనస్థలు 









ఉపరితల వైశాల్యం సాలీనా ప్రాథమిక ఉత్పాదన 


నన 




















1 (అడవులు 
2, సమశీతోష్ణ అడవులు 2.3 
3. |చపా(ర్రల్‌ (Chaparral) 1.5 
4. | సవానాలు 29.6 
5. (సమశీతోష్ణ పచ్చిక మైదానాలు 7.3 
6. |ఆర్కిటిక్‌ & ఆల్లైన్‌ అడవులు, 1.6 
టం|(డ్రాలు 
7. పొదలతో ఎడారులు 2.3 
తీవ్రమైన ఎడారులు 0.1 
9. (మంచుకొండలు 0.0 
10. (సరస్సులు, నదులు 0.6 
11. (చిత్తడి నేలలు - తడినేలలు 5.5 
12. |బురద నేలలు 1.1 


వ్యవసాయ భూములు 
మూనవ నివాస్‌ 






L3 0.4 
100.0 133.0 


78 పర్యావరణ జీనశా 


(ప్రాథమిక ఉత్పాదన - కొలత (Measurement of Primary Productivity 
(ప్రాథమిక ఉత్సాదనను ఈ కింది పది సాధారణ పద్దతుల ద్వారా కొలువవచ్చు. 
1. పంట ఫలితం పద్దతి (Harvest Method) 
2. ఆక్సిజన్‌ కొలత పద్దతి (Oxygen Measurement Method) 
3. కార్బన్‌డయాక్సైడ్‌ పద్దతి (Carbondioxide Method) 
4. బాంబు కాలోరిమెట్రి పద్దతి (Bomb Calorimetry Method) 
5. కిరణ సమస్థానీయ పద్దతి (Radi Isotope Method) 
6. పత్ర విస్తీర్ణ సూచిక పద్దతి (Leaf area index Method) 
7. హరితం అంచనా పద్దతి (Chlorophyll Estimation Method) 
8. పిహెచ్‌ పద్దతి (0 Method) 
9. ముడి న్‌ నిషమణ పద్దతి (Disappearance of Raw తు Method) 
10. సంఖ్యా పరమైన అంచన (Numerical Estimation) 
1. పంట ఫలితం పద్దతి 
సాగు చేసిన పంటల కొలతకు ఈ పద్దతి చాలా అనుకూలమైనది. వ్యవసాయ సాగు పంట 
పంట కాలం పూర్తి కాగానే ఫలితం ఒకేసారి పక్వానికి వస్తుంది. పొలంలో విత్తనాలు నాటిన నుంచి 
పక్వానికి వచ్చే వరకు ఉత్పత్తి రేటు సున్న (2౭70) నుంచి క్రమంగా అత్యధిక స్థాయి వరకు పెరుగుతు 
అయితే వ్యవసాయదారులు పంట దెబ్బతినకుండ, క్రిమికీటకాలు, జంతువుల బారి నుంచి పంట చే 
సంరక్షించాలి. పొలం కోసిన తర్వాత ఫలసాయాన్ని వేరుచేసి ఎండబెట్టాలి. తర్వాత నాణ్యత 
ఫలసాయాలను అంటే వాటి జీవద్రవ్యరాశిని లెక్కించాలి. ఫలసాయం కాలరిక్‌ విలువ (౮౬ 
Content) తెలిసినట్టెతే ఫలితాన్ని కాలరీల వంటి ప్రమాణాలలో విలువ కట్టవచ్చు. వ్యవనె 
భూములలో కాకుండా వ్యవసాయేతర భూములలో కూడా ఏకవార్షికాల మొక్కల విషయంలో ఈ ; 
ద్వారా ఉత్సాదనను సునాయసంగా కొలవవచ్చు. 
కీటకాలు, పశువులు పంటచేల శాఖలను, పత్రాలను భక్షించినపుడు ప్రాథమిక ఉత్సాదన రకై 
భంగం వాటల్లి, ప్రాథమిక ఉత్సాదన కొంత మేరకు తగ్గుతుంది. ఈ తగ్గిపోయిన ఉత్సాదనను అం 
వేయటం చాలా కష్టంతో కూడుకున్న పని. అందువల్ల గడ్డి భూములు, అడవులు మొదలైన ఆ 
వ్యవస్థల నుంచి ఆహారపదార్థాలు వినియోగ దారులు వినియోగించినపుడు పంట ఫలితం పద్దతి a 
(ప్రాథమిక ఉత్సాదనను కొలవడం సాధ్యం కాదు. అయితే పత్రాలు, శాఖలు మొదలైన శాకీయ భా 
వినియోగదారుల వల్ల నష్టపోయినపుడు తత్సమానమైన నష్టపరిహారాన్ని జీవ ద్రవ్యరాశికి చేర్చినట్టెతే 
(ప్రాథమిక ఉత్పత్తిని లెక్క కట్టవచ్చు. 
2. ఆక్సిజన్‌ కొలత పద్దతి 
కిరణజన్యసంయోగ క్రియలో విడుదలైన ఆక్సిజన్‌ (0) పరిమాణానికి, ప్రాథమిక ఉత్పత్తి తే 
ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. 


60, +12కృంచారతం  C C,H,,0, + 64,0 + 60, | 


6 12" 6 
కాంతి 


ఉత్పాదన 79 


ఈ సంబంధాన్ని బట్టి ఆక్సిజన్‌ కొలత పద్దతి ద్వార (ప్రాథమిక ఉత్సాదనను కొలుస్తారు. 
కిరణాజన్య సంయోగ [క్రియలో విడుదలైన ఆక్సిజన్‌ వాయువును, స్థాయీకరణ చెందిన కర్బన పదార్థాన్ని 
కొలిచి ఉత్సాదనను అంచనా వేస్తారు. ఈ పద్దతి ద్వారా మంచినీటి ఆవరణ వ్యవస్థ లేదా సము(ద్రావరణ 
వ్యవస్థల ఉత్సాదనను వెలుతురు, చీకటి సీసాల వంటి పరికరాలతో (light and dark bottle) కొలచి 
తెలుసుకోవటం బహుళ (ప్రచారంలో ఉంది. 

ఈ పద్దతి ప్రకారం నీటిలో తేలియాడే శైవల సంబంధ మొక్కలు గల కొలను నీటిని 
అల్యూమినియమ్‌ పొరచే నిర్మించిన, కాంతి సోకని నల్లని సీసాలోకి తీసుకోవాలి. అదే విధంగా కాంతి 
సోకటానికి వీలుగల ఇంకొక సాధారణమైన గాజు సీసాను తీసుకొని అదే కొలను నీటితో నింపి, ఈ రెండు 
సీసాలను కొలను నీటిలోనే వేలాడగట్టాలి. ఈ ప్రయోగారంభానికి ముందు, ప్రయోగం పూర్తైన తర్వాత 
కూడా వింక్‌లర్స్‌ (Winkeler's) పద్దతి లేదా ఇంకే ఇతర పద్దతి ద్వారానైనా రెండు సీసాలలో కూడా 
ఆక్సిజన్‌ గాఢతను కొలవాలి. కాంతి సోకిన సీసాలో పెరిగిన ఆక్సిజన్‌ గాఢత నికర కిరణజన్య 
సంయోగ।|క్రియ (Net Photosynthesis) ను తెలుపుతుంది. ఈ ఆక్సిజన్‌ గాఢతకు, కాంతి సోకని 
సీసాలోశ్వాస( క్రియ వల్ల ఏర్పడిన ఆక్సిజన్‌ నష్టాన్ని కలిపి ప్రాథమిక ఉత్పత్తిరేటును తెలుసుకోవచ్చు. కానీ 
ఈ పద్దతిలో ఆక్సిజన్‌ వాయువు ఆవరణంలోని ఇతర వాయువులతో కలసిపోవడం వల్ల కచ్చితమైన, 
వివరాలను పొందలేము. 


3. కార్చన్‌డయాక్సెడ్‌ పద్దత్తి 


భామావరణ చా వో (Terrestrial Communities) ప్రాథమిక ఉత్సాదనను కొలవటానికి 
సాధారణంగా కార్బన్‌ డయాక్సెడ్‌ పద్దతిని ఉపయోగిస్తారు. ఒక స్థలంలో నిర్గీత వైశాల్యంగల మూడు గాజు 
(81255) గదులను నిర్మించి వాటిలోకి ఆస్పిరేటర్‌ (aspirator) సహాయంతో సహజ వాయువు ఒక చివర 
నుండి వచ్చి రెండవ కొన నుండి వెళ్ళిపోయేటట్టు వేరువేరుగా అమర్చాలి. రెండుగదులలో సమాన 
వయస్సు, సమాన విస్తరణ గల ఒకే రకమైన మొక్కలను అమర్చాలి. తర్వాత ఒక గదికి చక్కని సూర్యరశ్మి | 
సోకేటట్టుగా, రెండవ గదికి సూర్యరశ్మి సోకకుండా చీకటిగా ఉండునట్టుగా ఏర్పాట్లు చేయాలి. అయితే 
మూడవ గదిలో ఏవిధమైన మొక్కలు లేకుండా చేయాలి. నిర్లీత సమయంలో మూడు గదుల నుంచి 
వెలువడిన వాయువులను వేరువేరుగా బేరియమ్‌ ఆక్సెడ్‌ (ద్రావణంలోకి పంపించాలి. 0.1 ౫ గాఢత గల 
హైడ్రోక్టోరిక్‌ ఆమ్లం (101) తో, కార్బన్‌ డయాక్సెడ్‌ను గ్రహించిన బేరియమ్‌ ఆక్సైడ్‌ను ట్రైట్రేషన్‌ 
(titrati0n) పద్దతి ద్వారా కలిపి వివిధ గదుల నుండి వెలువడ్డ కార్బన్‌డయాక్సైడ్‌ వాయువుల విలువలను 
వేరువేరుగా అంచనా వేయవచ్చు. 

మొక్కలు లేని గది నుంచి వచ్చిన సాధారణ వాయువులో గల కార్చన్‌డయాక్సెడ్‌ (00) ను 'కంటట్రోల్‌ 
(౧0౧౯౦1) అంటారు. చీకటి గది నుంచి వెలువడ్డ : వాయువులో సాధారణ వాయువులోని కార్చన్‌డయాక్సెడ్‌, 
శ్వాసక్రియలో విడుదలైన కార్బన్‌డయాక్సైడ్‌ కూడా ఉంటాయి. సూర్యరశ్మి సక్రమంగా సోకిన గదిలో 
నుండి వెలువడిన వాయువులో సాధారణ వాయువులోని కార్బన్‌డయాక్సైడ్‌, శ్వాసక్రియలో విడుదలైన 
కార్చన్‌డయాక్సెడ్‌ మొత్తం నుంచి కిరణజన్య సంయోగ (క్రియకు వినియోగపడ్డ కార్చన్‌డయాక్సెడ్‌ను 
తీసివేయగా, మిగిలిన కార్చన్‌డయాక్సెడ్‌ మాత్రమే ఉంటుంది. పై విలువల ఆధారంగా చదరపు 
మీటరులో (ప్రాథమిక ఉత్పత్తికి గాను వినియోగపడ్డ నికర కార్చన్‌డయాక్సెడ్‌ రేటును లెక్కించవచ్చు. 


80 పర్యావరణ జీవశాస్త్ర 


4. బాంబు కాలోరిమెట్రి పద్దతి 


(పాధథమిక ఉత్సాదనను ఆక్సిజన్‌ బాంబ్‌ కాలోరిమీటరు (Oxygen bomb calorimett 
సహాయంతో శక్తి రూపంలో కొలవవచ్చు. ఒక (గ్రాము మొక్కపొడిని (plverised plant materi 
ఓవెన్‌లో 70C ఉష్ణోగ్రత వద్ద 24 నుండి 48 గంటల వరకు ఎండబెట్టి లోహపు మూస (Metal combust 
crucible) లో వేసి మూసను బాంబ్‌లో అమర్చి, మూతను బిగించి, 30 అట్మాస్‌ఫియర్ల (30 A 
spheres) గాఢత గల స్వచ్చమైన ఆక్సిజన్‌ (0) వాయువును సరఫరా చేస్తూ విద్యుత్తు చేత బాంబ్‌ 
ఛార్జ్‌ చేయాలి. 


మొక్కపొడి సంపూర్ణ శక్తిని (67059 energy) ఈ కింది సూత్రం సహాయంతో (గ్రాము ఒక్కిం 
కాలరీలలో తెలుసుకోవచ్చు (Leith, 1986). 


V= సంపూర్ణ శక్తి 

17 = రోం వద్ద శక్తి సమానత 
లీ= హెచ్చిన ఉష్ణోగ్రత 0లో 
(= ఎండిన మొక్కపాడి బరువు 
$C =ప్యూజ్‌వైర్‌ మంట ఉష్ణోగ్రత 


సై విధంగా రకరకాల ఎండిన మొక్కలపొడిని (Dry plant material) ఆక్సిజన్‌ బాంబు 5 
మీటరులో మండించినపుడు శక్తి విలువ సాధారణంగా (గ్రాముకు 3 నుండి 5 కి. కాలరీలు ఉంటు 
ఎండిన మొక్కపొడిలో స్వచ్చమైన పిండి పదార్థాలు (CarbOhydrates), ప్రోటీనులు, లిపిడ్‌ల విలు 
వరసగా (గ్రాముకు 4, 5, 9.2 కిలో కాలరీలు ఉంటాయి. 


. వికిరణ సమస్థానియ పద్దతి 

నీటి మొక్కల ఉత్సాదనను తెలుసుకోవటానికి ఉపయోగపడుతున్న అతి సున్నితమైన పద్దతు 
వికిరణ సమస్తానీయ పద్దతి (Radi 1801006 Method) ఒకటి. నీటి మొక్కలను (ఉ॥ శైవలాలు) నీ 
సహా కాంతి సోకే వెలుతురు సీసా, కాంతి సోకని చీకటి సీసాలలో వేరువేరుగా నింపాలి. తర్వాత తె 
నిర్లీత బరువుగల కిరణధార్మిక సమస్థానీయ కర్బనం - సిీ* (12610 active isotopic-C)ను సోడియం 
బై కార్ఫోనేటు (NaH 0౮0) రూపంలో రెండు సీసాలలో సమంగా కలపాలి. కిరణధారి క సమస్తా 
కర్పనం (౮౫) కిరణజన్య సంయోగ క్రియలో స్థాయీకరణ చెంది పిండి పదార్థం (Carbohyd 
ఏర్పడుతుంది. కిరణధార్మిక సమస్థానీయ కర్బనం (౮% కలిపిన కొన్ని గంటల తర్వాత కాంతి న 
కాంతి సోకని సీసాల నుంచి నమూనా (Samples) లను తీసి జైజర్‌ కౌంటర్‌ (Gieger Cou 
సహాయంతో కిరణజన్యసంయోగ (క్రియలో వినియోగపడ్డ కిరణధార్మిక సమస్థానీయ కర్చనం (C' 
అంచనా వేసి ప్రాథమిక ఉత్సాదనను కచ్చితంగా తెలుసుకోవచ్చు. 


ఉత్సాదన 81 


6. పత్ర విస్తీర్ల సూచిక పద్దతి 
ఒక (ప్రమాణ వైశాల్యం గల భూభాగంపై నున్న పత్రం ఒక తలం వైశాల్యాన్ని (One surface of 
1621) “పత్ర విస్తీర్ల సూచిక' అంటారు. పత్ర విస్తీర్ల సూచికతో ఈ కింది సూత్రం ద్యారా ప్రాథమిక 
ఉత్సాదనను లెక్కించవచ్చు. 
TLA 
_ LAI[= -------c-ccccc-- 
TGA 
దీ =మొత్తం పత్ర విస్తీర్లం 
TGA = మొత్తం భూ విస్తీర్లం 
LAI =పత్ర విస్తీర్ణ సూచిక 


మొక్క (ప్రాథమిక ఉత్పత్తిలో పత్రం ప్రధానమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి ఉత్సాదనను పత్ర 
విస్తీర్ణ సూచిక ద్యారా ఎక్కువగా కొలుస్తారు. తేమ వంటి ఇతర కారకాల (ప్రభావం లేనపుడు ప[త్రవిస్తీర్ల 
సూచిక (LA1) పెరుగుదలను బట్టి ప్రాథమిక ఉత్పత్తి కూడా పెరుగుతుంది. సాధారణంగా పత్ర విస్తీర్ణ 
సూచిక (య్‌ విలువ 4.0 ఉన్నట్రైతే అధిక నికరఉత్పత్తి ఉత్పాదన జరుగుతుంది. అంటే భూ విస్తీర్ణానికి. 
నాలుగు రెట్టు పత్ర విస్తీర్ణం అధికమైనపుడు, ఇది సూర్యరశ్మిలో కిరణజన్య సంయోగ (క్రియ జరిపి అధిక 
నికర ఉత్పత్తినిస్తుంది. పరిపక్వ దశలో నున్న అడవులలో పత్ర విస్తీర్ణ సూచిక (_A1) విలువ 8.0 నుంచి 
10.0 వరకు ఉంటే, సంపూర్ణ ఉత్పత్తి ఉత్పన్నమైనట్టు గణించవచ్చు. అధిక పత్ర విస్తీర్ణ సూచిక గల 
మొక్కలు అధికంగా సూర్యరశ్మిని (గ్రహిస్తాయి. ఈ మొక్కలలో శ్వాసక్రియ వల్ల నష్టపోయిన ఉత్పాదన 
వల్ల నికర ఉత్పత్తిలో కొంతభాగం తగ్గుతుంది. ఏకదళ బీజాలలోని నిలువు పత్రాలు రెండింతలు పత్ర 
విస్తీర్ణ సూచికను కలి ఉంటాయి. కాబట్టి ఏకదళ బీజాలలో కిరణజన్యసంయోగ (క్రియ రెటు ఎక్కువగా 
ఉంటుంది. ప్మత్ర విస్తీర్ణాన్ని షానిమీటర్‌ (Planimeter) చేతగాని, బరువు పద్దతి (Weight Method) ద్వారా 
గాని లేదా రేఖాపటం (8/20) ద్వారా గాని కొలవవచ్చు. 


7. హరితం అంచనా పద్దతి 

ఆవరణ వ్యవస్థలో హరితం వల్ల ప్రాథమిక ఉత్సాదన విలువ పూర్తిగా అవగాహన అవుతుంది. 
హరిత రేణువుల దృశా సాంద్రత (Optical density) 645 nm, 652.9, 663.౧౫ తరంగ ధైర్ష్యతలలో 
(Wave lengths) ఉంటాయి. వీటిని స్పెక్టోఫోటో మీటరు (Spectro photometer) సహాయంతో 
తెలుసుకుంటారు. జీవశాస్త్ర రీత్యా వృక్షాల నుంచి అప్పుడప్పుడు నిరత కాలాలలో కొన్ని నమూనాలను 
తీసి హరితాన్ని 80% అసిటోన్‌ (4610౭) లో భద్రపరుస్తారు. నమూనాలోని హరితం గాఢతను ఈ 
కింది సమీకరణం ద్వారా లెక్కించవచ్చు. 


Vv 
mg Chlorophyll a క tissue= [12.2 Xx D,,72.09 XD 4s] గ Me 
Vv 
( 3 =! frag — టీ OR XY Ty I1Y oom 
mg Chlorophyll 0 g tissue = [22.9 X Dg 4-68 త D 63] * OW 
| v 


8.02 X D 


mg total Chlorophyll ఆ tissue = [20.2 x గ్య 45 


663! * 1000 x W 


mg total Chlorophyll g tissue = re 


మొత్తం హరితానికి, కిరణజన్యసంయోగక్రియ రేటుకు గల సంబంధం ఒక (గ్రాము హరిత; 
ఉత్సాదన నిష్పత్తి లేదా ఒక గ్రాము కర్బన స్థాయీకరణ నిష్పత్తి ద్వారా తెలుస్తుంది. సంతృప్రమైన కాంత్రిలో 
సముద్రపు మొక్కలు ఒక (గ్రాము హరితం వల్ల గంటకు 3.7 గ్రాముల కర్చన స్థాయీకరణ నిష్పత్తి 
ఉత్సాదన చేస్తాయి. 
పి.హైచ్‌ పద్దతి 
కొలను ఆవరణవ్యవస్టలోని మొక్కలు కిరణ జన్యసంయోగ క్రియలో (గ్రహించిన కార్బన్‌ డయ్య్మార్‌ 
విడుదలైన ఆక్సీజన్‌ వాయువులు నీటి పిహెచ్‌ విలువను మారుస్తూ ఉంటాయి. ప్రతి కార్బన్‌డయ్యాక్‌ 


(ప్రమాణానికి పి.హెచ్‌ విలువ (ప్రకారం రంగులు మారడం, యానకం రంగులు మార్చే సామర్ద్యం మీర 
ఆధారపడి ఉంటుంది. 


(ప్రయోగశాల సూక్ష్మ ఆవరణవ్యవస్థలో (Laboratory micro ecosystem) పి. హెచ్‌" పద్దతి (ప్రత్యేకంగా 

ఉపయోగపడుతుంది. ఇకుడ పగలు ఎడతెరిపిలేని కిరణజన్య షంయోగ।క్రియ, రాత్రి ఎడతెరిపిలేని 

| ఇ ఫే ర్త & | 

స[కియ రికారు వివరాలను పి.హెచి ఎలక, రికొరంల దొరా ఆవరణ అనుఘటకాలకు అంతరాయం 

శాస క్రి ర్జు వివరాలను పి.హెచ్‌ ఎల (కోడ్‌, రికార్డర్‌ల ద్యారా ఆవరణ అనుఫ కు అంతరాయ 

లేకుండ తెలుసుకోవచ్చు. ఆ రికార్డుల విలువల ఆధారంగా సంపూర్ణ ఉత్సాదనను సులువుగా అంచనా 
వేయవచ్చు. 


9. ముడి పదార్దాల నిష్క్రమణ పద్దతి 
ఈ పద్దతి ద్వారా ముడి సరకుల నిష్క్రమణ రేటును అంచనా వేయవచ్చు. నిశ్ళలతలో నున్న 
ఆవరణ వ్యవస్థలో జీవరాశులు వినియోగించిన ఉత్పత్తిని తిరిగి కలపడం ద్వారా ఆవరణ వ్యవస్థను 
సమతుల్యం చేయవచ్చు. అయితే జీవరాశులు వినియోగించిన ఉత్పత్తి రేటును తెలుసుకోవటానికి సరైన 
వర్గాలు లేవు. నైట్రోజన్‌, ఫాస్పరస్‌ సంబంధ పదార్థాల సరఫరా సంవత్సరం పొడవున కాకుండ ఒక 
లికాలంలో మాత్రమే కూడబెట్టగల సముద్రావరణ వ్యవస్థలో మాత్రమే ఈ పద్దతి ఉపయుక్తంగా 
;౦టుంది. వసంత కాలంలో సముద్రపు మొక్కలు ఈ ముడి పదార్థాలను ఉపయోగించుకునే రేటును 
కొలిచి దీని నుంచి నికర సంపూర్ణ ఉత్పాదన (Net బ౦55 productivity) ను లెక్కించవచ్చు. నిర్జీవ 
పదార్థాలు (Non living forces) కూడా ముడి పదార్థాల నిషఘ్రమణకు కారణమవుతాయి. కాబర్టీ 
జా(గ్రత్తగా ఈ పద్దతిని ప్రాథమిక ఉత్సాదన కొలవటానికి ఉపయోగించాలి. 


10. సంభ్యాపరమైన అంచనా 


భౌమావరణ వ్యవస్థలో నమూనాలను సేకరించే సమయంలో నిలకడ జీవ[ద్రవ్యరాశి (512611 
biomass) తీసుకొని ఉత్సాదనను కొలుస్తారు. నీటి ఆవరణ వ్యవస్థలో తెలిసిన ఘనపరిమాణం గళ 
మొక్కల (Phytoplankton) నమూనాలలోని కణాల సంఖ్యను లెక్కించి ఉత్సాదనను అంచనా వేయవచ్చు 
ఈ విధంగా ఒక లీటరు లేదా ఘనమీటరు (Litre 0[ Cubic meter) ఘనపరిమాణం గల నీటిలో మొత్త 
కణాల సంఖ్యను లెక్కించి ఉత్సాదనను కనుక్కోవచ్చు. 


4. 
సహజవనరులు 
(NATURAL RESOURCES) 


సహజవనరులు ప్రకృతి వరాలు. ఇవి అమూల్యమైనవి. స్వతస్సిద్దమైన భూమి, ఖనిజాలు, వృక్షాలు, 
జంతువులు, జలం, వాయువు, శక్తి వంటి అనేక వనరులను సహజవనరులంటారు. ఈ సహజ వనరులను 
సాధారణంగా మూడు రకాలుగా విభజించడం పరిపాటి. 

1s పునరుద్దరించగల సహజవనరులు (Renewable resources / Biotic resources) 

2. పునరుద్దరించలేని సహజవనరులు (Non-renewable resources / Physical resources) 

a మార్పుకు . గురికాని సహజవనరులు (౮౧416౮4016 resources) 


1. పునరుద్దరించగల సహజవనరులు 

అటవీ సంపద, సాధారణ వృక్షాలు, పంటపొలాల మొక్కలు, జంతువులు, పక్షులు, చేపలు 
మొదలైన జీవసంబంధమైన వనరులు పునరుద్దరించగల సహజవనరుల కిందికి వస్తాయి. (ప్రకృతిలో ఈ 
వనరులు పుష్కలంగా లభిస్తాయి. అయినప్పటికీ మానవుడు తన అవసరాల నిమిత్తం సరైన (ప్రణాళికా 
పద్దతుల ద్వారా వినియోగించుకొని వివిధ ప్రత్యుత్పత్తి పద్దతుల ద్వారా వీటిని తిరిగి పెంపొందించుకోవచ్చు. 


2. పునరుద్దరించలేని సహజవనరులు 

ఇవి భౌతిక, నిర్జీవ సంబంధమైన వనరులు. భూమిలోని ఇనుము, రాగి, జింక్‌ మొదలైన లోహాలు, 
బొగ్గు, శిలాజ ఇంధనాలు (105911 f1౭15), వివిధ ఖనిజాలు, తత్సంబంధమైన ఫాస్సేట్లు, నై(ట్రేట్లు, 
కార్చోనేటుల వంటి లవణాలు మానవుని అవసరాల నిమిత్తం ఒకే ఒకసారి వినియోగపడి తిరిగి సంశ్లేషణ 
చెందవు. కాబట్టి విటిని 'పునరుద్దరించరాని సహజవనరులు" అంటారు. ఈ వనరులు పూర్తిగా 
తరిగిపోయిన తరువాత పునరభివృద్ది చెందవు కాబట్టి, వీటిని మానవుడు సరియైన ల సరియైన 
నిర్వాహణ పద్దతులతో మాత్రమే వినియోగించుకోవలసి ఉంటుంది. 


3. మార్పుకు గురికాని సహజవనరులు 


ప్రకృతి దృశ్యాలు, నీటిలో ఈదడం, నీటిలో పడవల ప్రయాణం మొదలైన వాటిని 'మార్చుకు 
గురికాని సహజవనరులని' అంటారు. 


సంరక్షణ, యాజమాన్యం 
(Conservation and Management) 
1908 సంవత్సరంలో వైట్‌హౌస్‌ (White H01s౭) సమావేశానంతరం ఫిన్‌ఛాట్‌ అనే మహాశయుడు 
Con=together; servare=guard అన్న రెండు లాటిన్‌ మాటలను కలిపి 'COnserVation' అనే పదాన్ని 
సృష్టించాడు. ఈ 'COnserVation' అనే పదాన్ని తెలుగు భాషలో 'సంరక్షణ' అంటారు. 


పర్యావరణ జీవశాస్త్రం 


ఆదిమానవుడు గాలి, నీరు, ఆహారం, సమృద్దిగా నున్న సహజవనరులతో సాధారణ వాతావరణంలో 
స్వచ్చంగా (బ్రతికాడు. ఆధునిక మానవుడు అందుబాటులో నున్న అమూల్యమైన సహజవనరులను తన 
అవసరనిమిత్తం ఆర్టిక-సామాజిక-సాంస్కృతిక అభివృద్ది కోసం అత్యాశతో దూరదృష్టి లేకుండ విచక్షణా 
రహితంగా వాడుకుంటున్నాడు. అధిక జనాభా పెరుగుదల, పారిశ్రామిక విప్లవం (Industrial revolu- 
tion), హరిత విప్లవం (Greenrevolution) వల్ల ఆర్థికాభివృద్ధి సాధించినప్పటికీ (క్రమంగా సహజవనరులు 
తరిగిపోయి, వాతావరణ కాలుష్యమధికమై తుదకు మానవుని మనుగడకే తీరని ముప్పు వాటిల్లే 
అవకాశాలు సత్యదూరం కాదు. కేవలం మానవుని స్వల్ప ప్రయోజనాల కోసం అమూల్యమైన సహజవనరులు 
వినియోగపడి తరిగిపోతున్నందువల్ల జీవావరణ కాలుష్యం ' శ్రుతిమించిపోయి, (ప్రపంచ పతనానికే 
దారితీస్తుందని భార్గవ (1978) హెచ్చరించారు. 

సహజవనరులకు, జీవావరణానికి భౌగోళిక సరిహద్దులుండవు. కాబట్టి మానవాళికి ఎదురవుతున్న 
పలుసమస్యలను ప్రపంచమంతా కలిసికట్టుగా ఎదుర్కోవటానికి సత్వరంగా కృషి జరపాలి. మానవుడు 
తన స్వార్ధాన్ని కొంతమాని, సహజ వనరుల పట్ట, సహజ వాతావరణం పట్ల ప్రత్యేక (శ్రద్ధ చూపించి సరైన 
పర్యావరణ సూత్రాల ఆధారంగా వివేకవంతమైన నిర్వాహణ విధానాలను అవలంబించాల్సిన సమయం 
ఆసన్నమైంది. నేటితరం; భావితరాల జీవన (ప్రమాణాన్ని పెంచడానికి సహజవనరుల సంరక్షణ 
వ్యూహాలను తూ.చ. తప్పకుండా అమలు పరచడానికి ప్రజలు, రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ 
సంస్థలు ముందడుగు వేసి సామూహిక కృషి జరపాలని జూన్‌ 5, 1972న నిర్వహించిన “మానవుడు. 
పరిసరాలు” గూర్చిన యునైటెడ్‌ నేషన్స్‌ మహాసభలో సిఫారసులు చేయడం జరిగింది. 

ఈ దిగువన కొన్ని ముఖ్యమైన సహజ వనరుల సంరక్షణ పద్దతులు, నిర్వాహణ చర్యలు 
యాజమాన్య విధానాలు చర్చించాము. అవ - 

1. నేలలు - సంరక్షణ (501 Conservation) 

2. అడవులు - సంరక్షణ (Forest Conservation) 

3. ఖనిజాలు - సంరక్షణ (Minerals Conservation) 

4. వన్యప్రాణులు - సంరక్షణ (Wild life Conservation) 

5. చేపలు - సంరక్షణ (Fisheries Conservation) 

6. నీరు- సంరక్షణ (Vater Conservation) 

7. శక్తి సంరక్షణ (Energy Conservation) 

a 
9 


జో 


. పల్లపు భూములు - సంరక్షణ (Slope lands Conservation) 


౧౧ 


షో 


3 పచ్చిక భూములు - సంరక్షణ (Grass lands Conservation) 


1. నేలలు - సంరక్షణ 
(Soil Conservation) 


నేలను సాధారణంగా “మృత్తిక” అంటారు. (ప్రపంచానికి మృత్తిక ముఖ్యమైన జీవనాధార వ్యవ 
ఒక దేశం సంపద, అభివృద్ది ఆ దేశానికి సంబంధించిన నేల యొక్క శక్తి ఆరోగ్యంపైన పూర్తిగా ఆధారపష 
ఉంటాయి. భూగ్రహం ఉపరిభాగం వైశాల్యం 19,69,40,400 చదరపు మైళ్ళు. దీనిలో 30 శాతంలే, 


సహజవనరులు 85 


57,230,000 చదరపు మైళ్ళు నేల ఉపరితల వైశాల్యం. మిగిలింది అంటే 70 శాతం లేదా 13,97,10,400 
చదరపు మైళ్ళ విస్తీర్లం సముద్రం ఆక్రమించి ఉంది. నేల వైశాల్యంలో 50,00,000 చదరపు మైళ్ళు 
అతిశీతల ప్రదేశాలైన అంటార్కిటిక్‌, ఆర్కిటిక్‌ ఆవరించి ఉన్నాయి. దాదాపు 90,00,000 చదరపు మైళ్ళు 
విస్తీర్ణంలో ఎడారులున్నాయి. 11,00,000 చదరపు మైళ్ళు పర్వతాలు, ఎత్తుపల్లాలు గల పనికి రాని నేలలు 
ఉన్నాయి. మానవుని అవసరాలకు ఉపయుక్తమైన భూ ఉపరితలం రమారమిగా 47,000,000 చదరపు 
మైళ్ళు ఉన్నట్టుగా సౌత్‌విక్‌ (SంUthwick - 1976) నిర్దారించాడు. 

భారతదేశంలో 3.3 మిలియన్‌ కి.మీ.” భూభాగం ఉంది. దీనిలో ఇంచుమించు సగభాగం అంటే 
1.4 మిలియన్‌ కి.మీ. భూభాగం లవణత, క్షారత వల్ల తరిగిపోయింది. అటవీసంపదను మరీ ఎక్కువగా ' 
నరకడం, పశుగణాభివృద్ధి అధికమై పచ్చికమైదానాలు మేయడం వల్ల భూ ఉపరితలం మీద మొక్కల 
ఆచ్చాదనం తగ్గిపోయి నేల క్రమక్షయానికి (501 ౭0810౧) గురవుతూంది. ఈ నేలల పై బలమైన ఈదురు 
గాలులు వీచి, భారీ వర్గాలు సంభవించినపుడు భూమి ఇంకా (క్రమక్షయానికి గురై పనికిరాకుండ 
పోతూంది. పొడి, శుష్క ప్రాంతాలలో గాలి వల్ల నేల క్రమక్షయం చాలా సామాన్యంగా ఉంటుంది. ఈ 
విధమైన మృత్తిక అస్థిరత్వానికి హ్యూమస్‌, నైట్రోజన్‌ తో కూడిన వలయాల సంక్షోభం కూడా కొంత వరకు 
కారణమవుతుంది. సంక్షోభం చెందిన నేలల్లో కర్బన పదార్థం రీ సైక్తింగ్‌ (1800119) చెందకపోవడం వల్లనూ, 
ఎరువులు సరిగా వాడకపోవడం వల్లనూ భూమి సారవంతత తగ్గుతుంటుంది. ఆ నేల ప్రధానంగా - 
ఇసుకతో కూడి ఉండి, వృక్ష సంపద చాలా వరకు తగ్గిపోవడం జరుగవచ్చు. భారతదేశంలో గాలివల్ల 
క్రమక్షయం ఉజ్జాయింపుగా 50 మిలియన్‌ హెక్టార్ల వరకు ఉంటుంది. ఇందులో అధికభాగం రాజస్టాన్‌లోనే 
ఉంది. భారీ వర్షాల వల్ల నీరు నేల ఉపరితలంపైన ప్రవహించి, నేలను కోసి (0510) తొలగించి, నాలుగు 
రకాలుగా (క్రమక్షయానికి గురిచేస్తుంది. అవి - 

(ఎ) షీటు క్రమక్షయం (బి) రిల్‌ క్రమక్షయం 

(స) గల్లీ క్రమక్షయం (డ్‌) రిపేరియన్‌ క్రమక్షయం 
ఎ) షీటు (క్రమక్షయం (Sheet erosion) 

ఒక మాదిరి వర్షం వల్ల నేలపై నున్న పలుచని పొర నీటి ద్వారా తొలగించబడి నేల సారవంతతను 
తగ్గించడాన్ని షీటు (క్రమక్షయం అంటారు. 
బి) రిల్‌ క్రమక్షయం (Riil erosion) 

సాధారణ వర్షం ఎక్కువైనపుడు ప్రవాహజలం నేల ఉపరితలంపై త్వరితగతిన పోతూ సన్నని నీటి 
కాలువలను ఏర్పరస్తుంది. ఇట్టి కాలువలు ఏర్పడడం వల్ల నేలలోని సారవంతమైన జిగి నీటీ ప్రవాహంలో 
కొట్టుకొని పోయి నేలలు నిస్పారంగా తయారయి దెబ్బతింటాయి. దీనినే రిల్‌ క్రమక్షయం అంటారు. 


సీ) గల్లీ క్రమక్షయం (GUlly erosion) 

వర్షపు నీరు అధికమైనపుడు రిల్‌ క్రమక్షయంలో ఏర్పడిన అనేక సన్నని కాలువలు కలసి, పల్లపు 

ప్రదేశాలకు ప్రవహించి గల్రీలనే వెడల్సైన పెద్ద కాలువలు ఏర్పడతాయి. ఇంకా వర్షాలు ఎక్కువైనపుడు ఈ 

గల్లీ కాలువలు వెడలె, క్రమంగా లోతుగా ఏర్పడి, చిన్న ఉప-నదులుగా మారతాయి. గల్లి క్రమక్షయం 
గా | రా 

వల్ల నేలలు పూర్తిగా దెబ్బతింటాయి. 


$9 పర్యావరణ జీవశాస్త్రం 
డి) రిపొరియన్‌' (క్రమక్షయం (Riparian erosion) 

వేగంగా పరుగులు తీస్తూ ఉరకలు వేస్తున్న చిన్న ఉపనదులు భూమి ఉపరితలాన్ని, గట్టు 
అంచులను ఘాతుకంగా కోసి, కూలదోసి వెడల్పయిన పెద్ద నదులుగా ఏర్పడతాయి. ఈ వరదల వల్ల 
నేలలలో రిపారియన్‌ (క్రమక్షయం తీవ్రంగా ఏర్పడుతుంది. 


మ్స త్రిక-ముఖ మైన సంర క్షణ పద్దతులు (Chief methods of Conservation of లా 


నవంబర్‌ 9, 1982న ఐక్యరాజ్య సమితి మహాసభలో పలువక్తలు, ప్రతినిధులు పాల్గొని ప్రకృతికి 
ప్రపంచ చార్జర్‌ మృత్తిక సంరక్షణను ప్రతిపాదించి, నేలల ఉత్సాదకతను సంరక్షించడం, వాటి దీర్చ కాలిక 
సారవంతతను అభివృద్ది చేయడం, కర్బన రచన (ప్రక్రియను సంరక్షించడం, నేల (క్రమక్షయాన్ని, ఇతర 
రూపాల విచ్చిన్నాన్ని నివారించే పద్ధతులను కూలంకుషంగా చర్చించారు. యునైటెడ్‌నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌ 
సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (UNESCO) వారు యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ 
(UNEP) కింద నేలల ఉత్పాదకతను సంరక్షించడానికి ఒక" ప్రపంచ మృత్తిక విధానాన్ని అభివృద్ది 
చేయటానికి కొన్ని ముఖ్య పద్దతులను వివరించారు. అవి - 

1. అవసరమైన వరకే దున్నడం 2. మిద్దె ఏర్పాటు చేయడం 

3. కాంటూర్‌ దున్నడం 4. చీలికలలో పంటలు వేయడం 

5. అదుపుగా మేపడం 6. ఆనకట్టలు నిర్మించడం 

7. అడవులు పెంచడం 8. షెల్టర్‌ బెల్ట్‌లను అభివృద్ది చేయడం 
1. అవసరం మేరకు దున్నడం 

విత్తనాలు తొందరగా మొలకెత్తడానికి, పంట సంతృప్తికరంగా పెరగడానికి అవసరమైనంత మేరకే 
భూమిని దున్నాలి. దీని ద్వారా నేలలోకి నీరు సులువుగా దిగుతుంది. 


2. మిద్దె ఏర్పాటు చేయడం 

పర్వతాలు, కొండలు, గుట్టలు, ఎత్తుపల్లాలు గల క పొడవైన వాలు మీద వెడల్సైన 
సమతలమైన (ప్రాంతాలను గట్టు వేసి తయారు చేస్తారు. ఈ విధంగా తయారు చేసిన సమతల ప్రాంతాలనే 
మిద్దెలని అంటారు. వాలు వెంబడి కిందికి పోతున్న వర్షపు నీటిని మిద్దెలనే చదును ప్రదేశాలకు మళ్ళించి 
పంటలను పండిస్తారు. మిద్దె ఏర్పాటు వల్ల వాలు ప్రాంతాలు (క్రమక్షయాన్ని తట్టుకొనగలుగుతాయి. 
3. కాంటూర్‌ దున్నడం 

కొండలపైన, గట్లపైన వాలుకు అడ్డంగా దున్నడాన్ని కాంటూర్‌ దున్నడం అంటారు. దీని వల్ల 
వర్షపు నీరు నాగటి చాళ్లల్లోనే ఇంకిపోయి వాలు (క్రమక్షయాన్ని తగ్గిస్తుంది. 
4. చీలికలలో పంటలు వేయడం 

_కాంటూర్‌ దున్నడం ద్వారా క్రమక్షయం చాలా వరకు తగ్గినప్పటికీ అక్కడక్కడ ఎక్కువైన నీర 

చీలికలను ఏర్పరచి ప్రవహిస్తుంది. ఇటువంటి కాంటూర్‌ వాలు చీలికలలో గడ్డి విత్తనాలు లేదా లెగ్యూవ్‌ 
విత్తనాలు వేసి పంట పండిస్తారు. ఈ పంటల వల్ల నీటి ప్రవాహవేగం తగ్గి నేల [క్రమక్షయానికి పాల్పడదు 


సపాజననరులు : శః 


5. అదుపుగా మేయడం 


పశుగణాలు అధికమైనపుడు అవి పచ్చిక మైదానాలను మేసి నేలను బోడి నేలగా చేస్తాయి. ఈ 
నేల నీటిని [గ్రహించదు. ఈదురు గాలుల వల్ల, వర్షాల వల్ల ఈ నేల సులువుగా (క్రమక్షయం చెందుతుంది. 
ఈ నేలలపై గడ్డి విత్తనాలను చల్లి గడ్డి కంచెలను అభివృద్ది చేసి పశుగణాలను అంచెలవారీగా 
క్రమపద్దతిలో మేపినట్రైతే నేలల (క్రమక్షయాన్ని తగ్గించవచ్చు. 


6. ఆనకట్టలు నిర్మించడం 


_వర్లాకాలంలో భారీ వర్షాల వల్ల నదులు వరదల తాకిడికి గురవుతాయి. ఈ వరదలు మైదానాల 
మీది వృక్షసంపదకు, నేలలకు వీపరీతమైన హానిని కల్గిస్తాయి. ఇటువంటి నదులపైన పెద్దపెద్ద ఆనకట్టలు 


నిర్మించినటైతే వరదలు అదుపు చేసి, వ్యర్హపు భూములు సాగు చేసి, అధికోత్పత్తిని నె సాధించి, నేల 
(క్రమక్షయాన్ని తగ్గించవచ్చు. 


7. అడవులు పెంచడం 


నేల (క్రమక్షయాన్ని నివారించడంలో అడవులను పెంచడం అత్యుత్తమమైన మార్గం. వ్యవసాయాన్ని 
ఉద్దేశించిన భూమి తప్ప మిగతా భూములలోనూ, గట్టపైన గడ్డిని, ఇతర వృక్షాలను అధికంగా పెంచి, రోడ్డ 


వెంబడి, ఖాళీ స్థలాలలో వృక్షసంపదను సంరక్షించడం ద్యారా నేలక్రమక్షయం రేటును పూర్తిగా 
తగ్గించవచ్చు. 
nM 

8. షెల్లర్‌ బెల్స్‌లు 

లు లు 

నేల సారవంతమైన మట్టి కొట్టుకొని పోకుండా, బోడినేల, ఇసుకతిన్నెలు, ఎడారులు వ్యాపించకుండా 
గాలికి వాలుగా చిన్న పరిమాణం గల మొక్కలను, వ్యతిరేక దిశలో పొడవు మొక్కలను దట్టంగా, 
విస్తారంగా నాటడాన్ని "షెల్టర్‌ బెల్టోలు అంటారు. సరుగుడు, గోరింట, కిత్తనార, థెవిషియా, జిల్లేడు, 


తుమ్మ, డాల్ఫెర్డియా, రేగు, (ఫ్రోసోపిస్‌, పార్కిన్‌ సోనియా మొదలైన వృక్షాలు షెల్టర్‌ బెల్ట్‌లకు ' 
ఉపయుక్తంగా ఉంటాయి. 


2. అడవులు - సంరక్షణ 
(Forest Conservation) 


అడవులు అమూల్యమైన అతి పెద్ద సహజసంపద, ప్రపంచ మృత్తికలోని మూడవవంతు భూభాగం .. 
అంటే దాదాపు 4,028 మిలియన్‌ హెక్టార్లు విస్తీర్ణం అడవులతో నిండి ఉంది. భారతదేశం మొత్తం 
భూభాగం 328.8 మిలియను హెక్టార్లు. దీనిలో 22.74% భూభాగం అంటే 74.78 మిలియన్‌ హెక్టార్ల 
విస్తీర్ణంలో అడవులున్నాయి. అయినప్పటికీ ఇది భారత జాతీయ అటవీవిధానం (ప్రతిపాదించిన కనీస 
'అటవీ భూభాగానికి 10% తక్కువగానే ఉంది. మొత్తం భారతదేశం అడవుల విస్తీర్ణతను ప్రపంచ అడవుల 
విస్తీర్ణంతో పోల్చినపుడు 2% మాత్రమే ఉంటుంది. 


భారతదేశంలో వినయోగార్హమైన అడవుల విస్తీర్ణం 61.06 మిలియన్‌ హెక్టార్లు మాత్రమే. దీనిలో 
190 మిలియన్‌ హెక్టార్లు కోనిఫర్‌ అడవులు (Coniferous forest5,59.16 మిలియన్‌ హెక్టార్లు వివిధ 


న్‌్‌ పర్యావరణ జీవశాస్త్రం 
రకాల అడవులు ఆవరించి ఉంటాయి. ఈ అడవుల ఉత్పాదన శక్తి 0.61 1/02 విలువ ఉంటుంది. 
అయితే మొత్తం అటవీశాఖ పరంగా భారతదేశం దాదాపు 1.5% జాతీయ ఉత్సాదనను (ఆలూ 
పొందగలుగుతుంది. 
అడవులు మానవాళికి కలప, ఇంధనం, కాగితం, ఫలాలు, తేనె, పట్టు, పత్తి, మందుమొక్కలు, 
పశుగణాలకు పశుగ్రాసం, వన్యప్రాణులకు ఆశ్రయం ఇచ్చి. ప్రకృతికి శోభను చేకూర్చుతుంది. నేల 

. (క్రమక్షయాన్ని తగ్గించి నేలను సంరక్షించడం, వరదల (ప్రమాదాన్ని తగ్గించడం, నదీ పరీవాహ (ప్రాంతాలను 
రక్షించడం, సాగునిటి పారుదలకు, జల విద్యుత్‌శక్తికి ప్రవాహాలను (క్రమబద్దం చేయడం, కార్చన్‌ 
డయాక్సెడ్‌, ఆక్సిజన్‌ వాయువులను సమతుల్యం చేసి కాలుష్యాన్ని నివారించడం వంటి అద్భుతమైన 
విధులను నిర్వహిస్తుంది. అంతే కాకుండా అడవులు స్థానికంగా వివిధ కాలాల శీతోష్ణ పరిస్థితులను 
(క్రమబద్దం చేస్తాయి. వివిధ వృక్షాలు రకరకాల ఆకారాలు గల పత్రాలతో, వివిధ రంగుల పుష్పాలతో 
ప్రకృతికి వన్నె తెచ్చి మానవుని వినోద, విహారయాత్రలకు నిలయాలవుతాయి. 

భారతదేశంలో అటవీశాఖ గణాంక వివరాల ద్యారా ప్రతీ సంవత్సరం సుమారు 0.15 మిలియన్‌ 
హెక్టార్ల అడవులు ఆనకట్టల నిర్మాణానికి, రోడ్డు, పరిశ్రమలు, గనుల త్రవ్వకాలకు, కొత్త పంట 
భూములకు వినియోగపడి, తరుగుతూందని తెలుస్తుంది. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్టర్వే షన్‌ 
ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ ([(౮CN) వారు వెల్లడించిన నివేదిక ప్రకారం గత 80 
సంవత్సరాలలో భారతదేశం దాదాపు 2.5 మిలియన్‌ హెక్టార్ల మాం(గ్రూవ్‌ అడవులను (Mangrove 
forests) పోగొట్టుకున్నట్లు తెలుస్తుంది. పశుగణాలు మేయడం, పరిశ్రమలు, పట్టణాలు స్థాపించ 
బడడం వంటి కృత్యాల వల్ల విచక్షణా రహితంగా అడవులు కొల్లగొట్టబడుతున్నాయి. ఈ విధమైన 
అడవుల తరుగుదల మూలంగా రానున్న 20 సంవత్సరాల తర్వాత పూర్తి అడవులు నిర్మూలనం 
కాగలవని అంచనా. 

భారతదేశంలోని అటవీ పరిశోధనా సంస్థ, డెహ్రాడూన్‌ వారు నాణ్యత గల కర్రను ఉత్పత్తి 
చేయడానికి, కోనిఫర్‌, టేకు, యూకలిష్టస్‌ లాంటి త్వరగా పెరిగే మొక్కలను అభివృద్ది చేయడానిక అనేక 
పరిశోధనలు జరుపుతున్నారు. పనికిరాని వ్యర్హ్దపు భూములలో సరుగుడు, అకేషియా, సిసాల్సినియా 
పోంగామియా, సిట్రడోరా లాంటి త్వరగా పెరిగే మొక్కలను పెంచటానికి తగిన పరిశోధనలు 
జరుగుతున్నాయి. వ్యవసాయ భూములలో కూడా పంట మొక్కలతో పాటు ఏకకాలంలో అడవులను 
పెంచే టాంగ్యా పద్దతి (TaUNngya System) ని 'ప్రవేశపెడుతున్నారు. 


సల్వికల్ఫ ర్‌, హార్టికల్చర్‌ (Silviculture and Horticulture) 


ప్రజనన పద్దతుల ద్వారా, కణజాలవర్దనం ద్వారా, ఇతర అధునాతన సాంకేతిక పద్దతుల ద్వాం 
నాణ్యత గల మొక్కలను సృష్టించి అడవులను అభివృద్ధి పరచడాన్ని 'సిల్వికల్చర్‌' అంటారు. వివి 
ఫలవృక్షాలను, పలురకాల పుష్పజాతుల వృక్షాలను నూతన వైజ్ఞానిక, సాంకేతిక పద్దతుల ద్వారా అభి వ 
చేసి తోటలను, ఉద్యానవనాలను పెంపొందించే కృషిని 'హార్టికల్చర్‌' అంటారు. ఆవరణశాస్త్ర విజ్ఞానంళ్‌ 
జయ(ప్రదమైన అడవుల అభివృద్ది, నిర్వహణలో సిల్వికల్చర్‌, హార్టికల్చర్‌ కార్య(క్రమాలు సత్సలి తా! 
నిస్తాయనటంలో సందేహం లేదు. 


సహజవనరులు 89 


3. ఖనిజాలు - సంరక్షణ 
(Minerals and their Conservation) 


పారిశ్రామిక, సాంకేతిక, సాంస్కృతిక అభివృద్ధికోసం మానవుడు ఖనిజసంపదపై పూర్తిగా 
ఆధారపడి ఉన్నాడు. ఖనిజ పరంపర భూగర్భంలోనూ సముద్ర గర్భంలోనూ సహజంగా అంతస్థ్రగితమై 
“ఉంది. ఖనిజాలలో ఇనుము, అల్యూమినియమ్‌, రాగి, వెండి, బంగారం, ప్లాటినమ్‌, వెనిడియమ్‌, 
టంగ్‌స్టన్‌, మాలిబ్దినమ్‌ వంటి అనేక లోహాలు; యురేనియమ్‌, రేడియమ్‌, థోరియమ్‌ వంటి 
అపురూప మూలకాలు అతి ముఖ్యమైనవి. ఇవే కాకుండా ఇసుక, గులకరాళ్ళు, కంకర, సిమెంటు, 
సున్నపురాయి, నాపరాయి, బంకమన్ను, ఉప్పు, వజ్రాలు, బొగ్గు, పెట్రోలియం తత్సంబంధిత 
చమురు ఉత్పత్తులు, సహజవాయువులు మొదలైనవన్నీ కూడా ఖనిజసంపదే. 


ఖనిజాలు భూగర్భంలో గాని, సముద్ర గర్భంలో కాని ప్రపంచమంతటా ఒకే విధంగా వ్యాపించిలేవు. 
ఉత్తర అమెరికాలో మాలిబ్దినమ్‌ ఖనిజాలు కోకొల్లలు. ఆసియా ఖండంలో టిన్‌, టంగ్‌స్టన్‌, మాంగనీసు 
లాంటి ఖనిజ నిక్షేపాలు సమృద్దిగా ఉన్నాయి. (ప్రపంచ నికెల్‌ ఖనిజ నిక్షేపాలలో సగభాగానికి పైగానే 
క్యూబా, న్యూక్యాలడోనియా దేశాలలో ఇమిడి ఉన్నాయి. (ప్రపంచంలోని అత్యధిక వజ్రాల నిధులు జైర్‌ 
(22176) దేశంలో ఉన్నాయి. ఇది వరకే పారిశ్రామికాభివృద్ది సాధించిన ౮.౬. మరియు 1.5.4లో కూడా. 
ఖనిజనిక్షేపాలు చాలినన్ని ఉన్నప్పటికిని, అంచనాలను మించి వినియోగించడం వల్ల ఖనిజ నిక్షేపాలు 
కరువైనాయి. అందువల్ల ఆ దేశాలు అప్పుడే ఖనిజ నిక్షేపాల దిగుమతుల పై ఆధారపడి బతుకవలసిన 
స్థితికి దిగజారాయి. 


ప్రపంచంలోని పెట్రోలియం నిధులు అధికంగా సౌదీ అరేబియా దేశంలోనే ఉన్నాయి. 
భూగర్భంలోని పెట్రోలియం నిధులు 1250 బిలియన్‌ బారెల్స్‌ మాత్రమేనని అంచనా. అయితే 
1960 సంవత్సరం నాటికే 100 బిలియన్‌ బారెల్స్‌ పెట్రోలియం ఉత్పత్తులు హరించిపోయినట్లు 
అయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కమీషన్‌ (0౫66) వారి సర్వేలో వెల్లడయ్యింది. బొగ్గు నిధులు 
ప్రపంచం మొత్తంలో 6,000 బిలియన్‌ టన్నులు మాత్రమే ఉన్నట్టుగా అంచనా ఉంది. అయితే 
1960 సంవత్సరం వరకే దాదాపు 100 బిలియన్‌ టన్నులబొగ్న నిలువలు వివిధ రకాలుగా 
వినియోగపడి హరించబడ్డాయి. ఇదే రేటున బొగ్గు వినియోగం కొనసాగితే మిగిలిన బొగ్గు నిక్షేపాలు. 
దాదాపు. 300 సంవత్సరాలు రాగలవని ఒక సర్వేలో వెల్లడైంది. ప్రపంచ బొగ్గు, ఖనిజ నిక్షేపాలు 
ఉత్తరార్థగోళం అంటే ఆసియా, ౮.5.5.% లో 95%, ఉత్తర అమెరికాలో 80%, యూరపుఖండంలో 
13%, ఆఫ్రికా ఖండంలో 4%, ఆ(స్టేలియా ఖండంలో 1%, దక్షిణ అమెరికాలో 1% కంటే తక్కువగా 
ఉన్నట్లు అంచనా వేశారు. 


భారత ఉపఖండంలో తగినంత ఖనిజసంపద భూగర్భంలోనూ సముద్ర గర్భంలోనూ వ్యాపించి 
ఉంది. మాంగనీసు 19%, ఇనుము 12%, నికెలు 10%, కోబాల్ట్‌ 7.1%, రాగి 4%, ఇతర లోహాలు 5% 
ఉన్నట్లు 'జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వారు తెలియజేశారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఉషనోగ్రపీ; 
ఇండియా (N10D వారు ఇల్మ్‌నైట్‌ (ilmenite), మోనజైట్‌ (monazite); కాల్షియమ్‌ సంబంధ ఇసుక 


దోగ్గు ఖనిజాల ఉత్పత్తి (Mineral Production) 


సర్యావరణ జీవశాస్త్రం 






ఖనిజాల ఉత్పత్తి బిలియన్‌ టన్నులలో 





కాలం సంవత్సరాలలో 





6200 
5800 
5400 
5200 
4800 
4400 
4000 
3600 
3200 
2500 
2400 
2000 
1600 
1200 

800 

400 

100 





6 © © oo oo 0 0 0 0 oO 

© oo YY 6 tt © 0 ¥ 0 గ 

0 0 0 8 +r rr 4 «9s M4 అ 

= NN ON NN NN AN uN NN 
కాలము (Time) 


పటం 4.1 బొగ్గు ఖనిజాల తరుగుదల వక్రరేఖ (C1014, 1969) 


నహజవననరులు 91: 


(calcarious sands) రేణువులు మొదలైన నిక్షేపాలు మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, 
ఒరిస్సా వంటి రాష్ట్రాల సముద్ర తీరాలలో అధికంగా ఉన్నట్టు కనుక్కొన్నారు. ఇల్మ్‌నైట్‌ ఖనిజం 
టిటానియమ్‌ తయారీలోనూ, రంగుల పరిశ్రమలలోనూ కూడా ఉపయోగపడుతుంది. మోనజైట్‌ 
ఖనిజం థోరియమ్‌ తయారీలో ఉపయోగపడుతుంది. కాల్షియమ్‌ కార్చోనేటు నిధులు కేరళలోని 


వెంబనాధ్‌ సరస్సు, గల్ఫ్‌ ఆఫ్‌ కచ్‌, గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌, అండమాన్‌-నికోబార్‌ మొదలైన సముద్ర తీర 
ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయి. 


ఖనిజ వనరుల సంరక్షణ చర్యలు (Conservation of mineral resources) 


మానవుడు. 1969-70 సంవత్సరం వరకు ఖనిజసంపద, దాని సంరక్షణ గురించి అంతగా 
. ఆలోచించలేదు. కాని (ప్రస్తుత కాలంలో ఖనిజాల విపరీత తరుగుదల దృష్ట్యా శాస్త్రవేత్తలు 
ఖనిజవనరుల సంరక్షణ చర్యలను గురించి ఆలోచిస్తున్నారు. జింక్‌, టిన్‌, సీసం, రాగి, యురేనియమ్‌- 
235 మొదలైన కీలకమైన లోహాలు ఇంకా 20 సంవత్సరాల నాటికి పూర్తిగా తరిగిపోయే అవకాశా 
లున్నాయని క్లౌడ్‌ (0104 - 1969) ఒక సర్వేలో వెల్లడించాడు. కాబట్టి ప్రతి ఖనిజాన్ని ముందుచూపుతో 
కాపాడుకోకుండా విచ్చలవిడిగా, విచక్షణా రహితంగా వినియోగించినట్టైతే పటం 4.1 లోని (గ్రాపులో 
చూపించిన ఖనిజాల తరుగుదల వక్రరేఖ -A సూచించినట్టు ఖనిజాలు అతి తక్కువ కాలంలో 
తరిగిపోయి ముందుతరాలకు పూర్తిగా కరువైపోతాయి. (ప్రత్యేక అవసరాల నిమిత్తం ఖనిజాలను 
తక్కువ మోతాదులలో వాడినట్రైతే (గ్రాపులో చూపించిన ఖనిజాల తరుగుదల వక్రరీఖ -B 
(Depletion curve of mineral resources) సూచించినట్లు, ఖనిజాలను కొంత ఎక్కువ కాలం 
రక్షించుకోగలము. కచ్చితమైన యాజమాన్య పద్దతుల ద్వారా, సమరద్దవంతమైన నిర్వాహణ చర్యల 
ద్యారా ఖనిజాల ఉప-ఉత్పత్తులను తిరిగి అనేకసార్టు వినియోగించుకోవడం వల్ల (గ్రాఫులో 
చూపించిన ఖనిజాల, తరుగుదల వక్రరేఖ -C సూచించినట్లు ఖనిజాలను అనేక సంవత్సరాల 

పాటు సంరక్షించుకోగలము. 


డెమాగ్రాఫిక్‌ కోషెంట్‌ (Demographic Quotient = 0) 

సాంకేతికపరమైన విధానాల ద్యారా, నిరుపయోగమైన ఖనిజ సంబంధ వ్యర్హపదార్జాలను 
(Scrap & Waste) తిరిగి-తిరిగి వినియోగించడం ద్వారా, ఖనిజవనరులకు (ప్రత్యామ్నాయంగా ఇతర 
శక్తి వనరులను ఉపయోగించుకోవడం ద్వారానూ ఖనిజ సంపదను పెంపొందించవచ్చు. క్షౌడ్‌ 
ఖనిజవనరుల మదింపు చర్య (35652000 గురించి సూత్రప్రాయంగా డెమోగ్రాఫిక్‌ కోషెంట్‌ 
'Q' ను (ప్రతిపాదించాడు. 


మొత్తం ఖనిజవనరుల నిల్వలు (Total resources available) 


రై = దద జడల దరద నయన రారా 
జనసాంద్రత ౫ తలసరి వినియోగం 


(Population density) (Per capita consumption) 
 'Q'విలువ, ఖనిజ నిలువలు రెండూ తగ్గినపుడు ఆధునిక జీవి నాణ్యత విలువ కూడా 
తగ్గిపోతుంది. 'Q' విలువ హెచ్చినపుడు, ఖనిజవనరులను సంరక్షించినపుడు ఆధునిక జీవి నాణ్యత 
విలువలకు మెరుగులు దిద్దవచ్చు. 


92 పర్యావరణ జీవశాస్త్రం 


4. వన్యప్రాణులు - సంరక్షణ 
(Wild life Conservation) 


వన్యప్రాణి సంరక్షణ భారతీయులకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం. జంతువులు, వృక్షాలను 
గురించి వేదాలు ఘోషిస్తున్నాయి. సనాతన ధర్మంలో దేవతలకు ఒక్కొక్కరికి ఒకటి లేదా ఎక్కువ 
జంతువులను వాహనాలుగా ఉండేటట్టు సదాచారాన్ని కల్పించారు. ఉదాహరణకు విష్ణుదే వునికి ఆదిశేషుడు 
పాన్సుగాను, గరుత్మంతుడు వాహనంగాను ఉంటాయి. శంకరుని మెడలో సర్పం ఉంటుంది, నంది 
ఆయన వాహనంగా ఉంటుంది. సరస్వతీదేవికి హంస వాహనంగా ఉంటుంది. కాళికాదేవి వాహనం 
పెద్దపులి, గణెశ్వరుని వాహనం ఎలుక, కుమారస్వామి వాహనం నెమలిగా ఉన్నాయి. ఈ విధంగా పై 
ఉదాహరణలను బట్ట చూసినపుడు వన్యప్రాణుల (ప్రాశస్త్యం బహుళంగా తెలుస్తోంది. రామాయణ, 
మహాభారతాలలో కూడా రుషులు ఆవులను, జింకలను, పక్షులను, లతలను, తీగలను వారివారి 
ఆశ్రమాలలో పెంచి సంరక్షించినట్లు దాఖలాలున్నాయి. చాణుక్యుని అర్హశాస్త్రంలో హరిణాలు (6665), 
అడవిగేదె (650౧), పక్షులు, చేపలను చంపిన వారికి లేదా వేటాడిన వారికి కఠినమైన శిక్షలు, జరిమానాలు 
విధించటానికి మార్గదర్శక సూత్రాలు (క్రోడీకరించబడ్డాయి. బౌద్ద, జైన మతాలు అహింసను ప్రధానసూత్రంగా 
ప్రబోధించాయి. క్రీ.పూ. 300 సంవత్సరాల క్రితం అశోకుని ఐదవ స్టంభంపైన చెక్కించిన ధర్మశాసనాలలో 
వన్యప్రాణి సంరక్షణార్హం వేటను పూర్తిగా బహిష్కరించారు. మొగలు చక్రవర్తులు కూడా 'షికార్‌ గహ 


(Shikar Gaha) అనే కొన్ని వేట మినహాయింపులను తప్ప వన్యప్రాణి సంరక్షణ కర్ర ప్రత్యేక శ్రద్దను 
కనబరచారు. 


భారత ఉపఖండంలో పలురకాలైన ప్రత్యేక భౌగోళిక పరిసరాలు, రకరకాల జీవరాశులు నెలకొని 
ఉన్నాయి. ఈ దేశంలో సుమారు 15,000 జాతుల మొక్కలు, 75,000 జాతుల జంతువులున్నాయి. 
అయితే మానవునికి వినియోగపడే జంతువులను, వృక్షాలను మానవుడు సహజంగానే పెంచి పోషించుకోవడం 
జరుగుతుంది. మానవుడు ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక అభివృద్ది సాధించినప్పటికీ సాధు జంతువులతో 
సమానమైన ఆర్డిక విలువలు గల వన్యప్రాణులను గుర్తించ లేకపోయాడు. తోళ్ళు, కొమ్ములు, ఎముకలు, 
కస్తూరి, దంతాలు, ఈకలు, మాంసం మొదలైన స్వల్ప ప్రయోజనాల కోసం నిర్దాక్షిణ్యంగా వన్యప్రాణులను 
వేటాడి నశింపచేస్తున్నాడు. అదే పనిగా అడవులను కూడా నరికి వేస్తున్నాడు. అడవులు నశించడం వల్ల 
వర్షాలు కురియక సరియైన వాతావరణానుకూలత (2620120110) లేకపోవడం వల్ల అత్యంత విలువైన 
వన్యప్రాణులు ప్రమాదస్థితిలో ఉన్నాయి. భారత ప్రభుత్వం ప్రమాదస్థితిలో నున్న వన్యప్రాణుల సమగ్ర 
జాబితాలను తయారుచేసి వాటి సమ(గ్ర సంరక్షణ కోసం 1972 వ సంవత్సరంలో వన్యప్రాణుల సంరక్షణ 
చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టంలోని పట్టిక-1లో 70 క్షీరదాలు, 41 పక్షులు, 22 సరీసృపాలు, 
ఉభయజీవులు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. అట్టి ప్రమాదస్థితిలో నున్న జంతువులలో 
లయన్‌ తోక గల మకాన్‌ తోడేలు, నక్క, అడవికుక్క, పులి, సింహం, చిరుతపులి, ఏనుగు, గాడిద 
మొదలైనవి ముఖ్యమైనవి. చీటా, పింక్‌-హెడెడ్‌ బాతు, జెర్టాన్‌, కర్సర్‌ వంటి అమూల్యమైన జంతువులు 
ఇప్పటికే భారతదేశం నుండి అదృశ్యమయ్యాయి. భారతీయ సింహం ప్రస్తుతం గుజరాత్‌లోని శుష్కపాదలు 
గల గిర్‌ అడవులలో ఒక మారుమూల ప్రదేశానికి పరిమితమైంది. భారతీయ గాడిద, రాన్‌ ఆఫ్‌ కళ్‌ 


93 


రైనోసిరాస్‌ వంటి జంతువులు అస్సాం, పశ్చిమ బెంగాల్‌, హిమాలయాలలోని 
క పరిమితమయ్యాయి. పులి, 1973లో ప్రపంచ వన్యప్రాణి 'పులినిధి' ప్రాజెక్టు క్రింద 
వలకు మాత్రమే పరిమితమైంది. 

ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్దర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ వారు 
న్‌ సర్వీస్‌ కమీషన్‌ (౧556) ద్వారా ఎర్రడేటా పుస్తకంలో (Red data book) 277 
తులు, 1966 నాటికే నశించనున్నట్టు తెలపడం జరిగింది. 2000 సం॥ ల నాటికి 
60 క్షీరదాలు, 88 పక్షిజాతులు నశించనున్నాయని అంచనా, అయితే ప్రమాదస్థితిలో 
పోలిస్తే మొక్కల పట్ట అంత (శ్రద్ద ఎవరూ కనబరచడం లేదు. 1౮CN వారు జరిపిన 
ని పుష్పించే మొక్కలలో సుమారు 10% అరుదైనవని తేలింది. బొటానికల్‌ సర్వే ఆఫ్‌ 
చురించిన “స్ట్రేట్‌ ఆఫ్‌ ది ఆర్ట నివేదికలో 134 జాతుల మొక్కలు (ప్రమాదస్థితిలో 

అదృశ్యమవుతున్న మొక్కలతో పాటు, వాటితో సహవాసం చేసే ఇతర మొక్కలు, 
తువులు కూడా నశించిపోయే అవకాశాలున్నట్లు మిస్పోరి బొటానికల్‌ గార్డెన్‌ (౮54) 
)ర్‌ హెచ్‌. రావెన్‌ సూచించారు. 
0 సంవత్సరంలో కొత్త ఢిల్లీలో ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ వ్యూహాన్ని ప్రారంభిస్తూ 
ష్కలమైన వన్యప్రాణి వారసత్వం గురించి మన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా 
;క్కాణించారు. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టాలను సమ(గ్రంగా రూపొందించి వాటి 
వలసిన జీవావరణ రిజర్వులు ' ఏర్పాటు చేయాలని సిఫారసులు చేశారు. మొక్కలు, 
మయ్యే పరిసరాలు మానవునికి సైతం మంచివికావని, అన్ని జీవరూపాలు (మానవులు, 
బు) పరస్పర సంబంధాలు కలిగి ఉండాలని, ఏవైనా కొన్ని జాతులు నశించినపుడు 
ంక్షోభంలో పడతాయని పలువురు పర్యావరణ శాస్త్రవేత్తలు (ప్రవచించారు. 


'శించడానికి కారణాలు : 

)లు నశించడానికి కారణాలు అనేకంగా ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన కారణాలను . 
ము. అవి - . 
ర్య(ప్రాణులకు తగిన గృహవసతులు లేక పోవడం. 

'యుకాలుష్యం, నీటికాలుష్యం, ధ్వనికాలుష్యం, ఉష్ణకాలుష్యం మొదలైన పర్యావరణ 
'లుష్యాలు మితిమిరిపోవడం. 

రదలు (10069), వర్షాభావం (drought), అధికవృష్టి, అనావృష్టి, అగ్ని ప్రమాదాలు, 
విధ ప్రాంతీయ వ్యాధులు సంక్రమించడం వంటి సహజ విపత్తులు ఏర్పడడం. 
రాంసం, చర్మం, ఈకలు, వెంట్రుకలు మొదలైన వాటి కోసం వేటాడటం. 

)డవుల తరుగుదల, పట్టణాల అభివృద్ది, రోడ్డు, రైల్వే మార్గాలు, ఆనకట్టల నిర్మాణం, 
గార్రిశ్రామీకరణ, వ్యవసాయం మొదలైన మానవ కార్యకలాపాలు. 

ంక, అడవి. గేదె, ఖడ్గ మృగం, ఏనుగు, పులి వంటిజంతువులలో ప్రత్యుత్పత్తి (ప్రతిభ 
కగ్గిపోవడం. 


x3 పర్యావరణ జీవశాస్త్రం 
వన్యప్రాణి సంరక్షణ - ఆవశ్యకత : 

కొన్ని వృక్ష జంతుజాతులు అంతరించి పోవటం వల్ల వాటితో సన్నిహిత సంబంధం గల, పరస్పర 
సంబంధం గల జీవులు తీరని సంక్షోభంలో పడి అస్టిరత్వానికీ, అనారోగ్యానికీ గురవుతాయి. సరైన 
వన్యప్రాణి సంరక్షణ లేకపోతే సహజ వనరుల సమతుల్యం చెడిపోతుంది. సరియైన వన్యప్రాణుల 
లేమి వల్ల విదేశీమారక , ద్రవ్యం ' కొరవడి వాణిజ్య: పరంగా దెబ్బతినే అవకాశాలుండవచ్చు. పర్యాటక 
అభివృద్ది శాఖ విస్తరించలేదు. పర్యావరణ శాస్త్రవేత్తలు రూపొందించుకొన్న పరిశోధనా (ప్రణాళికలు 
కుంటుబడిపోతాయి. ఆటలు, వినోద కాలక్షేపాలు, మతం, సంస్కారం, నాగరికత, కళలు మొదలైన 
విషయాలపై పరోక్షంగా (ప్రభావం ఉంటుంది. 

కాబట్ట, వన్యప్రాణి సంరక్షణ జీవావరణానికి అత్యవసరమని తెలుస్తుంది. వన్యప్రాణి సంరక్షణ 


కోసం తన వంతు కృషిని మానవుడు తూ.చ. తప్పకుండ చేపట్టాలి. లేకపోతే మానవుని మనుగడకే 
అపాయం సంభవించే ప్రమాదం ఉంది. 


వన్యప్రాణి సంరక్షణా పద్దతులు : 
వన్యవ్రాణి సంరక్షణకు ముఖ్యంగా రెండు పద్దతులున్నాయి. 
1. చట్టపరమైన రక్షణ (Protection by Law) 
2. శరణాలయాల ద్యారా రక్షణ (Establishment of Sanctuaries and National Parks) 


1. చట్టపరమైన వన్యప్రాణి సంరక్షణ 


వివిధ కారణాల వల్ల వన్యప్రాణులు నశించిపోతున్నందున, వివిధ ప్రభుత్వాలు వన్య(ప్రాణి 
సంరక్షణ కోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయి. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారికి కఠిన 
కారాగార శిక్షలు, పెద్దమొత్తాలలో జరిమానాలు కూడా విధించబడుతాయి. కొన్ని వన్యప్రాణి సంరక్షణ 
చట్టాలు 

రు 

మ(ద్రాసు అడవి ఏనుగుల భద్రతాచట్టం, 1873. 
భారతదేశ ఏనుగుల భద్రతా చట్టం, 1879. 
అడవఎ పక్షుల, జంతువుల పరిరక్షణ చట్టం, 1912. 
బెంగాల్‌ ఖడ్గమృగ భద్రతా చట్టం, 1932. 
అస్సాం ఖడ్గమృగ భద్రతా చట్టం, 1954. 
భారతదేశ వన్యప్రాణి పరిరక్షణ చట్టం, 1972. 


ర స 


2. వన్యవుగ సంరక్షణ కేంద్రాలు, జాతీయపార్కుల ద్వారా వన్యప్రాణి సంరక్షః౭ః 


వన్యప్రాణి సంరక్షణార్హం 1952 సంవత్సరంలో భారత వన్యప్రాణి సంస్థను (1౧64120 board o 
wild Life) నెలకొల్పారు. 1971 సంవత్సరంలో ౮NESC౦ వారి “మనిషి - జీవావరణ ప్రణాళిక (Ma 
and biosphere programme = MAB) (క్రింద ప్రమాదస్థితిలో నున్న వన్యప్రాణుల సంరక్షణ కోన 
సాంప్రదాయమైన సంరక్షణ కేంద్రాలు, జాతీయపార్కులు అంతర్జాతీయంగా నెలకొల్పారు. ఇటువంé 
అనేక జంతు, వృక్ష ఉద్యానవనాలు, జాతీయపార్కులు, జీవావరణ (బయోస్పియర్‌) రిజర్వులు ప్రపం 


సహజవనరులు 95 


వ్యాప్తంగా వెలిశాయి. ఇవి ప్రమాద స్థితిలో నున్న వన్య(ప్రాణులను నిర్భంధంగా సంరక్షించడానికి 
తోడ్పడతాయి. 1973 వ సంవత్సరంలో UNESCO వారి MAB కార్యక్రమాల కింద సుమారు 40 
దేశాలలో 221 జీవావరణ రిజర్వులు నెలకొల్పబడ్డాయి. భారతదేశంలో అటువంటి జీవావరణ రిజర్వులు, 
తత్సంబంధమైన ప్రదేశాలకు 7 ప్రాంతాలను ఎంపిక చేశారు. అవి - 

1. కర్గాటక-కేరళ కూటమిలో నీలగిరి 

2. మేఘాలయలో తూరాసి(టస్‌ 

3. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నాందఫ పుష్పాల లోయ 

4. తమిళనాడు తీరంలో గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ 

5. ఉత్తరప్రదేశ్‌లో తుంగనాథ్‌, రద్రనాథ్‌ 

6. ఉత్తరప్రదేశ్‌ పశ్చిమ (ప్రాంతంలో నందాదేవి 

7. అండమాన్‌ - నికోబార్‌ దీవులు 


తర్వాత (క్రమ(క్రమంగా అనేక చోట్ల జీవావరణ రిజర్వులు, జాతీయపార్కులు నెలకొల్పబడ్డాయి. ' 
1988 నాటి వరకు భారతదేశంలో 205 జాతీయ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, 55 జాతీయ పార్కులు, 
(National Parks), 32 సురక్షిత (ప్రదేశాల (Protected areas) వంటి జీవావరణ రిజర్వులు 3.40 కోట్ట 


రూపాయలతో స్థాపించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటివరకు 29 వన్యప్రాణి శరణాలయాలు 
(Wild Life sanctuaries) నెలకొల్పబడ్డాయి. 


కొన్ని ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు : 
వీటిని గురించి రాష్ట్రాల వారీగా దిగువన చర్చించాము. 


I. ఆం(ధ(ప్రదెక్‌ (Andhra Pradesh) : 


1. పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Pakhal Wild Life Sanctuary) 

ఇది వరంగల్లు జిల్లాలో నెలకొల్పబడింది. దీని విస్తీర్ణం 54,400 హెక్టార్లు. దీనిలో పులి (T॥g౭n, 
- చిరుతపులి (Panther), సివంగి (Hyaenm), నక్క (Fox), అడవిపిల్లి (Jungle cat), పక్షులు మొదలైన 
వన్యప్రాణులు రక్షించబడుతున్నాయి. 


2. పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Pocharam Wild Life Sanctuary) 

ఇది మెదక్‌ జిల్లాలో నెలకొల్పబడింది. దీని విస్తీర్ణం 2,950 హెక్టార్డు. దీనిలో జింకలు, దుప్పి 
(Horned game), నిటి పక్షులు (203260 birds), స్పాట్‌బిల్‌ (spot bill) వంటి జంతువులు, పక్షులు 
రక్షించబడుతున్నాయి. 


3. కొలమేరు పక్షుల సంరక్షణ కేంద్రం (Kolameru Bird Sanctuary) 

ఇది తాడేపల్లి గూడెంలో నిర్మించబడింది. దీని విస్తీర్ణం 28.7 చ.కి.మీ. దీనిలో గూడ కొంగ, బాతు, 
జిలుమ, బుడుబుంగ మొదలైన నీటి పక్షులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ పాలపిట్ట, గువ్వ, చాతక పక్షి, 
పావురం, భరద్వాజ పక్షులు అనేకం సంరక్షించబడుతున్నాయి. 


96 పర్యావరణ జీవశాస్త్రం 
4. నెహ్రూ జంతు ప్రదర్శనశాల (Nehru Zoological Park) 


ఇది హైదరాబాద్‌లో ఉంది. దీనిలో పులి, చిరుతపులి, ఏనుగు, ఒంటె, ఎలుగుబంటి, తోడేలు, 
నక్క, నీటిగుర్రం, ఖడ్గమృగం, నిప్పుకోడి, పావురం, రామచిలుక, పిచ్చుక, చింపాంజి, ఉరంగుటాన్‌, కోతి, 
తాబేలు, మొసలి, కొండచిలువ మొదలైన వన్యప్రాణులు సంరక్షించబడుతున్నాయి. 


5, కావల్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Kawal Wild Life Sanctuary) 
ఇది ఆదిలాబాద్‌ జిల్లాలో ఉంది. దీని విస్తీర్ణం 89,096 చదరపు హెక్టారు. దీనిలో ఏదు, దుప్పి 
వంటి కొమ్ములు గల జంతువులు, మాంసాహార జంతువులు సంరక్షించబడుతున్నాయి. 


6. కొల్లేరు సరస్సు (Kolleru Pelicanary) 
పశ్చిమగోదావరి జిల్లాలోని కొల్లేరు సరస్సు (ప్రకృతి సిద్ధమైన సరస్సు. దీని విస్తీర్ణం 
67,340 చదరపు హెక్టార్లు, దీనిలో పెలికాన్లు, ఇతర కొంగలు, నీటి పక్షులు ఆశ్రయాన్ని పొందుతుంటాయి. 


II. అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal Pradesh) : 


1. నమీదఫా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Namidapha Wild Life Sanctuary) 

నమీదఫా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తిరప్‌ (౧౫౭0) జిల్లాలో నెలకొల్పబడింది. దీని విస్తీర్ణం 
807.82 చదరపు కి.మీ. ఉంటుంది. దీనిలో పులి, చిరుతపులి, మంచు చిరుత (520౪ 1600జరు, మబ్బు 
చిరుత (Clouded leopard),ఏనుగు, హరిణం, భల్లూకం, నల్లని హిమాలయ భల్లూకం (Himalayan 


black bear), మలబారు ఉడుత (Malabar squirrel), నక (Jackal )వివిధ రకాల పిల్లులు ఆశ్రయాన్ని 
పొందుతున్నాయి. 


Ill. అస్సాం (Assam) : 


1. కాజిరంగ జాతీయ వనం (Kaziranga National Park) : 

కాజిరంగ జాతీయవనం కాజిరంగ జిల్లాలోని శివసాగర్‌లో నెలకొల్పబడింది. దీని వైశాల్యం 
430 చ.కి.మీ. ఖడ్గమృగం (One horned rhinoceros), అడవిబర్రె, బురదనీటి హరిణం (Sw2mp 
deer), ఏనుగు, పులి, చిరుతపులి, అడవిభల్లూకం (wld bear), కొండచిలువ (Python), గూడకొంగ 
(Pelican), ఫోరికన్‌ (Florican) వంటి నీటి పక్షులు ఈ వనంలో సంరక్షించబడుతున్నాయి. 
2. మానస వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Manas Wild Life Sanctuary) : 

ఇది కామరూప జిల్లాలో ఉంది. దీని వైశాల్యం 580 చ. కిమీ. దీనిలో పొట్టి పందులు (0120) 

hog), గోల్డెన్‌ లాంగర్‌ (gంlden 1ang17), అనేక రకాల పక్షులు ఆశ్రయాన్ని పొందుతున్నాయి. 
3. సోనాయ్‌-రూప వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Sonai-Rupa Wild Life Sanctuary): 

ఇది కూడా కామరూప జిల్లాలోనే నెలకొల్పబడింది. దీని విస్తీర్లం 195 చ. కి.మీ. దీనిలో 
అడవి పంది (WI boar), అడవి బర్రె, ఖడ్గమృగం, హరిణం, చిరుతపులి, అడవికుక్క (Wild d0g), 
సోమరి భల్లూకం (5102 bear), పులి, చిరుతపులి మొదలైన జంతువులు సంరక్షించబడుతున్నాయి. 


సహజవనరులు 97 


Iv. బీహార్‌ (Bihar) : 


1. హజారిబాగ్‌ జాతీయ సంరక్షణ కేంద్రం (Hazaribagh National Sanctuary) : 

ఇది బీహార్‌లోని హజారిబాగ్‌ జిల్లాలో నెలకొల్పబడింది. దీనికి 184 చ.కి.మీ. స్థలం 
_ కేటాయించబడింది. దీనిలో పులి, చిరుతపులి, సోమరి భల్లూకం, అడవికుక్క, హైనా (1౫2602), 
బార్కింగ్‌ డీర్‌ (barking deer), నీల్‌గాయ్‌ (166121౫), రెస్‌ కుక్కలు (116505), అడవిపంది, 
ఏనుగు మొదలైన జంతువులు సంరక్షించబడుతున్నాయి. 


2. బెట్లా జాతీయవనం (Betla National Park) : 

ఇది పాలమావ్‌ (0212026) జిల్లాలో ఉంది. దీని వైశాల్యం 345 చ.కి.మీ. ఉంటుంది. దీనిలో 
టైగర్‌, చిరుతపులి, అడవిపిల్లి, చీతల్‌ (011120, గవుర్‌ (8480, సాంబార్‌ ($జ౫02జ0), లాంగూర్‌ 
(langur), రెస్‌ (rhesus) మొదలైన జంతువులు ఆ(శ్రయాన్ని పొందుతున్నాయి. 


3. గనౌలి సంరక్షణ కేంద్రం (Ganauli Sanctuary) : 
ఇది 132 చ.కి.మీ. వైశాల్యంతో బెట్టయ (Bettiah) జిల్లాలో చిరుతపులి, అడవిపంది, సోమరి 
భల్లూకం మొదలైన జంతువుల సంరక్షణార్హం నెలకొల్పబడింది. 


V. గోవా (Goa) : 


1. మోలెన్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Mollen Wild Life Sanctuary) : 

ఇది గోవా జిల్లాలో 240 చ.కి.మీ. విస్తీర్ణంతో నెలకొల్పబడింది. దీనిలో చిరుతపులి, బార్కింగ్‌డీర్‌, 
మలబారు ఉడుత, ఎగిరే ఉడుత, అడవికోడి, కొండచిలువ (Python), నాగసర్సం (King Cobra), 
ఎలుక, స్కేలీ ఆంట్‌ ఈటర్‌, ముళ్ళపంది (0102010), లోరిస్‌ (Slender 10r15) మొదలైన జంతువులు 
ఆ(శయాన్ని పాందుతున్నాయి. 
2. కాట్‌గోవా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (60౪02 Wild Life Sanctuary) : 

ఇది కూడా గోవా జిల్లాలోనే 105 చ.కి.మీ. వైశాల్యంతో నెలక్సొబడింది. మోలెన్‌ వన్యప్రాణి 
శరణాలయంలో ఉన్న జంతువులన్నీ కూడా ఇందులో ఉన్నాయి. 


VI. గుజరాత్‌ (Gujarat) : 


1. గిర్‌ జాతీయపార్కు (Gir National Park) : 

గిర్‌ జాతీయ పార్కు జునాగర్‌ ౧49౭820) జిల్లాలో 140.40 చదరపు కిలోమీటర్ల 
వైశాల్యంతో నెలకొల్పబడింది. ఇది భారతీయ సింహాలకు ప్రసిద్దిగాంచింది. దీనిలో భారతీయ 
సింహం (Indian Lion), చిరుతపులి, సివంగి, అడవిపంది, మొసలి (C[0004i1౭), సాంబార్‌డీర్‌, 
చీతల్‌ (Chital), నీల్‌గాయ్‌ (Neelgai), చాసింగ (Chawsinga), చింకార (Chinkara), 
లాంగర్‌ (1౬2288౧ వంటి అనేక జంతువులు ఆశ్రయం పొందుతున్నాయి. 


98 పర్యానరణ జీవశాస్త్రం 
2. గిర్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Gir Wild Life Sanctuary) : 

ఇది 1412.13 చ.కి.మీ విస్తీర్లం కలిగి, జునాగర్‌ జిల్లాలోనే స్థాపించబడింది. గిర్‌ జాతీయ పార్కులో 
ఉన్న అన్ని జంతువులు ఇందులోనూ ఉన్నాయి. 


3. వెలాండర్‌ జొతీయపార్కు (Velander National Park ) : 
ఈ వనం భావ్‌నగర్‌ (B12V॥2g2r) జిల్లాలో ఉంది. దీని విస్తీర్ణం 17.83 చ.కి.మీ. దీనిలో నల్ల 
జింకలు (Black buck), నల్ల కుందేళ్ళు, తోడేలు (౦1గీవంటి జంతువులకు ఆశయం కల్పించబడింది. 


4. లిటిల్‌ రాన్‌ ఆఫ్‌ కచ్‌లోని అడవిగాడిదల సంరక్షణ కేంద్రం 
(Wild Ass Sanctuary in Little Rann of Kutch) : 
ఇది సురేంద్రనగర్‌ జిల్లాలో నిర్మించబడింది. దీని వైశాల్యం 4840.83 చదరపు కిలోమీటర్లు, 
దీనిలో అడవిగాడిదలు (Wild ౩255), కంచరగాడిద, నీల్‌గాయ్‌, తోడేలు, చింకార (Chinkara) వంటి 
జంతువులు సంరక్షించబడు తున్నాయి. 


5. నల్‌ సరోనర్‌ పక్షి సంరక్షణ కేంద్రం (Nal Sarovar Bird Sanctuary) : 

ఈ పక్షి సంరక్షణ కేంద్రం ప్రత్యేకించి పక్షుల కోసం 115 చ.కి.మీ. వైశాల్యంతో అహ్మదాబాద్‌ 
జిల్లాలో స్థాపించబడింది. దీనిలో పలురకాల రామచిలుకలు, గోరువంకలు, పిచ్చుకలు, కోకిలలు, నీటి 
పక్షులు సంరక్షించబడు తున్నాయి. 


VIL. వార్యాన (Haryana) : 


1. సుల్తాన్‌పూర్‌ సరస్సు - పక్షి సంరక్షణ కేంద్రం (Sultanpur Lake Bird Sanctuary) : 
సహజసిద్దమైన ఈ కేంద్రం గురుగావ్‌ (GUrUgaon) జిల్లాలో ఉంది. దీని విస్తీర్ణం 28.87 చ.కి.మీ. 
ఉరటుంది. ఇక్కడ ఎక్కువగా వలస వచ్చిన పక్షులు (Migratory birds) సంరక్షణ పొందుతున్నాయి. 


VI. హిమాచల్‌ ప్రదేశ్‌ (0020021 Pradesh) : 


1. సెచు-టన్‌-నల్లా సంరక్షణ కేంద్రం (Sechu-tun-Nallah Sanctuary) : 

ఇది 414.40 చ.కి.మీ విస్తీర్ణంతో చంబా (Ch॥2Mb2) జిల్లాలో నెలకొల్పబడింది. దీనిలో కస్తూరి 
బీంకలు (Musk deer), బూడిద రంగు హిమాలయ భల్లూకాలు (Himalayan brown bear), నల్లరంగు 
హామాలయ భల్టూకాలు (Himalayan black bear), మంచునక్క (Snow fox), భరద్వాజ పక్షి (Manin), 
ధృవపు పిల్లి (Weasel), మంచుకోడి (5౧0% ౯06k), చకోరపక్షి గోరల్‌ (80121), సెరో (5౭r౦w), ఐబెక్స్‌ 
(అల, హిమాలయన్‌ తాహర్‌ (Himalayan Tahr), వీసల్‌ (Wea521), మోనల్‌ (1౧౦౫౫), ట్రాగోప్యాన్‌ 
(tragopan), కోక్‌లాష్‌ (Koklash), కాలిజ్‌ (62112) మొదలైన జంతువులు సరగ రకర నరు 


2, గామ్‌గుల్‌-సియా బెలి సంరక్షణ కేంద్రం, (Gamgul-Siya య! Sanctuary) : 
'దీని విస్తీర్ణం 900.75 చ.కి.మీ. ఉంది. ఇది కూడా చంబా జిల్లాలోనే ఉంది. సెచు- టన్‌-నల్టా 
సంరక్షణ కేంద్రంలో గల అన్ని జంతువులు ఇందులో ఉన్నాయి. 


సహజవనరులు | 99 


3. కుగ్గి సంరక్షణ కేంద్రం (Kugti Sanctuary) : 

దీని విస్తీర్ణం 11828.70 హెక్టార్డు. ఇది కూడా చంబా జిల్లాలోనే నిర్మించబడింది. సెచు-టన్‌-నల్లా 

కు ఆ ws గా 

సంరక్షణ కేంద్రంలో నున్న అన్ని జంతువులు ఇందులో ఉన్నాయి. 
4. దరంగాటి సంరక్షణ కేంద్రం (Daranghati Sanctuary) : 

దీని విస్తీర్ణం 16,740 హెక్టార్టు. ఇది కిన్నార్‌ (1100240) జిల్లాలో స్టాపించబడింది. దీనిలో సెచు- 
టన్‌-నల్హా సంరక్షణ కేంద్రంలో గల జంతువులన్నీ ఉన్నాయి. 
౨. నార్లు మరియు వించ్‌ కామో సంరక్షణ కేంద్రం (Nargu and Winch Camo Sanctuary): 

దీని వైశాల్యం 27,837 హెక్టార్లు. ఇది మండి (242161) జిల్లాలో ఉంది. సెచు-టన్‌-నల్హా సంరక్షణ ' 
కేంద్రంలోని జంతువులన్నీ ఇందులో ఉన్నాయి. 
6. గోవిందు సాగర్‌ సంరక్షణ కేంద్రం (Gobind Sagar Sanctuary) : 

ఇది దిలాస్‌పూర్‌ (Dilaspur) జిల్లాలో 10,034 హెక్టార్ల విస్తీర్లంతో వివిధ రకాల జంతువుల 
సంరక్షణార్లం నిర్మించబడింది. 

ఊఉ" థి 

1X. జమ్మూ-కాశ్మీర్‌ (JaMMu & Kashmir) : 


1. దచిగమ్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Dachigam Wild Life Sanctuary) : 

దీని వైశాల్యం 55 చ.కి.మీ. ఇది శ్రీనగర్‌ జిల్లాలో స్థాపించబడింది. దీనిలో కస్తూరి జింక, నలుపు 
రంగు హిమాలయ భల్లూకం, బూడిద రంగు హిమాలయ భల్లూకం, భరద్వాజ పక్షి ఇంకా ఇతర పక్షులు 
సంరక్షించబడుతున్నాయి. 


X. కర్ణాటక (Karnataka) : 


1. బందీపూర్‌ జాతీయపార్కు (Bandipur National Park) : 

దీని వైశాల్యం 874.20 చ.కి.మీటర్జు. ఇది మైసూరు జిల్లాలో ఉంది. దీనిలో ఏనుగు, చిరుతపులి, 
బార్కింగ్‌ జింక, అడవిపంది, పులి, సోమరిపోతు భల్లూకం (510% b౭27), అడవిపిల్లి, అడవికుక్క, గౌర్‌ . 
(gar), సాంబర్‌ (S2Mbar), ఇంకా అనేక పక్షులు రక్షించబడు తున్నాయి. 
2. నాగర్‌హోల్‌ జాతియపార్కు (Nagarhole National Park) : 

దీని వైశాల్యం 571.5 చ.కి.మీటర్జు. ఇది కూర్గ్‌ (00019) జిల్లాలో స్థాపించబడింది. బందీపూర్‌ 
జాతీయ పార్కులోని జంతువులన్నీ కూడా ఇందులో ఉన్నాయి. 
త్ర రంగన్‌తిట్టూ పక్షి సంరక్షణ కేంద్రం (Ranganthitto Bird Sanctuary) : 

దీని విస్తీర్ణం 26.70 చ.కి.మీ. ఇది కూడా మైసూరు జిల్లాలోనే స్థాపించబడింది. దీనిలో కొంగలు 
(Stork), మొసలి (Cr060di1౭), ఒపెన్‌బిల్‌ (0061 0110, వైట్‌ ఐబిస్‌ (White 1019), లిటిల్‌ ఎగ్రైట్‌ (1146 
egret), డార్టర్‌ (darter), కారో శ్రర్యాంట్లు (Cormorants), రివర్‌టెర్న్‌ (river tern), స్పూన్‌ బిల్‌ (Spoon 
0111) వంటి అనేక పక్షిజాతులు సంరక్షించబడుతున్నాయి. 


100 పర్యావరణ జీవశాస్త్రం 


XI. కేరళ (Kerala) : 


1. పెరియార్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Periyar Wild Life Sanctuary) : 


దీని విస్తీర్ణం 777 చ.కి.మీటర్లు. ఇది పెరియార్‌ పట్టణంలో స్థాపించబడింది. దీనిలో ఏనుగు, పులి, 
చిరుతపులి, సోమరిపోతు భల్లూకం, అడవి కుక్క, బార్కింగ్‌ డీర్‌, అడవి పంది, నీల్‌గాయ్‌ (1661221, 
. సాంబర్‌ (9ఖుంజ్ర) వంటి జంతువులు సంరక్షణ పొందుతున్నాయి. 


2. వైనద్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Wynad Wild Life Sanctuary) : 
దీని వైశాల్యం 344 చ.కి.మీటర్లు. పెరియార్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని జంతువులన్నీ 
ఇందులో ఉన్నాయి. 


3. నెయ్యర్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Neyyar Wild Life Sanctuary) : 

దీని వైశాల్యం 128 చ.కి.మీటర్లు. పెరియార్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని జంతువులన్నీ 
ఇందులో సంరక్షించబడుతున్నాయి. 
XII. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) : 


1. కన్లా జాతీయవనం (Kanha National Park): 

దీని వైశాల్యం 446.6 చ.కి.మీటర్లు, దీనిలో పులి, చిరుతపులి, మనుబోతు (deer 0f hard ground), 
నల్లబాతు (0120164010, గౌర్‌ (జుం, స్వాంప్‌ (35౪౭p) మొదలైన జంతువులు సంరక్షించ బడుతున్నాయి. 
2. శివపురి జాతీయవనం (ShiVpuri National Park) : 

దీని విస్తీర్ణం 155.55 చ.కి.మీటర్లు. దీనిలో పులి, చిరుతపులి, చీతల్‌ (1121), నీల్‌గాయ్‌, సాంబర్‌ 
చాసింగ (Ch2ws॥ngh2) మొదలైన జంతువులు రక్షించబడుతున్నాయి. 
3. బాంధవగర్‌ జాతీయవనం (Bandhavgarh National Park) : 

దీని విస్తీర్ణం 267.75 చ.కి.మీ. దీనిలో పులి, చిరుతపులి, బార్కింగ్‌ డీర్‌, అడవి పంది, సోమరి పోత 
భల్లూకం, చింపాంజీ, నీల్‌గాయ్‌, చింకార (012) వంటి జంతువులు రక్షణ పొందుతున్నాయి. 


XII. మహారా ష్ట్ర (Maharashtra) : 


1. తాడోడా జాతీయవనం (TAadOda National Park) : 


ఈ వనంలో పులి, చిరుతపులి, సోమరిపోతు భల్లూకం, గౌర్‌, సాంబర్‌, చీతల్‌, నీల్‌గాయ్‌, చింకా 
మొదలైన జంతువుల సంరక్షణార్హం 116.5 చదరపు కిలోమీటర్ల స్థలం కేటాయించబడింది. 


2. ధాక్నా-కోల్కజ్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Dhakna-Kolkaz Wild Life Sanctuar 


దీని విస్తీర్ణం 381.5 చ.కి.మీటర్జు. దీనిలో పులి, చిరుతపులి, బార్కింగ్‌డీర్‌, సోమరిపోతు భల్లూక, 
అడవి పంది, గౌర్‌, సాంబర్‌, చాసింగ్‌, చీతల్‌, ఇంకా అనేక పక్షులు సంరక్షించబడుతున్నాయి. 


సహజవనరులు 101 


3. యావల్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (72౪౫ Wild Life Sanctuary) : 
దీని విస్తీర్లం 177.5 చ.కి.మీటర్లు. దీనిలో అడవిపిల్లి, అడవికుక్క, టోపీ చిలుక (bonnet macaw), 


వదురుబోతు పక్షి (౧౫ pi), లాంగర్‌ (lang, నీల్‌గాయ్‌ మొదలైన జంతువులు, పక్షులు 
సంరక్షించబడు తున్నాయి. 


4. కర్నాల పక్షీ సంరక్షణ కేంద్రం (Karnala Bird Sanctuary) : 

దీని వైశాల్యం 4.48 చ.కి.మీటర్జు. దీనిలో వదురుబోతు పక్షి (౧28 1016), నిప్పుకోడి (030100), 
గూడకొంగ (pelican), పెంగ్విన్‌లు (penguin), సముద్రపు కాకి (8411), చిత్తడినేల పక్షి (౯౦౪౩ల), డేగ 
(falcon), డోడో (64060), కోకిల (౧౧00), పరుగుల పక్షి ((2550ఇ్బ), పాటపాడు పక్షి (2౧20), 
పావురం , వివిధ రామచిలుకలు వంటి పక్షులు, చిరుతపులి, చాసింగ్‌, లాంగర్‌ వంటి వన్యప్రాణులు 
సంరక్షించబడుతున్నాయి. 


XIV. మణిపూర్‌ (Manipur) : 
1. కైబుల్‌ నన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Keibul Wild Life Sanctuary) : 
దీని విస్తీర్ణం 25 చ.కి.మీ. దీనిలో బూడిదరంగు లేడి (BrownN-antered 4౭౭7), నీటిపక్షులు ఉన్నాయి. 
XV. మేఘాలయ (Meghalaya): 
1. బాల్ఫాక్రమ్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Balpakram Wild Life Sanctuary) : 


ఏనుగు, అడవిపంది, గౌర్‌, సాంబర్‌, చీతల్‌ వంటి అడవి మృగాల సంరక్షణార్థం 221 చ.కి.మీ. 
విస్తీర్ణంతో ఈ వన్యప్రాణి శరణాలయాన్ని స్థాపించటానికి ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. 


XVI. మిజోరం (Mizoram) : 
1. దంపా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Dampa Wild Life Sanctuary) : 


దీని విస్తీర్ణం 180 చ.కి.మీ. దీనిలో పులి, చిరుతపులి, ఏనుగు, వదురుబోతు జింక, అడవిపంది, 
అడవిదున్న, అడవికుక్క, నల్లరంగు హిమాలయభల్టూకం మొదలైన అడవిజంతువులు రక్షించబడుతున్నాయి. 


11. నాగాలాండ్‌ (Nagaland) :' 


1. ఇంటంగ్‌కి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Intangki Wild Life Sanctuary) : 
దీని విస్తీర్ణం 202.02 చ.కి.మీ. దీనిలో పులి, చిరుతపులి, మబ్బుచిరుత (61046464 leopard), 
ఏనుగు, బార్కింగ్‌ డీర్‌, గౌర్‌ మొదలైన ప్రాణులు ఆశ్రయం పొందుతున్నాయి. 


XVIL. ఒరిస్సా (Orissa) : 


1. సీంప్లిపాల్‌ జాతీయవనం (5191021 National Park) : 
ఏనుగు, పులి, చిరుతపులి, బార్కింగ్‌డీర్‌, సాంబర్‌ వంటి అడవి (ప్రాణుల సంరక్షణార్హం ఈ 
జాతీయ పార్కునిస్థాపించటానికి ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. 


పటల పర్యావరణ జీవశాస్త్రం 
2. ఖలాసుని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Khalasuni Wild Life Sanctuary) : 

దీని విస్తీర్ణం 115 చ.కి.మీ. దీనిలో పులి, చిరుతపులి, సోమరిపోతు భల్లూకం, వదరుపోతు జింక, 
నీల్‌గాయ్‌, సాంబర్‌ వంటి ప్రాణులు ఆశ్రయాన్ని పొందుతున్నాయి. 


XIX. పంజాబ్‌ (Punjab): 


1. అబోహర్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం {(Abohar Wild Life Sanctuary) : 


దీని విస్తీర్ణం 228 చ.కి.మీటర్లు. నల్లలేడి (01201 0019, అనేక రకాల పక్షులు ఇందులో సంరక్షణ 
పొందుతున్నాయి. 


XX, రాజస్తాన్‌ (Rajasthan) : 


1. రథంబోర్‌ - పెద్దపులి రక్షిత ప్రణాళిక ౧210210016 Tiger Project) : 

ఈ ప్రాజెక్టు విస్తీర్ణం 392 చ.కి.మీ. దీనిలో 15 జాతుల పులి రకాలు సంరక్షణ పొందుతున్నాయి. 
ఇవే కాకుండా అడవిపిల్లి, సోమరిపోతు భల్లూకం, అడవిపంది, నీల్‌గాయ్‌ వంటి జంతువులు కూడా రక్షణ 
పొందుతున్నాయి. ఇది జయపూర్‌ జిల్లాలో ఉంది. 


2. సరిస్కా నన్యప్రాణి సంరక్షణ కేంద్రం (53112 Wild Life Sanctuary) : 
దీని విస్తీర్ణం 195 చ.కి.మీటర్లు. దీనిలో పులి, చిరుతపులి, సివంగి, అడవిపిల్లి సాంబర్‌, నీల్‌గాయ్‌ 
వంటి జంత్లువులు ఆశ్రయం పొందుతున్నాయి. ఇది అల్వార్‌ జిల్లాలో ఉంది. 


3. ఘన పక్షి సంరక్షణ కేంద్రం (Ghana Bird Sanctuary) : 
దీని విస్తీర్ణం 29 చ.కి.మీ. దీనిలో వలస పక్షులతో సహా దాదాపు 300 పక్షిజాతులు ఆశయాన్ని 
పొందుతున్నాయి. ఇది భరత్‌పూర్‌ జిల్లాలో ఉంది. 


XXI. సిక్కిం (Sikkim) : 


1. కాంచన్‌ జంగ జాతియపార్కు (Kanchan Junga National Park) : 
దీని విస్తీర్ణం 800 చ.కి.మీ. దీనిలో కస్తూరి హరిణం (Musk deer), నల్లరంగు హిమాలయ భల్లూకం, 


టిబెట్టు తోడేలు (Tibetan ₹/019, మంచు చిరుతపులి (510౪ leopard) మొదలైన మృగాలు రక్షణ 
పాందుతున్నాయి. 


XXII. తమిళనాడు ౧౫౦14064) : 
1. ముదునులై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Mudumalai Wild Life Sanctuary) : 


దీని విస్తీర్ణం 321 చ.కి.మీటర్గు. దీనిలో పులి, చిరుతపులి, ఏనుగు, సోమరిపోతు భల్లూకం 
అడవికుక్క, గౌర్‌ ,సాంబర్‌ వంటి జంతువులకు ఆశయం కల్పించబడింది. 


సహజవనరులు 103 


2. వేదాంతంగళ్‌ నీటి పక్షుల సంరక్షణ కేంద్రం (Vedanthangal Water bird Sanctuary): 
దీని వైశాల్యం 30 చ.కి.మీటర్జు. దీనిలో గూడకొంగ, తెల్లకొంగ, గుడ్డి కొంగ, జిలుమ, 
బుడుబుంగ, బాతు, చిత్తడి నేల పక్షి వంటి అనేక పక్షులు సంరక్షణ పొందుతున్నాయి. 


తః అన్నామలై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Annamalai Wild Life Sanctuary) : 
దీని విస్తీర్ణం 958 చ.కి.మీటర్లు. దీనిలో ఏనుగు, పులి, చిరుతపులి, అడవిపంది మొదలైన మృగాలు 
ఆశ్రయాన్ని పొందుతున్నాయి. ఇది కోయంబత్తూర్‌లో ఉంది. 


4. మద్రాసు పాముల పార్క్‌ ({(Nadras Snake Park): 
దీని వైశాల్యం 3.7 చ.కి.మీటర్లు దీనిలో నాగసర్పం (King 60012), కొండచిలువ (Python), 
పొడల పాము, కటపాము, ఊసరవెలి (Chameleon), మొదలైన సరీస్పపాలు సంరక్షించబడుతున్నాయి. 
(3౯) య (cua 
ఇది మద్రాసులో ఉంది. 


XX. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) : 


1. కోర్సెట్‌ జాతీయ పార్కు (Corbett National Park) : 

ఇది భారతదేశంలో (ప్రసిద్ది చెందిన పార్కు. దీనిలో పులి, చిరుతపులి, ఏనుగు, సోమరిపోతు 
భల్లూకం, బార్కింగ్‌డీర్‌, అడవిపంది, దుప్పి (22౭11౭), తోకలేని కోతి (gibbంn), గిన్నీ పందులు (guinea 
0192), ముంగీస (౦౧౪౮05౭), ముండ్ల పంది (porcupine), సీమకుందేలు, గుంటనక్క (jackal), 
మొసలి (Crocodile), (తాచుపాము, తాబేలు (tortoise), పొట్టిబాతులు, కాకులు, కోకిలలు, పిచ్చుకలు, 
భరద్వాజ పక్షులు మొదలైన (ప్రాణులు సంరక్షణ పొందుతున్నాయి. దిని విస్తీర్ణం 525 చ.కి.మీటర్లు. ఇది 
నైనిటాల్‌ (012101421) జిల్లాలో ఉంది. 


Pan దుద్యా జాతీయసార్కు (Dudwa National Park) : 
దీని విస్తీర్లం 500 చ.కి.మీటర్లు. దీనిలో పులి, చిరుతపులి, సోమరిపోతు ఎలుగుబంటి, 
బార్కింగ్‌డీర్‌, అడవిపంది, నీల్‌గాయ్‌ వంటి వన్యప్రాణులు ఆశ్రయం పొందుతున్నాయి. 


XXIV. పశ్చిమబెంగాల్‌ (West Bengal) : 


1. సుందర్‌బాన్‌ పులి రిజర్వు; (Sunderban Tiger reserve) : 
దీని విస్తీర్ణం 2585 చ.కి.మీటర్లు. దీనిలో పులి, చిరుతపులి, అడవిపంది, అనేక రకాల పక్షులు, 
సరీస్పపాలు ఉన్నాయి. 
2. జల్హాపార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (Jaldapara Wild Life Sanctuary) : 
దీని విస్తీర్ణం 115.5 చ.కి.మీటర్లు. దీనిలో ఖడ్గమృగం, ఏనుగు, పులి, చిరుతపులి, అడవిపంది, 
అడవిదున్న, బార్కింగ్‌డీర్‌ మొదలైన వన్యప్రాణులు సంరక్షింఛబడుతున్నాయి. 
3. సెంచల్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (5లయ2! Wild Life Sanctuary) : 
దీని విస్తీర్ణం 38.88 చ.కి.మీటర్లు. నల్లరంగు హిమాలయ భల్లూకం, సెరో (8౭0), గోరల్‌ (2౦21) 
వంటి జంతువులు దీనిలో సంరక్షణ పొందుతున్నాయి. : ల అ 


104 పర్యావరణ జీవశొష్త్రం 


5. చేపలు - సంరక్షణ 
(Fisheries Conservation) 


ప్రపంచంలో (ప్రోటీను సంబంధమైన ముఖ్యమైన ఆహారపు వనరు చేపలు. ఇవి (ప్రపంచ జనాభాకు 
కావలసిన 20% ఆహారపదార్థాల కొరతను తీరుస్తున్నాయి. (ప్రపంచ జనాభాలో సుమారు 30% నుంచి 
40% వరకు (ప్రోటీను సంబంధమైన పోషక విలువల లోటు ఉంది. భారతదేశం వంటి అభివృద్ది 
చెందుతున్న దేశంలో స(క్రమమైన చేపల వర్తనం (2101012106), సమ(గ్రమైన యాజమాన్య పద్దతుల 
ద్వార 'ప్రోటీన్‌ల లోటు సమస్యను పరిష్కారం చేయవచ్చు. 

మంచినీటి చేపలు, సముద్రపు చేపలు భారతదేశానికి ముఖ్యమైన చేపల వనరులు. బావులు, 
చెరువులు, సరస్సులు, నదుల నుంచి మంచినీటి చేపలు లభిస్తాయి. సముద్ర తీరంలో 11 నుండి 
16 కిలో మీటర్ల [ప్రాంతంలో సము(ద్రపు చేపలు లభిస్తాయి. ప్రతీ సంవత్సరం హిందు 
మహాసముద్రంలో చేపల ఉత్పాదన సామర్హ్యం 15 మిలియన్‌ టన్నులే అయినప్పటికీ, భారతీయుడు 
తన స్వంత (ప్రయోజనాల దృష్ట్యా సాలీన 31 మిలియన్‌ టన్నుల చేపలను పడుతున్నాడు. అదే విధంగా 
అరేబియా సముద్రం తీరప్రాతం, బంగాళాఖాతం తీరప్రాంతంలో చేపల ఉత్సాదన స్థాయిని మించి 
చేపలను పట్టుకోవడం జరుగుతుంది. మన సముద్ర తీరాలలో దొరికిన ముఖ్యమైన చేపల ఉత్పత్తా 
1976వ సంవత్సరంలో 13,52,855 టన్నులయితే 1977 వ సంవత్సరంలో అది 12,59,782 
టన్నులకు పడిపోయిందని 1CAR వారి రిపోర్టులో తేలింది. భారతదేశ తీర ప్రాంతాలలో 
ఆయిల్‌ సార్టైన్‌ 15% (Oil sardine), ఆంకోవీస్‌ 3.5% (anchovies), బాంబే డక్‌ 6% (Bombay 
duck), పెద్దరొయ్య 14% (Prawns), షెల్‌ఫీష్‌ 0.5% (Shell fish), డాల్ఫిన్‌ 5% (Dolphin), ఎగిరే చేప 
(flying fish), పెద్ద మలుగు చేప (lamprey), స్వార్డ్‌ చేప ($wంrd bh మొదలైన జాతులు 
లభిస్తాయి. 

భారతదేశంలో మంచినీటి చేపలు పుష్కలంగా లభిస్తాయి. వాటిలో నీటి కోడి, పీత (610), ఈల్‌ 
(౭౭1), చిన్నరాయ్య (5hrimp), జెల్ల (Thom back), చందమామ చేప (White fish), బొమె శచేప (Murrel), 
క్యాట్‌ఫీష్‌ (catfish), సెటిపిన్నా (56601002), గుడూసియ (౮౪640312) ప్రజాతులకు సంబంధించిన కొన్ని 
చేపలు ముఖ్యమైనవి. చిన్నరొయ్యలు 10%, క్యాట్‌పేష్‌ 34%, పీతలు 37%, ఇతర చేపలు ప్రతీ సంవత్సరం 
6,65,000 టన్నులు మార్కెట్‌కు వస్తున్నాయి (164౫-1977). 

చేపలు బలవర్దకమైన మంచి ఆహారం కాబట్టి రోజురోజుకు వాటి గిరాకి పెరుగుతుంది. కానీ 
అవధులుదాటి చేపలుపట్టటంవల్ల తిమింగలం (hale) వంటి అనేకజాతుల చేపలు రోజురోజుకు 
తరిగిపోతున్నాయి, దీనికి తోడు గృహ సంబంధమైన మురికినీరు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న 
వేడినీరు, (క్రిమినాశక రసాయన మందులు వర్షపునీటి ద్వారా చెరువులు, సరస్సులు, నదులు, సముద్రాలలో 
చేరటం వల్ల ఏర్పడిన నీటి కాలుష్యం చేపల అభివృద్దిని ఆటంక. పరుస్తుంది. అందువల్ల చేపల దిగుబడి 
(క్రమంగా ఆఅధమస్థాయికి పడిపోతుంది. 

తరిగిపోతున్న చేపల ఉత్పత్తుల దృష్ట్యా వాటిని పునరభివృద్రిపరచటానికి చేపలు పట్టటాన్ని అదువు 
చేసి సరైన (ప్రజనన పద్దతుల (0౯664128) ద్వారా అనేక మత్స్య పరిశ్రమ కేంద్రాలను నెలకొల్పటానికి 


సహజవనరులు 105 


చర్యలు తీసుకోవాలి. చేప విత్తనాల కేంద్రాల పరిధిలో గల నీటి రిజర్వాయరులన్నింటిలో చేప విత్తనాలను 
(పిల్లలను) విధిగా కలపాలి. యస్‌.జడ్‌. భాసిం (ఓషనో గ్రాఫర్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ 
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనో(గ్రాఫి, దోనాపౌల, గోవా) ఆక్వాకల్చర్‌, పీసికల్చర్‌ (pisciculture) వంటి సాంకేతిక 
పరమైన పద్దతుల ద్వారా చేపల అభివృద్ది లక్ష్యాన్ని అతిస్వల్ప కాలంలో అధిగమించవచ్చని వారి 
అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 


6. నిరు - నిటి సంరక్షణ 
(Water Conservation) 


నీరు అమూల్యమైన తరగని సహజవనరు. నీరు సాధారణంగా (ద్రవ, ఘన, వాయురూపాల్లో 
ప్రపంచమంతటా వ్యాపించి ఉంటుంది. రష్యావాసులైన కొలినైన్‌, బైకోవ్‌ (1౬211016 & Bykov, 1969) 
వంటి జియో(గ్రాఫర్స్‌ మరియు హైడ్రోలోజిస్ట్‌లు ప్రపంచ నీటి ఉత్పత్తుల విలువ 1.46౫10) ఘన 
కిలోమీటర్లుంటుందని అంచనా వేశారు. దీనిలో 93% సముద్రపు నీరు, 4.1% భూగర్భజలం, 2.0% 
హిమనీనదాలు (glacier), ధృవ ప్రాంతాలలో మంచుదిబ్బలు (ice berges, ice caps) చోటు చేసుకున్నాయి. 
అయితే కేవలం 0.052% నీరు సరస్సులు, నదులు, తేమ, మేఘాలు, వర్షం రూపంలో ఉంటుందట. ప్రతీ 
సంవత్సరం 37,000 ఘనకిలోమీటర్ల నీరు ఆవిరిరూపంలో ఇగిరిపోయి మేఘాలుగా ఏర్పడి, తిరిగి 
చల్లబడి వర్షం రూపంలో భూతలాన్ని చేరుతుంది. ప్రపంచ అవసరాలకు సరిపోయే నీరు 10,000 ఘన 
కిలోమీటర్హే అయినప్పటికీ (క్రీశ. 2000 సంవత్సరం నాటికి ఇది 18,700 ఘన కిలోమీటర్లవరకు 
పెరగనున్నట్లు అంచనా. కానీ ప్రపంచంలోని మంచినీరు (1651౪210 ఎక్కువ శాతం జనసాంద్రత లేని 
సైబీరియా, ఉత్తర కెనడా వంటి దేశాలలో ఉండి నిప్ర్రయోజనంగా మిగిలిపోతుంది. అయినప్పటికీ 
జీవావరణంలో చెప్పుకోతగిన నీటి కొరత లేదు. కానీ నీటి నాణ్యత, పంపిణీ, వినియోగ సంబంధమైన 
ఇబ్బందులు లేకపోలేదు. 

అధిక జనాభా వలసలు, పారిశ్రామిక వ్యర్హపదార్థాలు, రేడియోధార్మిక వ్యర్థపదార్థాలు, చమురు 
పదార్థాలు, వ్యవసాయ సంబంధ చీడ-పీడ నాశకాలు-రసాయనాలు, జీవవిచ్చిన్నశీల, అవిచ్చిన్నశీల 
కాలుష్యాలు వర్షపునీటి ప్రవాహం ద్వారా చెరువులు, సరస్సులు, నదులు, సముద్రాలను కలుషితం 
చేస్తున్నాయి. నీట్‌ కాలుష్యం స్థాయిని ఆక్సిజన్‌ క్షయకరణ పరంగా బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ 
(B0D) కొలమానంతో కొలుస్తారు. కలుషితమైన నీరు టైఫాయిడ్‌, కలరా, కామెర్టు, అమీబియాసిస్‌, 
సాల్మనెల్లోసేస్‌, పిజెల్లోసిస్‌ వంటి వ్యాధులను కలుగజేస్తుంది. 


నిటి సంరక్షణ పద్దతులు 
1. సాంకేతిక పద్ధతుల ద్యారా మురికినీటి నివారణ ఏర్పాట్లు చేయడం. 
. మొక్కలను నాటి వరదలను అదుపుచేయడం. 
చెరువులు, సరస్సులు, ఆనకట్టలను నిర్మంచడం. 
. పారిశ్రామిక వ్యర్ణపదార్థాలను ఆయా (ప్రాంతాల పరిధిలోనే నిర్మూలించే ఏర్పాట్లు చేయడం. 
వ్యవసాయ క్రిమినాశక మందులకు ప్రత్యామ్నాయంగా విరుగుడు పదార్థాలను ఉపయోగించడం. 


mn > రాగా 


106 పరాఎరణ జీవశాస్త్ర 


ల 
(2౬ 


షెల్‌ =. 


౫౬౩౭. ౯ శక్తి - సంరక్షణ 


(Energy and rts Conservation) 


re 


ఛ్‌ 


పంక ఆర్రికన వస్టలో శక్తికి కీలకమైన స్తానం లభిస్తుంది ఇనుము రాగి జింక్‌, వివిధ ఖనిజాలు” 


(ఆ) 
రాక్షసబొగ్గు చమురు వంటి లేక శిలాజ ఇంధనాలు (foss:1 fuels) భూగర్భంలో కోకొల్లలుగా ఉన్నప్పటికీ 


గ 


ఇవి అన్నీ పునరుద్దరింం౯ణ సహజవనరులు పారి[శామిక ఎప్హువం (Iraustrialzevoluu>n) తర్వాత ద 


సాం(ప్రదాయిక ఇంధవాలను అవధులు దాట వినియోగించడం వల్ల రోజు రొజులు అవి తది? కోతున్నాయి 


(0 


లంతెకాకుండా ఈ శక్తి వనరుల విస్తృత వినియో%ం వల్ల అనెక భౌతిక రసాయనిక కలుఎతాలు ఘన, 
దేవ వాయు రూపాలలో ఎసర్టింపజది తీవ వరిసరాల కాలుష్యానికి కారణమవుతున్నాయి (ప్రపంచంలోని 
మొత్తం శక్తి వనరులలో 40 నుండి 50 శాతం వరకు యూరపు ౮5 జపాన్‌, హాంకాంగ్‌ సింగపూర్‌ వంటి 
అభివృద్ది చెందిన ఆధునిక దేశా ఉపయోగించుకొంటున్నాయి ఈ దెశాలే 50% కాలుష్యానికి 
కారణమని సౌత్‌విక్‌ (0208916, 1976) అభి ప్రాయపడ్డా 


నిరాటంక పారి(శ్రామికాభివృద్ది ఆర్దిక సాంఘిక నారన్యృతిక (పయోజశాల ప్పలొగతి 
నిర్విరామంగా కొనసాగడానికి సాంప్రదాయిక ఇంధన వనరుల కొరత ఎర్పడుతున్నందువల్ల ఈ 
వనరుల సంరక్షణ కోసం పర్యావరణ కాలుష్యాల నివారణ దృష్ట్యా ప్రపంచ దేశాలు (ప్రత (మ్నాయ శక్తి 
వనరుల కొసం అప్పుడే లన్వెవణ పరిశోధనలు ప్రారంభించాయి నేటి శక్తి అవసరాల దృష్ట్యా ఈ 
(ప్రత్యామ్నాయ శక్తి వనరులనుండి అభ్యమయె శక్తి చాల తక్కువేనని చెస్త*చ్యు దినికి కారణం 
ప్రత్యామ్నాయ శక్తిని పెద్దమొత్తంలో ఉత్పత్తి చేయడానికి కావలసిన సాంకేతిక విజ్ఞానం లండుబాటులో 
లేకపోవడం ఇంకా ఉత్పాదన వ్యయం అధికం కావడమేనంతెలుస్తుంది సాంకేతిక పరిజ్ఞానాన్ని 
అభివృద్ది చేసుకొని [క్రమంగా ఈ శతాబాంతం వరకు ప్రత్యామ్నాయ శక్తి వినియోగంలో కపొతమైశ 

డో య బి —-D 3 గై 

(పతిని చాలావరకు సాధించవచ్చునని శక్త ఉతొొదక సలహా సంఘం (Advisory boud of 6౧ల౬౩౧ 
వారు సమర్పించిన నివేదికలో వెల్లడయ్యింది 


(ప్రతా సమ్నాయ శక్తీవనరులు (Aleternative sources of energy) 
కాలుష్య సమస్యలు లెని తక్కువ వ్యయంతో ఉరగనశక్తినిచ్చె కన్న1(ప్రత్యామ్నాయ శక్తి వనరులను 


ఇక్కడ చర్చిరదూము అవి - a 7 
1 సౌరశక్తి (Solar energy) గ | 
2 జలఎద్యుచ్చుక్తి (Hy dro electric power) మ్‌ ళీ 
3 సముద్రపు ఆట్తుపోటుల శక్తి (Tidalengrgy) _.. ఇ 
4 వాయుశక్తి (Wind power) | నల " 
జ ఇ 


భూగర్భ ఉష్ణశక్తి (G౭౦ thermal efergy) ఎలో ర 


ఇ 


ఈ- జీవ ఇంధనాలు బయోగ్యాస్‌ శక్తి (Biofuels Biogas energy} మ 


pF 


ty లణు శక్తి (Atorhit energy) స స rh ౧ 


108 పర్యావరణ జీవశాస్త్రం 


2, జలవిద్యుచ్చక్తి (Hydro electric power) : 


నీరు అంతులేని సహజశక్తి వనరు. కాని నీటి శక్తిని యధాతధంగా వాడుకోలేము. 
అందువల్ల సాంకేతిక పరమైన విజ్ఞానంతో వివిధ యంత్రాల సహాయం వల్ల నీటి శక్తిని జల 
విద్యుచ్చక్తిగా మార్చీ అనేక రకాలుగా వినియోగించుకుంటున్నాము. అత్యల్ప వ్యయంతో అత్యధిక 
జలవిద్యుచ్చక్త ఉత్పాదన సాధించబడుతోంది. ఈ శక్తి ఎటువంటి కాలుష్యాలకు తావివ్వదు. అప్రమత్తంగా 
ఉండి సక్రమంగా వాడుకుంటే ఇది ఒక వరం, లేదా ప్రాణాలను బలిగొని శాపంగా మారుతుంది. 
భారతదేశ శక్తి వనరులలో 40% జల విద్యుచ్చక్తే ఉంది. మొత్తం జల విద్యుచ్చక్తి ఉత్పాదన 50 నుండి 
55 మిలియన్‌ కిలోవాట్లు (£౪) గా అంచనా వేయడం జరిగింది. మన దేశంలో (ప్రస్తుతం 70కి 
సైగానే జల విద్యుచ్చక్తి స్థావరాలు (Hydr0 electric power stations) ఉన్నాయి. విటి నుండి 
101695 M.W. విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. మాచ్‌ఖండ్‌ హైడ్రో ఎల కిక్‌ ప్రాజెక్టు, శ్రీశైలం హైడ్రో 
ఎల క్లిక్‌ ప్రాజెక్ట్‌ ఎగువ మరియు దిగువ సీలేరు హైడ్రో ఎల|క్టిక్‌ (ప్రాజెక్ట్‌లు వంటి జల విద్యుచ్చక్తి 
కర్మాగారాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. 


3. సముద్రపు ఆటు-పోటుల శ§ (Tidal energy) : 


సముద్రాలు అనంతశక్తి నిక్షివ్తాలు. చాలాకాలంగా సముద్ర జలాల నుండి శక్తి ఉత్సాదన 
ప్రయత్నాలు జరుగుతున్నాయి. సముద్ర తరంగాలు 4, 5 మీటర్ల వరకు ఎగిసిపడే సముద్ర ఆటు- 
పోటుల నుంచి విద్యుచ్చక్తిని తయారు చేయవచ్చు. ప్రప్రధమంగా 1966లో ఫ్రాన్సు సముద్రతీరంలో 
సముద్రపు ఆటు-పోటు విద్యుచ్చక్తి కార్మాగారాన్ని (Tidal electrical plant) నెలకొల్పారు. ఆ తర్వాత 
రష్యాలో కూడా ఇటువంటి ఆటు-పోటు విద్యుత్‌ కర్మాగారాన్ని నెలకొల్పారు. భారతదేశంలోని 
పశ్చిమ తీర ప్రాంతంలో గల్ఫ్‌ ఆఫ్‌, కచ్‌ (6౪101 Kutch), కాంబె (Cambay) తూర్పుతీరంలో 
సుందర్‌బాన్స్‌ (5814610209) వంటి సముద్రపు ఆటు-పోటుల నుంచి దాదాపు 9,000 MW విద్యుచ్చక్తి 
ఉత్పత్తి అవుతుంది. 


4. వాయుశక్తి (Wind power) : 

వాయువు అనంతమైన శక్తి వనరు. మానవుడు అనాది నుండి ఓడల ప్రయాణానికి వాయుశక్తిని 
వినియోగించుకుంటున్నాడు. (క్రీస్తు పూర్వం నుంచి కూడా పర్షియన్లు గాలి మరలను (Wind Mills) 
ఉపయోగించినట్టు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. వాయుశక్తి ఒక రకమైన యాంత్రిక శక్తి కాబట్టి 
దీనివల్ల పరిసరాల కాలుష్య మేర్చడదు. సాంకేతిక పరమైన యంత్రాల సహాయంతో వాయువు నుంచి 
విద్యుచ్చక్తిని ఉత్పత్తి చేస్తున్నారు. వాయుశక్తిని విద్యుదుత్సాదనకే కాకుండా మంచు తయారీకి కూడా 
ఉపయోగిస్తున్నారు. 

అమెరికాలోని నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మిన్నిస్టేషన్‌ (0454) వారు 100 Kw 
విద్యుదుత్సాదనా సామర్ద్యం గల గాలి మరను రూపొందించారు. స్కాట్‌లాండ్‌లో గల గాలి యంత్రం 
ప్రతీ సంవత్సరం 9000 Mw విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ యంత్రం ప్రపంచంలోని అన్ని గాలి 
యంత్రాల కంటే అతి పెద్దది. డెన్మార్క్‌లో 2 Mw విద్యుదుత్సాదనా శక్తిగల గాలిమర నిర్మాణంలో 
ఉంది. అమెరికా దేశంలో కేవలం కాలిఫోర్నియాలోనే 14,000 గాలి మరలు పనిచేస్తున్నాయి. 


సహజవనరులు 109 


భారతదేశంలో బలమైన గాలిశక్తి వనరులు ఎక్కువగా లేవు. గుజరాతు రాష్ట్రంలో మాత్రం నీటి 
పారుదలకు, మంచినిటి వసతులకు గాను ప్రయోగాత్మకంగా 24 గాలి మరలను స్థాపించారు. 
కమ్యూనిటి పాలిటెక్నిక్‌ సంస్థ, పోర్చందర్‌ వారు నాణ్యమైన గాలి మరలను నిర్మిస్తున్నారు. ఈ మరలు, 
గాలి వేగం గంటకు 7 కి.మి. ఉన్నప్పుడు నిమిషానికి 12 చుట్టు తిరిగి 2,000 లీటర్ల నీటిని, గాలి వేగం 
గం॥కు 36 కి.మీ. ఉన్నప్పుడు నిమిషానికి 107 చుట్టు తిరిగి 26,850 లీటర్ల నీటిని తోడగలుగుతాయి. 
ఇప్పుడిప్పుడే కమ్యూనిటి పాలిటెక్నిక్‌ సంస్థవారు విద్యుదుత్సాదనకు తగిన గాలిమరలను ఉత్పత్తి 
చేస్తున్నారు. ఈ గాలి మరలకు ఇతర రాష్ట్రాలలో కూడా మంచి గిరాకీ ఉంది. విద్యుత్‌ గాలిమరల ద్వారా 
గుజరాత్‌లో 550 £౪, కచ్‌లో 1.1 MW, మహారాష్ట్రలో 550 ౪, తమిళనాడులో 550 ౪, ఒరిస్సాలో 
550 Kw విద్యుతశక్తి ఉత్పన్నమవుతుంది. సాంప్రదాయేతర శక్తివనరుల అభివృద్ది సంస్థ (ప్రధాన 
కార్యదర్శి శ్రీ మహేశ్వరీ దయాళ్‌ భారతదేశంలోని గాలి మరల విద్యుచ్చక్తి ఉత్పాదన 20,000 MW 
ఉంటుందని అంచనా వేశారు. 


5. భూగర్భ ఉష్షశక్తి (Geothermal energy) : 

భూగర్భ ఉష్ణశక్తి కూడా అపరిమితమైన శక్తివనరు. భూగర్భంలోని ఉష్ణశక్తి భూకంపాలు, 
అగ్నిపర్వతాల (పేలుళ్ళు, వేడినీటి చలమల (Hotsprings) రూపంలో వెలువడుతుంది. భూగర్భ ఉష్ణశక్తిని 
ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా వినియోగించడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఐర్లండు, ఫ్రాన్సు, హంగేరీ, రష్యా వంటి దేశాలలో భూగర్భ ఉష్ణశక్తిని వినియోగించి నీటిని వేడిచేసి, 
నీటి ఆవిరిని విద్యుదుత్సాదనకు వినియోగిస్తున్నారు. ఐర్లండులో భూగర్భ ఉష్ణశక్తిని వినియోగించుకోవడం 
వల్ల ప్రతి ఏటా 2 లక్షల టన్నుల చమురు ఆదా అవుతుంది. (ఫ్రాన్సు దేశంలో 1990 నాటికి భూగర్భ 
ఉష్షశక్తిని వాడడం వల్ల ప్రతి సంవత్సరం 2 మిలియన్‌ టన్నుల చమురు ఆదా అవుతుందని క్లాట్‌ (0106 
1977) అంచనా వేశాడు. 

భారతదేశంలో ప్రయోగాత్మకంగా రెండు ప్రాజెక్టులను చేపట్టి భూగర్భ ఉష్షశక్తిని అధ్యయనం 
చేస్తున్నారు. ఇందులో మొట్టమొదటిది హిమాచల్‌ ప్రదేశ్‌లోని పర్పతీలోయలో (జం26 Valley), 
రెండవది జమ్మూ-కాశీ ్యర్‌లో పూగలోయలో 'పూగజియో-థెర్మల్‌ అసెస్‌మెంటు (ప్రాజెక్ట్‌ (Puga 
Geo-thermal Assessment project) పేర నెలకొల్పబడ్డాయి. భూగర్భ ఉష్షశక్తిని వినియోగించే యంత్రాల 
వాడకం వల్ల విద్యుచ్చక్తి ఉత్పాదన కొంతవరకు పరిసరాల కాలుష్యంతో కూడుకుందని శాస్త్రవేత్తలు 
భావిస్తున్నారు. 


6. జీవ ఇంధనాలు - బయోగ్యాస్‌ (Biofuels, Biogas energy) : 

ఇంధనాల అభివృద్దికి, మొక్కలను పెంచడం ఒక రకమైన “శక్తి వ్యవసాయంగా' (29648) 
farming) పేర్కోవచ్చు. ఈ శక్తి క్షేత్రాలను దీర్భకాలిక ప్రత్యామ్నాయ శక్తీ జనకాలుగా భావించవచ్చు. 
ఇటీవలి కాలంలో జీవ సంబంధమైన వ్యర్ణ పదార్థాల నుండి శక్తి వనరుల ఉత్పాదన కోసం విసృత 
పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల ఫలితంగానే జీవ సంబంధ వ్యర్హ పదార్థాల నుండి 
ఆల్కహాల్‌, మిథేన్‌, వంటగ్యాస్‌ లాంటి పదార్థాలు ఉత్పత్తి చెందుతున్నాయి. 

. భారతదేశానికి వెన్నెముక పల్లె ప్రాంతాలు. ఈ (ప్రాంతాలలో పశుపోషణకు కొదువలేదు.సాంకేతిక 


ఖ్‌ ఖ్‌ 
సహజవన్లర్తులు: ....; 11 
BRR) స్‌ టి ew హా. స టు వ Fa '్లో!? 

«Ane a 
we 


8. పలబ్రపు. భూములు = కర 


_ (Slope rr Conservation) 


నీటిలో మునిగిన 2 ss ల త లామలకు “పల్లపుభూములు” అంటారు: అవి 
సహజమైనవి లేదా మానవనిరి ్మెతమృయినవ క్ష కూడా. కావచ్చు. వాటికి .అపారమైన ఆర్హిక్క-వైజ్ఞానిక సహజ 
సౌందర్య ప్రాముఖ్యత . అవి సక్‌ Jigen వెలిశాయి. స్క చిల్కా. ప. (1,15,150 
వంటి "అనేక సరస్సులు; రామప్ప చెరువు హుస్సేన్‌ న్‌ సాగర్‌. వంటి ప చెరువులు, - జలాశయాలు 
మనదేశంలోని. పల్లప్లు భూముల, సహజవనర్గులు.. న. సరస్సులు, జలాశయాలు అనేక రకాలయిన 
స్తు. చేపలు, when పీతలకు, ఫోబ్దను చేకూర్చే. నీటి మొక్కనకు, ఆఅవాస్తాన్ని కల్పిస్తాయి: 
టన్నుల క! జతుల క కానీ రోజు జటా పెరుగుతున్న నీటి కాలుష్యాల వల్ల 
జలాశయాలు దెబ్బతిని చేపల దిగుబడులను కృంగదిస్తున్నయి. నదీ 'ప్రవాహాలకు "అడ్డంగా నదీ- లోయ 
ప్రాజెక్టులను నిర్మించడం వల్ల వలస వచ్చె! హిల్ఫా, ముషీర్‌ల వంటి చేపల గే స్వేచ్చా చలనానికి, అభివృద్దికి 
అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఉత్సాదనను మఠతిచేపచేషలను]! పట్టటం వల్ల; చేపల 
పునరభివృద్ది కార్యక్రమాలు మ. "చేపట్టక పోవడం వల్ల ల్ల మత్స్యపరిశ్రమ' కుంటుబడిపోతోంది. 


నేషనల్‌ కమిటి ఆన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ష్టో ప్లానింగ్‌ [య వారు వల్లపుభూముల్ల నిర్వాహణ 
సమస్యలను చర్చించి తగిన పరిష్కార మార్గాలను చేపడుతున్నారు. 'చేపలను ప్రజనన పద్దతుల ద్వారా 
సెంచి, ముత పం ాలిచ కావలసిన: ఛిధులు .ఠాష్ట్ర-కేం(ద్ర- “ప్రభుత్వాలు. .మంజూళు చేయాలి. 
విశ్వవిద్యాలయాలలో నుత్య్యపరిశ్రమ సంబంధిత పరిశోధనకు తగిన (ప్రోత్సాహాన్ని ఇచ్చి అభివృద్ధి 
పరచాలి. 


9 స. స్పెక భూములు - సంరక్షణ 


Gu land Management) 


తృణాలు, గుల్మాలు, అక్కడక్కడ పొదలు వంటి పశుగ్రాస సంబంధమైన మొక్కలతో నిండిన 
సచ్చటి మైదానాలను “పచ్చికభూములు” అంటారు. సహజ, కృత్రిమ పచ్చిక భూములు భూ- -ఉపరితలంలో' 
కనీసం మూడు వంతులు ఆక్రమించి ఉన్నాయి. ప్రపంచ పచ్చిక భూములలోని 40% పచ్చిక భూములు 
భారతదేశంలో ఉన్నాయి. ఈ పచ్చిక భూములు గుర్రాలు, పందులు, గాడిదలు, ఒంటెలు, జింకలు, 
చెవుల బల్లులు, ఎలుకలు, గొర్రెలు, మేకలు, గేదెలు, పశువులు, కీటకాలు మొదలైన శాకాహార 
సంబంధమైన వన్యమృగాలకు, పెంపుడు జంతువులకు పశుగ్రాసాన్ని ఇస్తాయి. 


పూర్వకాలం ఈ పచ్చికభూములను పశువుల మేతకే వినియోగించేవారు. కానీ హరిత విప్లవం' 
కారణంగా ఎక్కువ వరకు పచ్చిక భూములు వ్యవసాయ సంబంధమైన పంటభూములుగా మారాయి. 
అంతేకాకుండా పశుగణాభివృద్ది గణనీయంగా పెరిగిన దృష్ట్యా చాలా ప్రదేశాలలో గడ్డి ఆచ్చాదనం 


112 పర్యానరణ జీవశాస్త్రం 
తగ్గిపోయి మృత్తిక క్రమక్షయానికి గురవుతోంది. 1969-70 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత పచ్చిక 
భూముల విస్తీర్ణం 11,56,817 మెక్టార్డు కాగా ,అవి 1980-81 సంవత్సరం వరకు 9,23,648 హెక్టార్లకు 
తరిగిపోయాయి. ఈ కారణంగానే అభివృద్ది చెందిన పశుగణాలకు పశుగ్రాస క్షామం ఏర్పడి పాల విష్టవం 
(White revolution) సంపూర్ణంగా రాణించలేకపోతోందని పరిశోధకుల అభిప్రాయం. 


భారతీయ పచ్చిక భూముల, పశు(గ్రాస పరిశోధనా సంస్థ, రూన్సీ (Indian Grass lands and 
Fodder Research Institute, Jhansi) శాస్త్రవేత్తలు పశుగ్రాసం దిగుబడిని మెరుగు పరచడానికి 
కావలసిన పచ్చిక భూముల నిర్వాహణ పద్దతులను అన్వేషిస్తున్నారు. అదే విధంగా భారతీయ కేంద్ర 
శుష్క భూమండల పరిశోధనా సంస్థృజోద్‌పూర్‌ (Central Arid Zone Research Institute, Jodhpur) 
సంబంధిత శాస్త్రవేత్తలు పచ్చిక భూముల నిర్వాహణ పద్ధతులను, పశుగ్రాస సంరక్షణ పద్దతులను 
మెరుగు పరచడానికి తగిన పరిశోధనలు జరుపుతున్నారు. 


పచ్చికభూముల సంరక్షణ పద్దతులు (Methods of Grass land Management) : 
1. పశుగణాలను _ఒక పట్టిక ప్రకారం ఒక పచ్చిక బీడు నుండి వేరొక పచ్చిక బీడుకు 
తరలించి, మేపడం. 
సంకరజాతి గడ్డ విత్తనాలను విత్తడం, 
బీడులోని అవాంఛనీయమైన మొక్కలను తొలగించడం. 
గడ్డి పూర్తి పక్వదశకు వచ్చేవరకు మేపడాన్ని అదుపు చేయడం. 
గడ్డి ఉత్సాదనకు ఎరువులను వాడడం. 


న 3 


సై పద్దతుల ద్వారా పచ్చికభూముల సమగ సంరక్షణ చేయవచ్చు. 


5. 
కాలుష్యం 
(POLLUTION) 


జీవరాశులు, నేల, నీరు, వాయువు, ఉష్ణోగ్రత, ధ్వని మొదలైన సజీవ-నిర్జీవ భౌగోళిక సంబంధాన్ని 
'జీవావరణం' (Biosphere) అంటారు. భూ ఉపరితలం నుండి 10 కిమీ. ఎత్తుగల వాతావరణంలో, 
10.67 కి.మీ. లోతు గల సముద్రపు నీటిలో, 7 కి.మీ. లోతుగల భూపటలంలోని నేలల్లో జీవావరణం 
వ్యాపించి ఉంది. జీవావరణంలోని సజీవ, నిర్జీవ అనుఘటకాలు పరస్పర (ప్రతిచర్యల ద్వార భూ(గ్రహం పై 
మనగలుగుతున్నాయి. మానవుని చేతగాని, మరి ఏ ఇతర కారణాలచేత గాని జరిగిన దుశ్చర్యల 
ఫలితంగా జీవావరణంలో విపరీత పరిస్టితులేర్పడి, మనిషితో సహా సమస్త జీవరాశుల మనుగడకు తీరని 
ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ జీవులలో విపరీత పరిస్టితులనెదుర్కొనే స్తయం శక్తిసామర్థ్యాలు 
సహజంగానే ఉండడం వల్ల కొంతవరకు నిలదొక్కుకొని, మారిన పరిస్టితులకనుగుణంగా సరిపరచుకొని 
అనుకూలన శీలత (Adaptability) ను చూపిస్తాయి. అయితే అనూహ్యమైన ఆకస్మిక దుర్భర జీవావరణ 
మార్పులను ఎదుర్కొనలేక కొన్ని జీవజాతులు నశించిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. 
పారిశ్రామిక విప్లవం, హరిత విప్లవం తర్వాత జీవావరణంలో చాల గణనీయమైన మార్పులు 
వచ్చాయి. ఈ మార్పుల దుష్ప్రభావాల ఫలితంగా అనేక వృక్షాలు, జంతువులు రోజురోజుకు 
తరిగిపోతున్నాయి. మరికొన్ని జీవరాశుల జీవితకాలం (క్రమంగా తగ్గుతోంది. కొన్ని జీవరాశులు వివిధ 
వ్యాధులకు గురై నశిస్తున్నాయి. యునైటెడ్‌ స్టేట్స్‌ మత్స్య మరియు వన్యప్రాణి సేవశాఖ (U.S. Fish and 
Wild life service) వారు జరిపిన సర్వేలో వెల్లడైన జాబితా ప్రకారం దాదాపు 100 మచ్చిక చేయబడిన 
జాలు, 300 వన్యప్రాణి జాతులు (ప్రమాదకర పరిస్థితులలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంటర్నేషనల్‌ 
యూనియన్‌ ఫర్‌ కనర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ ([౮CN) వారి రెడ్‌ డేటా పుస్తకం 
(Red data book) లో క్షీరదాలు, పక్షులు కలిసి దాదాపు 600 జాతులు (ప్రమాదకర స్థితిలోనున్నట్టు 
పేర్కొనబడింది. 1985 వ సంవత్సరంలో (గ్రాన్‌ కెనేరియా (Gran Canari2) నగరంలో ఉద్యానవనాల 
(Botanical gardens) ను గురించి నిర్వహించిన 4 రోజుల శిఖరాగ్ర మహాసభలో దాదాపు 15,000 వివిధ 
జాతుల మొక్కలు విపరీత పరిస్థితుల (ప్రభావానికి గురై మృత్యుముఖంలో ఉన్నాయని పలువురు 
వృక్షశాస్త్రవేత్తలు వ్యాకులతతో హెచ్చరించారు. ఇవే కాకుండా ఇంకా 40,000 జాతుల వివిధ మొక్కలు 
21వ శతాబ్దం మధ్యకాలం వరకు నశించిపోతాయని డా॥ పీటర్‌ రేవన్‌ (Dr. Peter Raven, Director of 
the Missouri Botanical Garden, St. Louis Missouri) జో స్యం చెప్పారు. బొటానికల్‌ సర్వే ఆఫ్‌ 
ఇండియా (B51) వారు బౌషధయోగ్యమైన 20 మొక్కల -జాబితాను తయారుచేసి, అవి త్వరలో 
నశించనున్నాయని హెచ్చరించారు. అకోరన్‌ కలామన్‌ (410074౮ calamus) అనే విలువైన మందు మొక్క 
మొన్నమొన్నటి వరకు మనదేశంలో కాశ్మీరు, మణిపూరు, నాగాల్యాండ్‌ వంటి రాష్ట్రాలలో దొరికింది. కానీ 
ప్రస్తుతం ఆ మొక్క మచ్చుకైనా కనబడకుండా పోయింది. మనదేశ కౌషధాల తయారీకోసం ఈ 


114 పర్యావరణ జీవశాస్త్రం 
మొక్కను ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఇది కాకుండా డిజ్లోనుల్స్‌ హీరట్‌ 
(Diplomers hirgut), రావ లియా సర్ప oటినా (Rauvolfiaserpentina), డయన్మో దియా డెల్లోయిడియా 
(Diascorea deltoidea), ఖాఫీయోపెడిలమ్‌ (దూర (Ouaphiopedilum drurul), కోసీటిన్‌ టీట 
(Copitis teeta), పొన్సిఫీలోరమ్‌ (PanCifiloruM) మొదలైన జాతుల మొక్కలు విపరీత (ప్రమాదానికి 
గురికానున్నట్లు తెలుస్తుంది. పై విధంగా జంతువులు, వృక్షాలే కాకుండ మానవుని మనుగడపై కూడా 
పెరిగిన కాలుష్యప్రమాణాల దుష్ప్రభావం తప్పకుండా ఉంటుందని సూచన సాయంగా తెలుస్తుంది. 

డిటర్టెంట్టు, (క్రిమిసంహారక మందులు, ష్టాస్టిక్‌లు, ష్టాస్టి సైజర్జు (Plasticizers), ద్రావితాలు 
(Solvents), ఇంధనాలు (fUel5). పూతరంగులు (paints), ఇతర రంగులు (15౭5), జొషధాలు, 
తినుబండారాలు (f00d 2141౪౭5) మొదలైన వెన్నో వివిధ రకాల రసాయన పదార్జాలచే మి (శ్రితమైనందువల్ల 
వాటి స్వాభావిక లక్షణాలు మానవుని' మీద హానికరమైన (ప్రభావాలను చూపిస్తున్నాయి. 

అణు పరిశోధనలో అనుకున్న విజయాలను సాధించినప్పటికీ కిరణధార్మికత (2610 activity ) 
పెచ్చుపెరిగి జీవావరణ పరిసరాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. నేటికి కూడా కిరణధార్మిక వ్యద్ద 
పదార్థాల (Radio active wastes) నిర్మూలనకు సరైన శాశ్వత (ప్రణాళికలు చేపట్టడం లేదు. ఇదే విధంగా 
అనేక పారిశ్రామిక ఉప-ఉత్సాదితాలు, వ్యర్హ పదార్థాలు ఎన్నో వాతావరణంలో చేరి వాతావరణాన్ని 
కలుషితం చేస్తున్నాయి. ఇంధనాలు, ఎరువులు, (క్రిమిసంహారక మందులు, గృహసంబంధ వ్యర్దపదార్థాలు, 
రసాయనాలు ఘన, ద్రవ, వాయు రూపంలో వెలువడి పర్యావరణ కాలుష్యానికి సోపానం వేస్తున్నాయి. 


కాలుష్యం అంటే ఏమిటి? 


భౌమావరణంలో మానవుని కార్యకలాపాల ద్వార భౌతిక-జీవ-రసాయన మార్పులేర్చడి ఘన, 
(ద్రవ, వాయు పదార్దాల. స్వచ్చత క్షీణించి దుష్పరిమాణాలకు దారితీయడాన్ని “కాలుష్యం అంటారు. 


కాలుష్య కొలు (Pollutants) 


కాలుష్యానికి పాల్పడే వివిధ రకాల ఘన, (ద్రవ, వాయు వ్యర్హపదార్జాలను 'కాలుష్యకాలు” అని 

అంటారు. అఎ - 

1. వాయు కాలుష్యకాలు (6౮29603 Pollutants) : నైట్రిక్‌ ఆక్సైడ్‌ (110), నైట్రస్‌ ఆక్సైడ్‌ (0), 
నైట్రోజన్‌ డయాక్సైడ్‌ (౫0), సల్ఫర్‌డయాక్సైడ్‌ (55), హైడ్రోజన్‌ సల్సైడ్‌ (రు, 
కార్బన్‌మోనాక్సైడ్‌ (0) మరియు క్లోరిన్‌ (01, (బ్రోమిన్‌ (30, అయోడిన్‌ () మొదలైన 
హాలోజన్‌లు వాయుకాలుష్యకాలకు ఉదాహరణ. 


ఫీ ఫ్రోరైడ్‌ సమే శ్రళనాలు (Fluoride Compounds): ఫాస్పేటు ఎరువులు, అల్యూమినియమ్‌ 
ఉత్సాదితాలు, ఫ్లోరినేటెడ్‌ హై[డ్రోకార్బనులు, ఫ్లోరినేటెడ్‌ ప్పాస్టిక్‌లు మొదలైనవి ప్టోరైడ్‌ 
సమ్మేళనాలకు ఉదాహరణ. 


3. లోహాలు (14621) : కాల్షియమ్‌ (C2), పాదరసం (కక), సీసం (Pb), ఇనుము గాల), జింక్‌ 
(21), నికెల్‌ (N1), టిన్‌ (5॥), కాడ్మియమ్‌ (66) మొదలైనవి లోహ కాలుష్యకాలకు ఉదాహరణ. 


కాలుష్యం 


8. 


9. 


115 


వ్యవసాయ సంబంధ కాలుష్యకొలు (Agricultural Pollutants) *పెస్టిసైడ్‌లు, హెర్చిసైడ్‌లు, 
ఫంగిసైడ్‌లు, ఎరువులు. 


కర్చన సంక్షిష్ట కాలుష్యకాలు (Complex Organic Pollutants) : బెంజిన్‌, ee) 
అసెటిక్‌ ఆమ్లం, ఈథర్‌ మొదలగునవి. 


ఫోటో-కెమికల్‌ ఆక్తిడెంట్టు (Photo-chemical Oxidants) : ఓజోన్‌, పెరాక్సీ అసిటైల్‌ 
నైట్రేటులు, పెరాక్సీ బెంజైల్‌-నైట్రేటులు, ఆల్‌డిహై, డ్‌లు, ఇథిలీన్‌ మొదలైనవి. 


కిరణధారి శక వ్యర్త్హపదార్గాలు (Radioactive wastes) : యురేనియమ్‌ (౮),థో రియమ్‌ (యు, 
“కిరణాలు మొదలగునవి. 


ఘనపదార్గాలు (5011472566) : రాళ్ళు-రప్పలు, ప్లాస్టిక్‌ డబ్బాలు, ఇటుకలు మొదలగునవి. 


కరన పదార్థాలు (Carbon wastes) : మసి, పొగ, తారు (12, దుము శ్రాధూళి మొదలగునవి. 


10. భాతిక కాలుష్యకాలు (Physical Pollutants) : ధ్వని, ఉష్ణం మొదలగునవి. 


కాలుష్యం = రకాలు (Types of Pollution) 


భౌగోళిక కాలుష్యాన్ని సాధారణంగా ఆరు రకాలుగా విభజిస్తారు. అవి - 


1. 


2: 


వాయు కాలుష్యం (Air Pollution) 

నీటి కొలుష్యం (Water Pollution) 

వ్యర్ధ ఘనపదార్గాల కాలుష్యం (Solid waste Pollution) 
కిరణధారి ఇక కొలుష్యం (Radio active Pollution) 

ధ్వని కాలుష్యం (Noise/Sound Pollution) 


మనిషి మీద, సంఘం మీద పర్యావరణ కాలుష్య ప్రభావం (Environmental Pollution 


and its impact on man and society) 


వీటిని గురించి వివరంగా అధ్యాయాలవారీ గా తెలుసుకుందాము. 


116 పర్యావరణ జీవశాస్త్రం 


ఏ వాయు కాలుష్యం 
(Air Pollution) 


భూగోళాన్ని ఆవరించి ఉన్న గాలి పొరను “వాతావరణం” (Atmosphere) అంటారు. వాతావరణం 
(ద్రవ్యరాశి 5,500 ట్రిలియన్‌ టన్నులుంటుందని అంచనా. ఈ వాతావరణం భూ(గ్రహం చుట్టూ సుమారు 
1000 కి.మీ. ఎత్తు వ్యాపించి ఉంది. 1000 కిమ్‌: తర్వాత వాతావరణం వివిధ గోళాల (Heavenly bodies) 
మధ్య అంతరిక్షంలో కల్సిపోతుంది. భూ ఉపరితలం నుండి వాతావరణంలో పైకి పోయినపుడు 
వాతావరణ సాంద్రతలోనూ, ఉష్ణోగ్రతలోనూ బేధాలుండడం వల్ల వివిధ ఎత్తులలోని వాతావరణం 
వేరువేరుగా ఉంటుంది. 

సముద్రమట్టం వద్ద గల వాతావరణంలో దాదాపు 17 వాయువుల మిశ్రమం ఉంటుంది. 
దీనిలో నత్రజని వాయువు - 78.084%, ఆక్సిజన్‌ వాయువు - 20.9476%, ఆర్గాన్‌ వాయువు - 0.934%, 
కార్బన్‌డయాక్సైడ్‌ వాయువు - 0.0314%, మిథేన్‌ వాయువు - 0.0002%, హైడ్రోజన్‌ వాయువు - 
0.00005%, మిగిలిన 9 వాయువులు నామమాత్రంగా ఉంటాయి. నత్రజని జడవాయువు. 
కొన్ని బాక్టీరియములకు తప్ప ప్రాణికోటి అవసరాలకు ఏమాత్రం ఇది ఉపయోగపడదు. జీవి 
శ్వాసక్రియలో ఆక్సిజన్‌ పాత్ర అత్యంతావశ్యకమైంది. ఇది లేకపోతే జీవి మనజూలదు. అందుకే దీనిని 
ప్రాణవాయువని కూడా అంటారు. కార్బన్‌ డయాక్సైడ్‌ గాఢత తక్కువే అయినప్పటికీ మొక్కలలో 
కిరణజన్య సంయోగక్రియలోనూ, జంతువులలో కణ సంబంధమైన ప్రక్రియలలోనూ (ప్రధానపాత్ర 
వహిస్తుంది. మిగతా వాయువుల ప్రాధాన్యత అంతగా గోచరించదు. ఈ సహజ వాతావరణంలోని 
వివిధ వాయువుల నాణ్యత, పరిమాణం, నిష్పత్తులలో మార్పులు వచ్చినపుడు వాయుకాలుష్యం 
ఏర్పడుతుంది. ఈ వాయు కాలుష్యం ప్రభావం జీవావరణం పైన ప్రత్యక్షంగా పనిచేసి దుష్పరిమాణాలకు 
దారితీస్తుంది. 

శాస్త్రజ్ఞులు వాతావరణాన్ని దాని సాంద్రత, ఉష్ణోగ్రత మరియు ఎత్తును బట్టి 6 పొరలుగా 
విభజించారు. అవి - 

1. ట్రోపావరణం (Troposphere) 
స్థాటోనరణం (Stratosphere) 
మీసోవరణం (Mesosphere) 
థెర్మోవరణం (ఉష్ణావరణం) (Thermosphere) 
అయనోవరణం (Ionosphere) 
ఎక్షోవరణం (Exosphere) 


Sm pO గ 


1. ట్రోపావరణం (Troposphere) : 


భూ ఉపరితలం నుంచి 12 కి.మీ. ఎత్తు వరకు గల వాతావరణాన్ని “ట్రోపావరణం” అంటారు. 
(క్రమంగా భూతలం నుండి ఎత్తుకుపోయినపుడు ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతూ ఉంటుంది. వాతావరనం 
మొత్తం (ద్రవ్యరాశిలో సుమారు సగభాగం ట్రోపావరణంలోనే ఉంటుంది. మొత్తం వాతావరణ సాంద్రతలో 
75% ఇందులోనే ఉంటుంది. 


కాలుష్యం | 117 


స్థాటోవరణం (Stratosphere) : 

టోపావరణంపైన అంటే 12 కి.మీ. ఎత్తు నుండి ప్రారంభమై దాదాపు 45 కి.మీ. ఎత్తువరకు 
వ్యాపించిన వాతావరణాన్ని (స్టాబోవరణం అంటారు. దీనిలో (క్రమంగా ఎత్తుకు వెళ్ళినపుడు ఉష్ణోగ్రత 
క్రమంగా హెచ్చుతుంది. స్టాటోవరణంలో అంటే భూతలం నుండి దాదాపు 35 కి.మీ. ఎత్తులో ఓజోన్‌ 
(0,) పొర ఉంటుంది. ఇది జీవావరణానికి రక్షక కవచంలాగా పనిచేస్తుంది. ఇది సూర్యుని నుండి వెలువడే 
ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలను (UlIrVi01e[2y5) శొషించి సర్వప్రాణులను కాపాడుతుంది. 
దాదాపు 99% వాతావరణం ఈ 35 కి.మీ, లోపే వ్యాపించి ఉంది. ఓజోన్‌ పొర దాటిన తర్వాత అంటే 
35 కి.మీ. కంటే ఎక్కువ ఎత్తులో వాతావరణం శూన్యమనే చెప్పవచ్చు. 


3. మీసోవరణం (Mesosphere) : 

స్తాటావరణం పైన అంటే భూతలం నుండి 45 కి.మీ. ఎత్తు నుండి దాదాపు 80 కి.మీ. ఎత్తు వరకు 
వ్యాపించిన వాతావరణం పొరను మీసోవరణం అంటారు. ఈ వాతావరణంలో ఉష్ణోగ్రత పూర్తిగా 
పడిపోతుంది. ఈ పొర ద్వారా ధ్వని ప్రసారం జరగదు. 


4. థెరో శ్రైవరణం (Thermosphere) : 

మీసోవరణం పైన అంటే భూతలం నుండి 80 కి.మీ. నుండి 400 కి.మి. ఎత్తు గల వాతావరణాన్ని 
థెర్మోవరణం అంటారు. ఈ పొరలో ఓజోన్‌, కార్బన్‌ డయాక్సైడ్‌, నీటిఆవిరి వంటి పదార్థాలు లేవు, దీనిలో 
క్రమంగా ఎత్తుకు పోయిన కొద్దీ ఉష్ణోగ్రత (క్రమంగా పెరుగుదల చూపుతుంది. 


5. అయనోవరణం (lonosphere) : 

భూతలం నుండి దాదాపు 100 కి.మీ. నుంచి 500 కి.మీ. ఎత్తు వరకు గల స్వల్ప వాయువులను 
సూర్యకిరణాలు అయాన్లుగా విడగొట్టడం వల్ల వాయువు బాగా అయనీకరణ చెంది ఉంటుంది. ఈ 
అయనీకరణం చెందిన వాతావరణ పొరను “అయనోవరణం” అంటారు. ఈ పొర రేడియో ప్రసరణ 
తరంగాలను తిరిగి భూమికి పరావర్తనం చెంచిస్తుంది. కాని తక్కువ తరంగధైర్ధ్యం గల టెలివిజన్‌ 
తరంగాలను మా(తం పరావర్తనం చెందించలేదు. 


6. ఎక్షోవరణం (Exosphere) : 


భూ ఉపరితలానికి అంటే 400 కి.మీ. ఎత్తునుండి ప్రారంభమై దాదాపు 1000 కి.మీ. లేదా ఆపైన 
అంతరిక్షంలోకి వ్యాపించిన ఆఖరి వాతావరణ పొరను “ఎక్టోవరణం” అంటారు. 


వాయు కాలుష్యం - వనరులు (The Sources of Air Pollution) 


వాయుకాలుష్యానికి అనేక వనరులు ఉన్నాయి. అయితే కేవలం ముఖ్యమైన వాయుకాలుపష్య 
వనరులను గురించి ఇక్కడ చర్చించాము. అవి - 


1. కర్పన సమే శ్రళనాలు (Carbon Compounds) 
2: సల్ఫర్‌ సమే శ్రళనాలు (Sulphur Compounds) 


118 పర్యావరణ జీవశాస్త్రం 


నైటోజన్‌ ఆక్సైడ్‌లు (Nitrogen Oxides) 

ఓజోన్‌ (02016) 

ఫోరైడ్‌ సమ్మేళనాలు (Fluoride compounds) 
హైడ్రోకార్సన్‌లు (Hydrocarbons) 

తోహాలు (Metals) 

. కాంతి రసాయన ఉత్నాదితాలు (01060 Chemical Products) 
{ విషపదార్దాలు (Toxic substances) 

10. దును శ్రాభూలళి రేణువులు (Particulate matter) 


So ౫౩ ర లా బా కూ 


1. కర్పన సమె ఇశనాలు (Carbon Compounds) 


కార్బన్‌ డయాక్సైడ్‌ (C0), కార్చన్‌మోనాక్సైడ్‌ (00) అన్న రెండు వాయువులు ముఖ్యమైన కర్చన 
సమే శ్రళనాలు. 


నె) కార్బన్‌డయాక్సైడ్‌ (Carbondioxide) : 
కొన్నివేల బిలియన్‌ సంవత్సరాల (క్రితం అగ్ని పర్వతాల నుంచి వెలువడిన కార్బన్‌డయాక్సైడ్‌ 
వాయువు దాదాపు 40,000 టన్నులు వెలువడిందని అంచనాలు ఉన్నాయి. అప్పటి వాయువు నేటికీ 
వాతావరణంలోనే ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు ఊహించకలుగుతున్నారు. భూ విజ్ఞాన కాలమానం (౯10b&1 
time scale) (ప్రకారం సుమారు 100,000 సంవత్సరాల (క్రితం నుండి కార్బన్‌డయాక్సైడ్‌ ఉనికి 
ఉన్నట్టుగా ఆవరణశాస్త్రవెత్తలు గుర్తించారు. 
శిలాజ ఇంధనాలను మండించడం వల్ల పరిశ్రమల ద్వారా వాహనముల ద్యారా, జీవరాశుల 
శ్వాసక్రియ ద్వారా కార్చనడయాక్సైడ్‌ వాయువు అత్యధిక మొత్తాలలో ఉత్పత్తి అవుతూ (ప్రతిదినం 
వాతావరణంలోకి వెలువడుతుంది. ప్రతీ సంవత్సరం కేవలం శిలాజ ఇంధనాలు మండటం వల్ల 18౫10” 
'టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ వాయువు వాతావరణంలో కలుస్తుంది. కార్బన్‌డయాక్సైడ్‌ ప్రస్తుత ఉత్సాదన 
రేటు ఇదే విధంగా కొనసాగినట్రైతే రానున్న 50 సంవత్సరాల కాలంలో దాదాపు కార్బన్‌డయాక్సైడ్‌ గాఢత 
500 ppm వరకు చేరుకుంటుందని వాతావరణ పరిశోధకుల అంచనా. అయితే వాతావరణంలో కలిసిన 
(C0) వాయువు అదే విధంగా జమ చేయబడి స్థిరంగా ఉండదు. దీనిలో సుమారు సగభాగం వరకు 
వృక్షాలు కిరణజన్యసంయోగ క్రియలో వినియోగించుకొని పిండి పదార్థాలను తయారుచేస్తాయి. కొంతభాగం 
కార్బన్‌డయాక్సైడ్‌ వాయువు సముద్రపు నీటిలో కరిగిపోతుంది. సముద్ర గర్భంలో 100 మీటర్ల లోతులో 


గల నిటిమొక్కలు సైతం, నీటిలో కరిగియున్న కార్చన్‌డయాక్సైడ్‌ను కిరణజన్య సంయోగక్రియలో 
వినియోగించుకొని, నిటి ఉపరితలాన్ని, వాతావరణాన్ని శుభ్రపరుస్తాయి. 


వాతావరణంలోని (ట్రోపావరణంలోనే కార్బన్‌డయాక్సైడ్‌ వాయువు అత్యధికంగా ఉంటుంది. 
కార్బన్‌డయాక్సైడ్‌ అధికగాఢతే వాతావరణ కాలుష్యానికి కారణం. సూర్యకిరణాలు ట్రోపావరణంలోని 


కార్బన్‌డయాక్సైడ్‌ పారల ద్వారా చొచ్చుకొనిపోయి భూతలాన్ని తాకి ఉష్ణంగా మారతాయి. ఎక్కువ 
తరంగదైర్ద్యం గల కాంతికిరణాలు వేడిగా ఉన్న భూతలం పైన పడినపుడు, భూమి అటువంటి కిరణాలను 


కాలుష్యం 119 


న్‌ డైక్రైడ్‌ న్‌ డైక్రైడ్‌ 
ప్ర స 





పటం. 5(1)1- కార్సన్‌డయాక్సైడ్‌తో హరితగృహ ప్రభావం 


పరావర్తనం చెందించి తిరిగి ఆకాశంలోకి పంపిస్తుంది. కానీ ఈ పరావర్తన కిరణాలు కార్బన్‌డయాక్సైడ్‌ 
పారను ఛేదించుకుని పోలేక కార్బన్‌డయాక్సైడ్‌, తేమలచే శోషించబడతాయి. ఈ విధంగా భూతల ఉష్షం, 
కార్బన్‌ డయాక్సైడ్‌ ఉష్ణం, . నీటిలోనున్న ఉష్ణం, అన్నీ కలిసి వాతావరణ ఉష్ణోగ్రతను పెంచుతాయి. 
కార్బన్‌డయాక్సైడ్‌ సాంద్రత, ఉష్ణోగ్రతల పెరుగుదల దృగ్విషయాన్ని 'హరితగృహ (ప్రభావం. (Green 
house effect) అంటారు. 

భౌమావరణ ఉష్ణోగ్రత పెరుగుదల మూలంగా హిమనీనదాలు (12065), ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌ 
వలయంలోని మంచుది బాటూ ౯౭ 0209) కరిగి సము ద్రమట్టాన్ని పెంచుతాయి. నిజానికి మొత్తం మంచు 
కరిగినపుడు సముద్రమట్టం దాదాపు 200 అడుగులకు పెరుగుతుందని శాస్త్రవేత్తల అంచనాల ద్వార 
తెలుస్తుంది. ఇట్టి పరిస్థితులే ఎదురైనపుడు బ్యాంకాక్‌ (Bankok), వెనిస్‌ (Venice) వంటి పల్లపు దేశాలు 
పూర్తిగా నీటిలో మునిగిపోగలవు. సము(ద్ర మట్టం 50 సెం.మీ నుండి 100 సెం.మీ. పెరిగినపుడే బంగ్లాదేశ్‌, 
పశ్చిమ బెంగాల్‌ వంటి పల్లపు ప్రదేశాలకు వరదల తాకిడి వచ్చింది. సముద్ర జీవశాస్త్రవేత్త మరియు 


యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ సెంటర్‌ ఆన్‌ ఓషన్‌ అండ్‌ కోస్టల్‌ ఏరియాస్‌ అధిపతి 
(Stephen keches, Yugoslavian Marine biologist and Head af the United Nations 


120. పర్యావరణ జీవశాస్త్రం 
environment programmes centre on ocean and coastal areas) అయిన నీఫెన్‌ కెక్త్‌ రానున్న 30 
సంవత్సరాలలో సముద్రాల మట్టం 1.5 మీటర్ల నుండి 3.5 మీటర్ల వరకు హెచ్చి బోస్టన్‌ నుండి బొంబాయి 
వరకు మొత్తం (ప్రపంచ దేశాలన్ని నీటిలో మునుగనున్నట్లు హెచ్చరిస్తున్నారు. అయితే దీనికి ప్రత్యామ్నాయ 
పద్దతులను ఆలోచించాల్సిందని వారు అంటున్నారు. 1987లో (క్రొత్త ఢిల్లీలో నిర్వహించిన పబ్లిక్‌ జొట్‌రీచ్‌ 
(Public out reach) గురించిన రెండు రోజుల సమావేశంలో శ్రీమతి (గో హర్లెమ్‌ బ్రండ్జ్‌ల్యాండ్‌, వరల్డ్‌ 
కమీషన్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ మరియు నార్వే ప్రధానమంత్రి (Mrs. Gro 
Brundt land, Chairman, World commission on Environment and development and Prime 

minister of Norwey) గారు మాట్లాడుతూ సముద్ర నిటి మట్టాలు పెరగడం వల్ల కలకత్తా, ఢాకా వంటి 
పట్టణాలు, పల్లపుప్రదేశాలు నీటిలో మునుగుతాయనీ, వరదలకు, తుఫానులకు తరచూ గురవుతాయని 
హెచ్చరించారు. తుఫాన్లు, వరదల వల్ల. భూసారం తగ్గి, శీతోష్ణ పరిస్థితులు, వాతావరణం పూర్తిగా 
మారిపోయి, వ్యవసాయం, ఆహార ఉత్పత్తులు (ప్రపంచ వ్యాప్తంగా దెబ్బతింటాయని పలువురు వక్తలు 
తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. 


జి.యన్‌. ప్లాన్‌ (6.౧% Pl255) వాతావరణంలోని ప్రస్తుత కార్సన్‌ డయాక్సైడ్‌ రెండింతలైనపుడు 
సరాసరి భౌగోళిక ఉష్ణోగ్రత 6.5F వరకు పెరుగుతుందని అంచనాలు వేశారు. 1885 నుండి 1940 వరకు 
సరాసరి ఉష్ణోగ్రత ౧.9% పెరిగినట్టు రికార్డులు ఉన్నాయి. ఆ తర్వాత 1940 నుండి 1960 వరకు 0.2 
ఉష్ణోగ్రత తగ్గింది. మొత్తం మీద 134 ఏండ్ర నుండి 1982 వరకు 0.7°C ఉష్ణోగ్రత పెరిగినట్టు దాఖలాలున్నాయి. 
అయితే కేవలం 1980, 1981, 1982 మూడు సంవత్సరాల కాలంలో అత్యధిక స్థాయిలో ఉమ్లోగ్గత 
పెరిగింది. అందుకే ఈ మూడు సంవత్సరాలను అత్యధిక ఉష్ణ సంవత్సరాలు (Warmest years) 
అంటారు. యూరోపియన్‌ సమావేశాల్లో (European meetings) పలువురు వక్తలు మాట్లాడుతూ 2050 
సంవత్సరం వరకు భౌగోళిక ఉష్ణం 1.౨౮ నుండి 4.5౮ వరకు పెరగవచ్చని జోస్యం చెప్పారు. 


బి) కార్స న్‌మోనాక్సెడ్‌ (Carbonmonoxide) : 


అతి ప్రమాదకరమైన కాలుష్యకాలలో కార్చన్‌మోనాక్సైడ్‌ (00) వాయువు ఒకటి. 80% 
కార్బన్‌ మోకాక్సైడ్‌ ఆటోమోబైల్‌ యంత్రాల నుంచి వాతావరణంలోకి వెలువడుతోంది. 1965 సంవత్సరంలో 
U.5.గAలోని ఆటోమోబైల్‌ యంత్రాల ద్యారా దాదాపు 66 మిలియన్‌ టన్నుల కార్చన్‌మోనాకైడ్‌ వాయువు 
వాతావరణంలో కలిసింది. ఇది మొత్తం కార్చన్‌మోనాక్సైడ్‌ వాయువులో 91% వరకు ఉంటుందని 
అంచనా. 1971లో లాస్‌ ఏంజిల్స్‌ (Los Angeles) నగరంలో (ప్రతిరోజు 8960 టన్నుల కార్బన్‌ మోనాక్సైడ్‌ 
వాయువు వివిధ ఆటోమోబైల్‌ యంత్రాల ద్యారా వెలువడింది. ఇది 98% మొత్తం కార్చన్‌మోనాక్సైడ్‌కు 
_ సమానం. కిరోసిన్‌ స్తావ్‌లు (Kerosene stoves), కొలిములు (FUumances), బహిరంగ మంటలు 
(Open fires), అడవి మంటలు (Forest fires), బొ గ్గు గనుల మంటలు (burning coal mines), 
కర్మాగారాలు (factories), శక్వాగారాలు (power houses), అంతర్గత మంటలు గల యంత్రాలు (॥n- 
ternal combustion engines) మొదలైన వనరుల ద్వారా కార్చన్‌మోనాక్సైడ్‌ వాయువు విపరీతంగా 
వెలువడుతుంది. భారతదేశంలో కూడా కలకత్తా, బొంబాయి, ఢిల్లీ, కాన్ఫూరు మొదలైన మహానగరాలలో 
మోటారు వాహనాలు, వివిధ పరిశ్రమల ద్వారా ఎక్కువ మొత్తాలలో కార్చన్‌మోనాక్సైడ్‌ వాయువు 


కాలుస్యం 121 
వెలువడుతుంది. కాశ్మీరీ గుడిసె వాసుల బొగ్గు మంటలు కూడా కార్చనా నాక్సైడ్‌ విడుదలకు 
కారణమవుతున్నాయి. బొగ్గు పూర్తిగా మండకపోవడం వల్ల కార్బన్‌మోనాక్సైడ్‌ వాయువు ఉత్పన్నమవుతుంది. 
పై వనరుల కాకుండ జీవరాశుల ద్యార కూడా వివిధ రకాలుగా కార్బన్‌ మోనాక్రైడ్‌ వాయువు వెలువడుతుంది. 
ఉన్నత(శ్రేణి జంతువులలో హీమోగ్లోబిన్‌ (₹ల౫౦10010) పదార్థం జీవక్రియలో విచ్చిన్నమైనపుడు 
కార్చన్‌ మోనాక్సైడ్‌ వాయువు వెలువడుతుంది. ప్రతిమానవుడు గంటకు 0.4 మిల్లిలీటర్ల కార్చన్‌మోనాక్సైడ్‌ 
వాయువును ఉత్పత్తి చేస్తున్నాడట. శైవలాల సంబంధమైన మొక్కలలో క్లోరోఫిల్‌ విచ్చిత్తి జరిగినపుడు పెద్ద 
మొత్తాలలో కార్చన్‌మోనాక్షైడ్‌ వాతావరణంలోకి విడుదల అవుతుందని తేలింది. ప్రతి సంవత్సరం 
వృక్షాల వల్ల మొత్త 10" టన్నుల కార్చన్‌మోనాక్సైడ్‌ వెలువడుతుందని అంచనాలు చెబుతున్నాయి. 


పెద్ద పెద్ద మహానగరాలలో కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువు గాఢత 5 pp నుండి 50 pp వరకు 
ఉండగలదు. కిక్కిరిసిన రద్దీగల రహదారులపై ఈ వాయువు గాఢత 100 ౧౫౫ వరకు కూడా ఉన్నట్టు 
తెలుస్తుంది. పట్టణాలలో పగలు 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ వాయువు గాఢత 
అధికంగా ఉంటుంది. భౌమావరణంలో కార్చన్‌మోనాక్సైడ్‌ గాఢత 0.100 కంటే మిచలేదని అంచనాలు 
తెలుపుతున్నాయి. 


కార్చన్‌మోనాక్సైడ్‌ వాయువుకు రంగు, రుచి, వాసన లేకపోవడం వల్ల దీనిని గుర్తించేటపుడు 
విపరీత ప్రభావాలకు లోను కావలసివస్తుంది. ఈ వాయువు 1000 ౧౫ గాఢతలో ఉంటే ప్రాణ 
సంకటమేర్పడుతుంది. ఈ గాఢతలో ఒక గంట కాలం పాటు ఉన్నపుడు స్పృహ తప్పిపోవడం, ఆ తర్వాత 
3, 4 గంటలలో చనిపోవడం జరుగుతాయి. 200 pp గాఢతలో నున్న కార్చన్‌మోనాకైడ్‌ వాయువులో 
అరగంట కాలం శ్యాసించినపుడు పరిస్థితి విషమించి ప్రాణాంతకమైన లక్షణాలు ఏర్పడతాయి. 
కార్చన్‌మోనాకైడ్‌ను పీల్చినపుడు ఇది ఊపిరితిత్తుల రక్తంలోని హీమోగ్గోబిన్‌తో చర్యనొంది 
కార్ఫాక్టీహీమోగ్గోబిన్‌ (Carboxyhemoglobin) గా మారుతుంది. 

Co + Hb rs CoHb 

కార్చన్‌మోనాక్సైడ్‌ హీమోగ్లోబిన్‌ కార్పాక్టీ హీమోగ్లోబిన్‌ 

కార్పాక్టీహీమోగ్లోబిన్‌ వల్ల రక్త ౦ చెడిపోయి ఆక్సిజన్‌ (6) వాయువు జీవకణాలకు అందక ఆక్సిజన్‌ 
లోటు ఏర్పడుతుంది. ఈ ఆక్సిజన్‌ లోటును 'హైపోక్టియా'* (౧౦౫12) అంటారు. హైపోక్సియా ఏర్పడటం 
మూలంగానే కార్చన్‌మోనాక్షైడ్‌ వాయువును. ప్రాణాంతకమైన విషపదార్థంగా పేర్కొంటారు. 


కార్చన్‌మో: క్సెడ్‌ ప్రభావాలు 

UNEP వారు 8 గంటల వరకు అనుమతించిన కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువు అత్యధిక గాఢత 50 
p్రpగ: అదే విధంగా 5000 అడుగుల నుంచి 8000 అడుగుల ఎత్తులో కార్చన్‌మోనాక్సైడ్‌ వాయువు 
(ప్రభావాన్ని గుర్తించటానికి గాను 25 ౧౧౫ గాఢత గల కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువును అనుమతించి 
సిఫార్సు చేయడం జరిగింది. 4 గంటలలో 30 ౧౫ గాఢతలోనున్న కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువు శరీరంలోని 
5% హీమోగ్లోబిన్‌ రక్తాన్ని కార్పాక్సీహీమోగ్లోబిన్‌గా మార్చివేయగలదు. కార్చాక్సీహిమోగ్గోబిన్‌ గాఢత 1% 
నుంచి 4% లోపల ఉన్నపుడు సెరెబ్రల్‌ అనోక్షియా (0౭1607212%02) ఏర్పడి మెదడుదెబ్బతిని, కంటిచూపు 


122 పర్యావరణ జీవశాస్త్రం 
తగ్గి, మతిచాంచల్యానికి దారి తీస్తుంది. 5000 గాఢత గల కార్చన్‌మోనాక్సైడ్‌ వాయువును శ్వాస ద్యారా 
పీల్చినపుడు, అది చెవి గూబలపైన విపరీతమైన ప్రభావాన్ని చూపించి, చెవుడుకు దారి తీస్తుంది. అధిక 
గాఢత .గల కార్చన్‌ మోనాక్సైడ్‌ వాయువులో స్వల్పకాలమే శ్యాసించినప్పటికీ నాడీ మండలం, శ్యాసకోశాల 
రక్తప్రసరణకు విఘాతం కలుగుతుంది. కరోనరి ధమని వ్యాధి (Coronary Artery disease) గల రోగి 
తక్కువ గాఢత గల కార్చన్‌మోనాక్సైడ్‌ వాయువును శ్వాసించినపుడు గుండె సంబంధమైన జీవక్రియలు 
 (Mycocardial metabolism) దుష్రుభావానికి గురవుతాయి. ప్రాణాపాయం లేని అత్యల్ప నామమాత్రపు 
గాఢతలోనున్న కార్చన్‌మోనాక్సైడ్‌ వాయువును ఎక్కువకాలం పీల్చినపుడు అనేక రకాల నష్టాలు 
వాటిల్లుతాయి. ప్రజారోగ్యశాఖ - కాలిఫోర్నియా (621110౧214 Department of Public health) వారు 
12001 గాఢతలో నున్న కార్చన్‌మోనాక్షైడ్‌ వాయువులో ఒక గంటకాలం లేదా 30 ppm గాఢతలో నున్న 
- కార్చన్‌మోనాక్సైడ్‌ వాయువులో 8 గంటల కాలం పీల్సినపుడు ప్రాణాపాయకరమైన తీ(వ్రపరిణామాలకు 
గురవుతారని హెచ్చరించారు. తరచూ ధూమపానానికి అలవడిన వారిలో 8% హీమోగ్లోబిన్‌ పెరిగినట్టు 
శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. 10% కార్పాక్టీహీమోగ్గోబిన్‌ గల ధూమపాన ప్రియులు (Cigarette smokers) 
కార్చన్‌మోనాక్సైడ్‌ వాయువును తట్టుకునే శక్తిని కోల్పోతారు. తరచూ పాగ త్రాగే స్త్రీలకు జన్మించినబిడ్డలు 
పాగత్రాగని (స్త్రీల బిడ్డల కంటే తక్కువ బరువు ఉన్నట్టు పరిశోధనల్లో తేల్చింది. పొగ పీల్చే వారిలో 
పోగపీల్సిన కొద్ది నిమిషాలకే సెంటు ఘనపరిమాణంలో గల ఎర్ర రక్తకణాలలో (per cent volume of red 
blood cells) హిమటోక్రిట్‌ (h౭mMat0ంri1) పెరుగుతున్నట్లు తెల్సింది. అధికంగా పొగ పీల్ఫేవారిలో 
హిమటోక్రిట్‌ అధికంగా పెరగడం వల్ల రక్తం గడ్డకట్టుకొనే గుణం అధికమవుతుంది. అభివృద్ది చెందిన 
దేశాలలో తరచూ పొగపీల్ళే వారిలో 80% ఊపిరితిత్తుల క్యాన్సర్‌, 75% శ్వాసకోశ వ్యాధులు, 25% 
గుండె సంబంధ వ్యాధులు, ఇతర వ్యాధులకు గురై మరణిస్తున్నట్లు పరిశోధనలలో తేలింది. అయితే 
డొ॥ యం. సొండ్లర్‌ (Dr. M. Sandler, Neurologist) పొగత్రాగడం వల్ల ఉత్పన్నమైన పైరిడిన్‌ 
(Pyridine) అనే రసాయన పదార్థం భయంకరమైన పార్కిన్‌సన్‌ వ్యాధి (Parkinson's disease) 
నిరోధానికి ఉపయోగపడుతుందని సెలవిచ్చారు. పొగపీల్ఫే వారితో సహవాసం చేసే పొగపీల్చని వారికి 
కూడా కాన్సరు, గుండెపోటు వంటి వ్యాధులు సం(క్రమిస్తాయని తెలుస్తుంది. శ్రీమతి గన్‌పామ్‌ (Mrs. 
Gun Palm) స్టాక్‌హోమ్‌ నగరంలో దినమంతా పొగపీల్సే సహచరులతో పనిచేసి 1952వ సంవత్సరంలో 
తన 55వ ఏట ఊపిరితిత్తుల కాన్సర్‌ వ్యాధితో మరణించింది. 


సాధారణంగా మొక్కలు కార్చన్‌మోనాక్సైడ్‌ ప్రభావానికి గురికావు. అయితే 1000 0౫ నుండి 
10,000 ppm గాఢతలో నున్న కార్చన్‌మోనాక్షైడ్‌ వాయువు మాత్రం ఆకుమడతన్లు కలుగజేయడం, , 
'"పత్రాలు-ఫలాల పరిమాణాన్ని తగ్గించడం, పత్రాలు, పుష్పాలు, ఫలాలు పరిపక్వదశకు రాకముందే 
రొల్పడం వంటి హానికరమైన చర్యలకు పాల్పడుతుంది. కార్చన్‌మోనాక్సైడ్‌ మూలంగా వృక్షాలలో 
శ్యాసక్రియకు అంతరాయమేర్చడవచ్చు. . 


2; సల్ఫర్‌ సమే గళ్ల నాలు (Sulphur Compounds) 


కార్బోనిల్‌ సల్ఫైడ్‌ (005), కార్చన్‌డై సల్ఫైడ్‌ (05), -డైమిథైల్‌ సల్ఫైడ్‌ [(C1,), 5], హైడ్రోజన్‌ 
సల్ఫైడ్‌ (8,5), సల్ఫర్‌ డయాక్సైడ్‌ (50), సల్ఫేటు (59, ”) మొదలైన రూపాలలో సల్ఫర్‌ సమ్మేళనాలు 


కాలుష్యం [23 
వాతావరణంలో ఉంటాయి. సల్ఫర్‌తో కూడిన బొగ్గు, పెట్రోలియం వంటి పదార్థాలు” మండటంవల్ల 
సల్ఫర్‌ సంబంధమైన విషపూరిత ఆక్రైడ్‌లు వెలువడి వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి. 
దాదాపు 80% సల్ఫరు హై(డ్రోజన్‌ సర్ఫైడ్‌ వాయువు ద్వారా సల్ఫర్‌డయాక్సైడ్‌గా ఏర్పడుతుంది. ఈ సల్ఫర్‌ 
డయాక్సైడ్‌ నీటితో కలిసి సల్ఫ్యూరస్‌ ఆమ్లం (50,) గా మారి (క్రమంగా సల్ఫ్యూరిక్‌ ఆమ్లం (59) 
గా ఏర్పడతాయి. సల్ఫర్‌ డయాక్సైడ్‌, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ అనే రెండు ముఖ్యమైన సల్ఫర్‌ సమ్మేళనాలను 
ఇక్కడ చర్చించాము. 
3 సల్ఫర్‌ డయాక్సైడ్‌ (Sulphur dioxide) : 

ఇది రంగులేని వాయువు. ఇది తీవ్రమైన ఘాటు వాసనను కల్లి ఉంటుంది. పరిశ్రమలు, 
-కొలిములు, శిలాజ ఇంధనాలు మండటంవల్ల ఈ వాయువు 75% ఉత్పన్నమై వాతావరణంలో . 
కలుస్తోంది. దాదాపు 25% సల్ఫర్‌డయాక్సైడ్‌' వాయువు పెట్రోలియం శుద్దిచేసే కర్మాగారాలనుంచి 
వెలువడుతుంది. ౮.5.A.'లో 1970 సంవత్సరంలో 37 మిలియన్‌ టన్నుల సల్ఫర్‌ డయాక్సైడ్‌ విడుదల 
కాగా, 1990 నాటికి ఇది 95 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. భారతదేశంలో 1979లో సల్ఫర్‌ డయాక్సైడ్‌ 


6.76 మిలియన్‌ టన్నులు కాగా ఇది 2000 నాటికి 13.19 మిలియన్‌ టన్నులకు పెరగనున్నట్టు అంచనా 
వేశారు (కుమార్‌, శర్మ 1981). 


సల్ఫర్‌డయాక్సైడ్‌ గాఢత వల్ల కండ్లు శ్యాసకోశాలు మంటగా ఉంటాయి. శ్వాసక్రియలో 
సల్ఫర్‌డయాక్సైడ్‌ వాయువును పీల్చినపుడు ముక్కు రంధ్రాలలోని తేమలో కరిగి, సల్ఫ్యూరిక్‌ఆమ్లంగా 
మారడం వల్ల ముక్కు రంధ్రాలు వాచి శ్వాసక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ముక్కు రంధ్రాల ద్వారా 
మ్యూకస్‌ (M115) (స్రవిస్తుంది. 1 00% గాఢత గల వాయువును పీల్చినపుడు శ్యాసరం(ధ్రాలు పూర్తిగా 
మూసికొనిపోతాయి. పొగమంచు ఏర్పడినపుడు సల్ఫర్‌డయాక్సైడ్‌ పొగమంచు తేమతో చర్యనొంది 
సల్ఫ్యూరిక్‌ ఆమ్లంగానూ, సల్ఫేటు అయాన్లుగానూ ఏర్పడి జీవులను తీవ్ర ప్రమాదాలకు గురిచేస్తాయి. 
సల్ఫ్యూరిక్‌ ఆమ్లం, సల్ఫర్‌డయాక్సైడ్‌ కంటే 20 రెట్టు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. సల్ఫర్‌డయాక్సైడ్‌ 
వాయువు ఉన్నత [శ్రేణి మొక్కల పత్రాలపై కణజాల క్షయపు మచ్చలను (Necrotic lesion) ఏర్పరుస్తుంది. 
5 ౧౧౫౫ గాఢతలోనున్న సల్ఫర్‌డయాక్సైడ్‌ వాయువు ఆపిల్‌, ఆల్ఫా-ఆల్ఫా, పత్తి, ద్రాక్ష, ఇతర ధాన్యాల 
. వంటి పంటలకు పెద్దమొత్తంలో నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ వాయువు ఎక్కువకాలం మొక్కలకు 
సోకినపుడు పత్రాలు నిర్హరితంగా మారి తెల్లబడి, మరణిస్తాయి. దీనివలన పంట దిగుబడి గణనీయంగా 
తగ్గిపోతుంది. 1910, 1911 సంవత్సరాలలో ఆనకొండ (4%260%4%), మొంటానా (Montana), (టెయిల్‌ 
(Trail), బ్రిటిష్‌ కొలంబియా (British Columbia) వంటి దేశాలలో లోహాలను కరిగించే కర్మాగారాల 
(Smelters) ద్వారానూ, ఇటుక బట్టీల (Brick Kelns) ద్వారాను వెలువడిన సల్ఫర్‌డయాక్సైడ్‌ వాయువు 
గాఢతకు అధిక శాతం పంటలు దెబ్బతిన్నాయి. రావు మరియు లీ (R20 & Le) వివిధ గాఢతలు గల 
సల్ఫర్‌డయాక్సైడ్‌ ప్రభావాన్ని బ్రయోఫైట్‌మొక్కలపై పరీక్షించి, ఎక్కువ గాఢతలో మొక్కలు చనిపోయినట్టు 
గమనించారు. బ్లాంక్‌ (31121 1966) సల్ఫర్‌డయాక్రైడ్‌ కాలుష్యానికి బ్రయోఫైట్‌ మొక్కలు సూచికగా 
(indicator) పనిచేస్తున్నట్లు భావించారు. | 


124 పర్యావరణ జీవశాస్త్రం 
సల్ఫర్‌డయాక్సైడ్‌ వాయువు పత్రరంధ్రాల ద్వారా పత్రాంతరంలో ప్రవేశించి. నీటిలో కరిగి, 
సల్ఫ్యూరిక్‌ ఆమ్హంగానూ, సల్ఫేట్లుగానూ మారి పత్రాలను నశింపచేస్తాయి. సల్పర్‌డయాక్సైడ్‌ (ప్రభావం 
వల్ల నాపరాయి, చలువరాయి (11౫6 310౧ల) తో నిర్మితమైన అద్భుతమైన కట్టడాలు, విగ్రహాలు చాలా 
వరకు నశిస్తున్నాయి. - 


చి) హైడ్రోజన్‌ సల్రైడ్‌ (Hydrogen Sulphie) : 

తక్కువ లోతుగల నీటి గుంటలు, సముద్రతీర (ప్రాంతాల వంటి పరిసరాలలో జంతు,వుక్ష 
మృతకళబరాలు, ఆకులు, వేళ్ళు, చెత్త చెదారం వంటి కుళ్ళుతున్న పదార్థాల నుండి హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ 
వాయువు వెలువడి వాతావరణంలో కలుస్తుంది. ఇవే కాకుండా అగ్గి పర్వతాల నుంచి లావా స్రవించినపుడు, 
మురికి కాలువల నుంచి, బొగ్గు గనుల నుంచి, సల్ఫర్‌చెలమల (Sulphur Springs) నుంచి కూడా హైడ్రోజన్‌ 
సల్ఫైడ్‌ వాయువులు వెలువడతాయి. భూభాగ వనరుల నుంచి సంవత్సరానికి 60 నుండి 80 మిలియన్‌ 
టన్నుల వరకు, సముద్రావరణం నుంచి సంవత్సరానికి 30 మిలియన్‌ టన్నుల వరకు హై(డ్రోజన్‌ సల్ఫైడ్‌ 
వాయువులు విరివిగా వెలువడుతున్నట్లు అంచనాలు ఉన్నాయి. పరిశ్రమల నుంచి సంవత్సరానికి 3 
మిలియన్‌ టన్నుల హైడ్రోజన్‌ సల్రైడ్‌ వాయువులు వెలువడుతున్నాయి. 


హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాయువు ప్రభావాలు 

ఇది రంగులేని, మురిగిన గుడ్ల వాసన గల విషవాయువు. హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాయువు తక్కువ 
గాఢతలలోనైనా సరే తలనొప్పి, వాంతులు, అలసట, మూర్చ కలగచేయడంతోబాటుగా మరణం వంటి 
మహావిపత్తుకు కూడా దారితీస్తుంది. 5 ౧౧౧౫ గాఢతలో హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాయువు ఆకలిని క్షీణింపజేస్తుంది. 
150 ppm గాఢతలో కంటిపాపలను (COnjuctivitis), కంటి పొరలను (Mucus membranes) 
నశింపజేయగలదు. 550 ౧౧౫౫ గాఢత గల వాయువులో 15 నుంచి 30 నిమిషాలు ఉన్నప్పుడు తీవ్రమైన 
కడుపునొప్పి (Colic), అతినారం (diarrhoea), కఫవాతం (bronchial pneumonia) వంటి ఆకస్మిక 
పరిణామాలు ఏర్పడుతాయి. 700 9% నుండి 900 ౧9౫ గాఢతలో నున్నప్పుడు కొద్ది సెకన్లలోనే 
మరణించే అవకాశాలు ఉంటాయి. హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాయువు శ్వాసరంధధ్రాల ద్వారా, ఊపిరితిత్తులలో 
ప్రవేశించి, వెంటనే రక్త ప్రవాహంలో కల్సిపోయి శ్వాసక్రియ నిలిచిపోయి, మరణం సంభవిస్తుంది. ' 
8 గంటల వరకు హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గాఢత 20 00 కంటే మించినపుడు పరిస్టితులు పూర్తిగా విషమిస్తాయి. 


3. నైట్రోజన్‌ ఆక్షైడ్‌లు (Nitrogen Oxides) 


నైట్రోజన్‌ ఆక్సైడ్‌ వాయువులు కొద్ది గాఢతలో సహజీవావరణంలో ఉంటాయి. నైటోజన్‌ ఆక్సైడ్‌ 
వాయువులలో 95% నైట్రిక్‌ ఆక్సైడ్‌ (N0), 5% నైట్రోజన్‌ డయాక్సైడ్‌ (౦౧), 1% కంటే తక్కువ నైట్రస్‌ 
ఆక్సైడ్‌ (M0), ఇతరాలు ఉంటాయి. పట్టణ (ప్రాంతాలలో దాదాపు 46% నైట్రోజన్‌ ఆక్సైడ్‌ వాయువులు 
పలు రవాణా (ప్రక్రియల ద్వారా, 25% విద్యుదుత్సాదన పద్దతుల ద్వారా, 29% వివిధ వనరుల ద్వారా 
వాతావరణంలోకి వెలువడుతున్నాయి. శిలాజ ఇంధనాలు మండటం వల్ల, పరిశ్రమల నుండి కూడా 
నైట్రోజన్‌ ఆక్రైడ్‌లు కొద్ది మోతాదులలో విడుదల అవుతున్నాయి. నైట్రిక్‌ ఆక్సైడ్‌, నైట్రోజన్‌ డయాక్సైడ్‌, 
నైట్రస్‌ ఆక్సైడ్‌ అనే ఈ మూడు ముఖ్యమైన నైట్రోజన్‌ ఆక్సైడ్‌లను ఇక్కడ చర్చించాము. 


కాలుష్యం 125 


ఎ) నైట్రిక్‌ ఆక్సైడ్‌ (Nitric Oxide) : 


ఇది రంగులేని వాయువు. నైట్రోజన్‌ ఆక్సైడ్‌ వాయువులన్నింటిలోకి నైట్రిక్‌ ఆ ఆకర వాయువు 
కీలకమైన పాత్ర వహిస్తుంది. సహజంగా మేఘాలు రాపిడివల్ల మెరిసినపుడు లేదా ఆక్సిజన్‌, నైట్రోజన్‌ 
వాయువులు మండినపుడు ఈ వాయువు వెలువడుతుంది. 


Ns శః ల = 2NO 
నెటో జన్‌ ఆక్సిజన్‌ నైటిక్‌ ఆక్సైడ్‌ 
నేలల్లో బాక్టీరియమ్‌ల వల్ల అమ్మోనియా ఆక్సీకరణ చెంది నైట్రిక్‌ ఆక్సైడ్‌గా ఏర్పడుతుంది. 
బాక్టీరియా 
4 NH, + 50 = 4NO + 6%0 
అమ్మోనియా ఆక్సీజన్‌ నైట్రిక్‌ ఆక్సైడ్‌ నీరు 


నైట్రిక్‌ ఆక్సైడ్‌ వాయువు నత్రికామ్లం తయారీలో, ఇతర రసాయనిక (ప్రక్రియలలో పారిశ్రామిక 
రంగం నుండి పెద్ద మొత్తంలో విడుదలవుతుంది. అంతే కాకుండా అధిక ఉష్ణోగ్రతలో మండుతున్న 
గ్యాసోలిన్‌ (2501౧౭) వాయువు నుండి కూడా ఇది పెద్దమొత్తంలోనే వెలువడుతుంది. 


ఈ నైట్రిక్‌ ఆక్సైడ్‌ వాయువు వాతావరణంలోని. ఇతర రసాయన చర్యల పరంపరలకు లోనై 
విష్షప్రాయమైన నై(ట్రోజన్‌ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఇది వాతావరణంలో అనేక కాంతి రసాయన 
(Photochemical Reactions) చర్యలకు లోనై పెలిల్‌ కర్చన పదార్జాలతోకలిసి పెరాక్టి అసిటైల్‌ నైట్రేట్‌ 
(PAN), ఓజోన్‌ (0,), కార్బోనిల్‌ సమ్మేళనాల (Carbonyl Compounds) వంటి ద్వితీయ కాలుష్యకాల 
ఉత్పాదనకు తోడ్పడుతుంది. వాతావరణంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ వాయువుల పాత్ర, వాయుకాలుష్యం గూర్చి 
అనేక వ్యాసాలు వెలువడ్డాయి. (Stephens, 1961; Altshuller and Bufalini, 1965; Demorjian et al 
974; Petts and Finlayson, 1975; Tuesday, 1976; Suzuki etal, 1978). ఈ పరిశోధకులు తమ 
వ్యాసాలలో నైట్రిక్‌ఆకై క్ర్రైడ్‌ (ప్రభావం వల్ల వాయు కాలుష్య దుష్పరిణామం. ఎంతవరకుంటుందనేది పూర్తిగా 
తెలుపలేదు. అయినప్పటికీ ఈ వాయువువల్ల కలుషితమైన వాతావరణం జీవులపైన అనారోగ్య 
సంబంధమైన దుష్పరిణామాలను చూపుతుందనడంలో సందేహం లేదని చెప్పవచ్చు. 


బి) నెటోజన్‌ డయాక్సైడ్‌ (Nitrogen dioxide) : 

నైట్రిక్‌ ఆక్సైడ్‌ వాయువు, గాలిలోని ఆక్సిజన్‌ (0, ) తో కలిసినపుడుగాని, లేదా ఓజోన్‌ (0) తో 
కలిసినపుడు గాని విషపూరితమైన నైట్రోజన్‌ డయాక్సైడ్‌ వాయువు ఏర్పడుతుంది. 

నైట్రోజన్‌ డయాక్సైడ్‌ ఎరువు గోధుమ వర్గాన్ని కలిగిఉంటుంది. మహానగరాలలో ఈ వాయువు 
మూలంగానే కాంతి రసాయన పొగమంచు ఏర్పడుతుంది. 1 pp గాఢతలో నున్న నైట్రోజన్‌ డయాక్సైడ్‌ 
వాయువును స్వల్పకాలం శ్యాసించినట్రైతే శ్వాసకోశాలలో (417601 బాధతో కూడిన 'ఎంఫిసెమి 
(Emphysema) అన్న వ్యాధి సోకుతుంది, దీనివల్ల ఊపిరితిత్తులలో ఒకవిధమైన ('ద్రవపదార్హం (స్రవించబడి 
శ్వాసనిలిచిపోతుంది. 1 001 నుండి 3 ౧౧౫ గాఢతలో ఎక్కువకాలం లేదా 5 ppm గాఢతల్‌ 8 గంటల 
కాలం జీవరాశులు సంచరించినపుడు మరణానికి గురవుతాయని మాక్టిమమ్‌ అల్లోవబుల్‌ కాన్‌సెం(ట్రేషన్‌ 
(MAC) వివరాల ద్వార తెలుస్తుంది. 20 ppM గాఢతలో కొద్ది క్షణాలలోనే ప్రాణహాని కల్గుతుంది. 


126 పర్యావరణ జీవశాస్త్రం 


సిగరెట్టలో, చుట్టలలో 3309p[ నుండి 150000 గాఢత గల నైట్రోజన్‌ డయాక్సైడ్‌ వాయువులుంటాయి. 
అందువల్లనే పొగత్రాగే వారికి తరచూ శ్వాసకోశవ్యాధులు సంక్రమిస్తాయి. 


' నైట్రోజన్‌ డయాక్సైడ్‌ వాయువు మొక్కలకు హానికరమైంది. 0.3 ౧౧౫౫ నుండి 0.5 0౧౫ గాఢతలో 
10 నుండి 20 రోజుల వరకు మొక్కలనుంచినపుడు మొక్కల పెరుగుదల నిలచిపోతుంది. 1000 
గాఢతలో 8 గంటల కాలంలోనే పెరుగుదల ఆగిపోతుంది. 4000 నుండి 8 00% గాఢతలో 1 నుండి 
4 గంటలకాలంలో మొక్కల పత్రాలు దెబ్బతిని నళిన్తాయి. 


ఫి) నైట్రస్‌ ఆక్సైడ్‌ (Nitrous Oxide) : 
సహజావరణంలో నైట్రస్‌ ఆక్సైడ్‌ వాయువు దాదాపు 0.50 ౧౫ గాఢతలో ఉంటుంది. 
భౌమావరణంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ సరాసరి గాఢత 0.25 pp ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. అయితే. 


ఈ నామమాత్రపు గాఢతలో నున్న నైట్రస్‌ ఆక్సైడ్‌ వాయువు, వాయుకాలుష్యానికి దోహదపడదని 
శాస్త్రజ్ఞుల అభిప్రాయం. 


ఆమ్ల వరాలు (Acid Rains) : 


ఆమ్ల వర్గాలలో సల్ఫ్యూరిక్‌ ఆమం, నత్రికామ్లం అనే రెండు అకర్బన శక్తివంతమైన ఆమ్లాలు 
(ప్రధానంగా కనిపిస్తాయి. వివిధ కర్మాగారాలలో, యంత్రాలలో, పరిశ్రమలలో, వాహనాల నుంచి నైట్రోజన్‌ 
ఆ క్సైడ్‌లు, సల్ఫర్‌ ఆక్సైడ్‌లు పొగగొట్టాల ద్వారా వాతావరణంలోకి విడుదలవుతాయి. ఈ ఆక్సైడ్‌లు 


దీర ర్భకాలంగా వాతావరణంలో ఉండడం వల్ల ల్ల ఆక్సీకరణ (Oxidati0n) జరిగి సల్ఫ్యూరికామ్హం, నత్రికామ్హంగా 
మ్‌ ఏర్పడతాయి. 


3No, + Ho రాసా. 2HNo, + No 
నైట్రోజన్‌ డయాక్సైడ్‌ నీరు నత్రికామ్లం నైట్రిక్‌ఆక్రైడ్‌ 
250. షః 0, జ 250, 
సల్ఫర్‌ డయాక్సైడ్‌ ఆక్సిజన్‌ వ. సల్ఫర్‌ట్రయాక్సైడ్‌ 
ఏ౦, +t Ho —e తాం 
సల్ఫర్‌ ట్రయాక్సైడ్‌ నీరు సల్ఫ్యూరిక్‌ ఆమ్లం 


పై విధంగా ఏర్పడిన నత్రికామ్మం, సల్ఫ్యూరిక్‌ ఆమ్లం వాతావరణంలోని తేమలో కరిగిపోయి తిరిగి 
,మంచురూపంలో ఆమ్హ వర్గాలు కురుస్తాయి. లేదా ఇవి ఒక్కొక్కసారి వాతావరణంలోని మేఘాలలోనే . 
లేదా పొగమంచులోనే కొంతకాలం ఆగి ఉండవచ్చు. వర్షాకాలంలో మాత్రం ఈ ఆమ్లాలు వర్షపు నీటిలో 
పూర్తిగా కరిగి వర్షంతో పాటు భూఉపరితలాన్ని SS 

ఆమ్ల వర్షాలు కురిసినపుడు అవి విపరీత దుష్పరిణామాలకు దారితీస్తాయి. నేలల్లో ఆమ్షత్వాన్ని 
పెంచి జీవుల మనుగడనే దెబ్బతీస్తాయి. వ్యవసాయ పంటల ఉత్పాదన తగ్గిపోతుంది. అడవులు 
నశిస్తాయి. అపురూప పురావస్తువులు (110౧౪౧26౧6), శిలావి[గ్రహాలు ($20069), వంతెనలు, కంచెతీగలు, 
రైలుపట్టాలు (12111285), అద్భుత. భవనాల వంటి అనేక కట్టడాలు ఆమ వర్షాలకు బలైపోతున్నాయి. 
ప్రపంచంలో ఆమ్షవర్వాల మూలంగా ప్రతి సంవత్సరం దాదాపు 1450 మిలియన్‌ డాలర్ల విలువైన 


కొలుస్యం 127 


కట్టడాలు, వస్తువులు తరిగిపోయి నష్టపడుతున్నాయి. సెయింట్‌పాల్‌ కాథెడ్రెల్‌లో శిలాకట్టడాలు (5106 
౪70౫0 ప్రతి 100 సంవత్సరాలకు ఒక అంగుళం తరిగిపోతున్నాయి. సల్ఫ్యూరిక్‌ ఆమ్ల వర్షం వల్ల బ్రిటిష్‌ 
పార్తమెంట్‌ భవనం తీవ్రంగా దెబ్బతింది. 
ఆమ వర్షాల వల్ల నేలలోని కాల్షియమ్‌ (Ca), పాదరసం (Hg) వంటి భారలోష హాలు (heavy metals), 
వివిధ శిలలు కరిగిపోయి, నిటి టంతో బావులు, చెరువులు, సరస్సులు, నదులు, సము(ద్రాల వంటి 
జలాశయాలలోని (ప్రవేశించి నీటిని కలుషితం చేస్తున్నాయి. ఆమ్లీకృతమైన సరస్సులలో కాడ్మియమ్‌ 
(C4), సీసం (Pb), అల్యూమినియమ్‌ (41), మాంగనీసు(Mn), జింక్‌ (ము, రాగి (C1), నికెల్‌ (Ni) 
మొదలైన లోహాలు కూడా అధిక 'మోతాదుల్లో ఉన్నట్టు తేలింది. ఈ లోహాలు సాధారణ మోతాదును 
_మించినపుడు నీటిమొక్కలు, నీటి జంతువులకు విషప్రాయంగా మారతాయి. ఈ నీటిని రక్షిత 
మంచినీటిగా వాడినపుడు మానవునికి తీవ్రమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. ఆమ్హ వర్షాల (ప్రభావంతో 
నిరే కాకుండ, వాయువు కూడా కలుషితమై జీవావరణానికి ఆరోగ్యరీత్యా తీరని ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. 
ఆమ్మ వర్షాల మూలంగా అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రంలో 200 సరస్సులు పూర్తిగా 
కలుషితమై నిర్జీవం (1621) గా మారిపోయాయి. ఆమ్ల వర్షాల (ప్రభావంతో స్వీడన్‌లో 900 సరస్సులు, 
నార్వేలో 1500 సరస్సులు, చేపలకు ఆశ్రయమివ్వలేక నిర్జీవంగా తయారయ్యాయి. అందుకే ఈ 
సరస్సులును 'చేపల మరుభూమి’ (Fish grave yard) అంటారు. కెనడాలోని 4000 సరస్సులలో నీరు 
ఎక్కువ మోతాదులలో ఆమ్టీకృతమైనందువల్ల వివిధ రకాల చేపలకు ఆశయం లేకుండా పోయింది. ఇదే 
పరిస్థితి ఇంకా కొనసాగినట్రైతే కేవలం కెనడాలోనే దాదాపు 48,000 సరస్సులలో చేపలు పూర్తిగా 
నశించగలవని శాస్త్రవేత్తల అంచన, 
పశ్చిమ జర్మనీలో 8% అడవులు ఆమ్ల వర్గాల వల్ల అంతరించిపోయాయి. ఇంతే కాకుండ 18 
మిలియన్‌ ఎకరాల అడవులు ప్రమాదస్థితిలో ఉన్నట్టు తేలింది. దీని మూలంగా ఒక బిలియను డాలర్ల 
నష్టం ఎర్బడనున్నట్లు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. 
స్విట్టర్లాండ్‌, నెదర్లాండ్స్‌, జెకోస్టోవేకియా వంటి దేశాలలో కూడా ఆమ్హవర్గాలవల్ల (ప్రతి సంవత్సరం 
దాదాపు 500 మిలియన్‌ డాలర్ర వ్యవసాయ పంటలు నష్టమవుతున్నట్టు, పర్యావరణ విజ్ఞానం, సాంకేతిక 
శాస్త్రం (Environmental Science and Technology) అన్న అమెరికా పత్రిక వెల్లడించింది. 
యూరపు ఖండంలోని అన్ని దేశాలకంటే (బ్రిటన్‌లో అత్యధికంగా సల్పర్‌ డయాక్సైడ్‌ 
వెలువరించ బడుతోంది. అందువల ల్ల మధ్య యూరపు, దక్షిణ స్కాండినేవియా వంటి దేశాలు తరచూ ఆమ్ల. 
వర్షాలకు గురవుతున్నాయి. 1974లో స్కాట్‌లాండ్‌ పై పడిన ఆమ్రవర్తాలు, వెనిగర్‌ (Vinegar) 
పిహెచ్‌ గాఢత 2.4 కంటే అధిగమించింది. ఈ ఆమ్షవర్షాల ఆమ్లత్వం సాధారణ వర్గాలకంటే 
500 రెట్టు. అధికంగా ఉంది. ఈ ఆమ్లవర్షాల ఆమ్హత్వం రికార్డు ప్రపంచ స్థాయికి చేరిందని 
OBSERVER పత్రిక పేర్కొంది. ప్రస్తుతం బ్రిటన్‌లో కురుస్తున్న మంచు అత్యధిక గాఢతలో 
ఆమ్హత్వాన్ని కల్లి ఉంది. ఈ మంచు త్వరగా కరుగకపోయినటైతే క్రమంగా 'పాల్యూషన్‌ టైమ్‌ బాంబ్‌ 
(Pollution Time Bomb) గా మారే అవకాశాలున్నట్టు OBSERVER పత్రిక హెచ్చరించింది. ట్రై 
మరియు వేల్స్‌ నదులు (Twy॥ and Wales rivers) అవధులను మించి ఆమ్షత్వాన్ని కల్లీ ఉండడం వల్ల 
చేపలకు ఆశ్రయాన్ని కల్పించలేకపోతున్నాయి. 


2 
స్‌ పర్యావరణ జీవశాస్త్రం 


పట్టిక 5(1).1 యూరపు దేశాలలో సల్ఫర్‌ విడుదల-నిలువల పట్టిక 


క్ర.సం, సల్ఫర్‌ విడుదల .._ నల్ఫర్‌ నిలువలు 


దేశం (టన్నులుణ1000) (టన్నులు1000) | 
అల్బేనియా 


ul 
0 


G1 

(అ) 
లౌ 
ఇ 


nw 

పానీ 

౮] 
లు 
య్‌ 
(నాశ 


ఆ(స్టయా 
బెల్జియం 161 


ర్‌ 
Ha 
లు 
శవ 


బల్గేరియా 
| జెకొస్తోవేకియా 


౮1 
అ 
(వ 


346 


1500 1301 
| డెన్మార్క్‌ 228 109 
. ఫిన్‌లాండ్‌ 

ఫ్రాన్స్‌ 

జర్మన్‌ డెమో(క్రటిక్‌ రిపబ్లిక్‌ 





7 


Mn 
మే 
యం 


కా) 
క 
న్‌ు. 


1800 1272 


2000 778 


జర్మని (యఫ్‌.జి.ఆర్‌) 


Ee 


1815 


1158 


Hl 


— 
ను 
“యూ 
ల 
౮ 
(౮| 
స) 


mm 
mm 
౮1 
ఆం 


న్‌ ఇక న 
| లూ 


హంగరీ 


~~ 

O11 

య 
యు 
ల 
~*~] 


oxy} 
(గాలే OT | i 


ఐస్‌ల్యాండ్‌ 


ఐరాండ్‌ 
రా 


—_ 


ఫతే 


ఇటలీ _ 2200 
లగ్జమ్‌బెర్ష్‌ 
నెదర్‌లాండ్స్‌ 
పోలండ్‌ 
పోర్చుగల్‌ 
రుమేనియా 


1232 


కైలాామే 


6. 


[| . 


(న 


17. 


HM 
(ఇ 


4 


pal 


7 


— 


EE 2150 1330 


20. 


.00 
(ఆ) 
mm 
Ot 
౮1 


21. 


ఖీ 

ల 

ళా 
షే 
"అ 
~] 


స్పెయిన్‌ 
స్వీడన్‌ 


1000 


3. 7 


గం 
ta 


స్విట్టర్‌లాండ్‌ 


7 
2560 
6. యుగొస్టేవియా 1475 


రా [౧ 
౮ [లే 
~] 
ఆ] 
0౮0 
© 


యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 


[గ 


oo ft | శి 
ha 
DE ౩ 


1093 


కాలుష్యం 129 
ఆమ్ల వర్షాలకు కారణభూతమై నేరం చేసిన దేశమొకటైతే, ఆమ్హ వర్గాలకు బలి అవుతున్న దేశం 
ఇంకొకటి అవుతుంది. ఎందుకంటే భౌమావరణానికి సరిహద్దులుండవు. ఒక ప్రాంతంలో విడుదలైన 
విషవాయువులు, గాలి వాటం చేత వేరొక (ప్రాంతానికి తరలించబడి, అక్కడ తేమతో కల్సి చల్లబడి, ఆమ్ల 
వర్గాలుగా కురుస్తున్నాయి. స్వీడన్‌, కెనడా వంటి దేశాలు ఆమ్హ వర్షాలకు తరచూ గురవుతున్నాయి: ఉత్తర 
' అమెరికాలోని పెట్రోకెమికల్‌ విభాగాల నుంచి విడుదలైన విషవాయువులు పెనుగాలుల ద్వార కెనడా దేశం 
మీదుగా వీచడం వల్ల ఆ దేశం తరచూ ఆమ్ల వర్షాలకు గురి కావలసివస్తుంది. అదేవిధంగా (బ్రిటన్‌, (ఫ్రాన్సు 
మొదలైన పారిశ్రామిక దేశాలనుంచి వెలువడ్డ విషవాయువులు స్వీడన్‌ దేశంసైన ఆమ్లవర్గాలు కురిపిస్తున్నాయి. 
దీని మూలంగా స్వీడన్‌లోని అడవుల పెరుగుదల 15% తగ్గుతుందని స్వీడిష్‌ సైన్స్‌ అకాడమీ వారి 
AMBIC పత్రిక తెలిపింది. అదే విధంగా నార్వే, డెన్మార్క్‌, పశ్చిమ జర్మనివంటి దేశాలు కూడా ఆమ్షు 
వర్గాలకు తరచూ గురవుతున్నట్లు AMBIC పత్రిక తెలిపింది. కొన్ని దేశాలు అత్యధిక మోతాదులలో 
విషవాయువులను వదిలినప్పటికీ అవి ఈ వాయువుల దుష్ఫలితాలను అనుభవించడం లేదు. అయితే 
తక్కువ మోతాదులలో విషవాయువులను విడుదల చేసే కెనడా వంటి దేశాలు మాత్రం ఎక్కువగా ఆమ్ల 
వర్గాలకు బలైపోతున్నాయి. అందువల్ల ఆమ్హవర్గాలు వివిధ దేశాల మధ్య ఒక పెద్ద రాజకీయ సమస్యగా 
మారి విలయతాండవం చేస్తుంది. నిజానికి ఆమ్లవర్గాల సమస్య భయంకరమైన అంతర్జాతీయ సమస్య. 
ఈ సమస్య ఇంకా విషమించినపుడు చిట్ట చివరకు అ(ప్రకటిత రసాయన యుద్దం (undeclared 
chemical war) సంభవించగలదని శాస్త్రజ్ఞులు ఆందోళనలను వెలిబుచ్చుతున్నారు. 


అభివృద్ది చెందుతున్న భారతదేశం వంటి తృతీయ దేశాలు ముందుకు వచ్చి ఆమ్హ వర్గాల 
సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. లేకపోతే ఆమ్మ వర్షాల వల్ల భూములు నిస్సారమై, 
_నిరుపయోగమైపోనున్నట్లు EARTH SCAN పత్రిక సంపాదకుడు 0010 Mc Cormic హెచ్చరించారు. 
కలకత్తా బొంబాయి, ఢిల్లీ కాన్ఫూరు, నాగపూరు, పూనా వంటి పారిశ్రామిక పట్టణాలలో వర్షం 
పిహెచ్‌ గాఢత కీలకస్టాయికి చేరినట్టు రికార్డుల వల్ల తెలుస్తుంది. భారతదేశంలో పెట్రోలు శుద్ది 
కర్మాగారాలు, థర్మల్‌ శక్త్యాగారాలు మొదలైన యంత్రాలనుండి ప్రతి సంవత్సరం దాదాపు 
850 టన్నుల సల్ఫర్‌డయాక్సైడ్‌ వాయువులు వెలువడుతున్నట్టు ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రా 
విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ వార్డనె (Varshney) తెలుపుతున్నారు. డా॥ డి.యన్‌. కెల్కర్‌ 
(Dr. D.N. Kelkar, Air Monitoring Section, BARC) బొంబాయి వంటి మహానగరాలలో 
పరిశ్రమల ద్వారా వెలువడుతున్న సల్ఫర్‌డయాక్సైడ్‌ వాయువులు “తరచూ ఆమ్హ వర్షాలకు దారి 
' తీస్తున్నాయని హెచ్చరించారు. ఆమ్హ వర్గాల సరాసరి పిూచ్‌ విలువ కలకత్తాలో 5.80, హైద్రాబాద్‌లో 
5.73, మద్రాసులో 5.85, ఢిల్లీలో 6.21, బొంబాయిలో 4.80 ఉన్నట్టు BARC వారి సర్వేలో వెల్లడయ్యింది. 
'4. ఓజోన్‌ (02019) 
ఓజోన్‌ వాయువు భూగ్రహం చుట్టు భూ ఉపరితలం నుండి 25 కి.మీ. ఎత్తు వరకు (స్టాటావరణంలో 
సూక్ష్మ ప్రమాణంలో ఉంది. వాతావరణంలో దీని అత్యధిక గాఢత 1 కిలో (గ్రాముకు 10 మిల్లీ 
(గ్రాములుంటుంది (1Omg/ke") సము(ర మట్టంలో దీని గాఢత 0.5 ppm ఉంటుంది. దీని 'గాఢత 
తరచూ మార్పుకు లోనవుతుంది. ఓజోన్‌ గాఢత శీతాకాలంలో 0.02 ppm ఉంటూ వేసవి కాలంలో 


1 క 
30 పర్యావరణ జీవశాస్త్రం 
0.07 ppm వరకు పెరుగుతుంది. సాధారణంగా సల్ఫర్‌ డయాక్సైడ్‌, నైట్రోజన్‌ డయాక్సైడ్‌, ఆల్‌డిహైడ్‌ల 
వంటి ఆక్సిజన్‌ సంబంధిత అణువులు సూర్యుని నుండి వెలువడిన అతి నీలలోహిత కిరణాల (10162 


Violet radiations) ను [గ్రహించడం వల్ల ఓజోన్‌ ఉత్పత్తి అవుతుంది. 
అతినీలలోహిత కిరణాలు 


No, లా సరి లా 0* + NO 
నైట్రోజన్‌ డయాక్సైడ్‌ ' ఉద్రిక్తత అణు ఆక్సిజన్‌ నైట్రిక్‌ ఆక్సైడ్‌ 
చెందిన నైట్రోజన్‌ 
డయాక్సైడ్‌ 
0*. + రా 0, 
అణు ఆక్సిజన్‌ ఆక్సిజన్‌ ఓజోన్‌ 


నైట్రోజన్‌ డయాక్సైడ్‌ (1/0) వాయువు సూర్యుని నుండివిడుదలైన అతినీల లోహిత కిరణాలను 
(గ్రహించి ఉద్రిక్తత చెందిన నైట్రోజన్‌ డయాక్సైడ్‌ (Excited Molecule of NO,) గా మారి క్రమంగా అణు 


ఆక్సిజన్‌ (Atomic Oxygen = 0*) గా మారుతుంది. ఈ అణు ఆక్సిజన్‌ సాధారణ ఆక్సిజన్‌తో కలిసి 
ఓజోన్‌ వాయువుగా మారుతుంది. 


(స్తాటావరణంలో భూ ఉపరితలం నుండి 35 కి.మీ. ఎత్తులో ఓజోన్‌ పొర గొడుగు మాదిరిగా 
నిలిచి భయంకరమైన, హానికరమైన సౌరవికిరణాల బారి నుండి జీవావరణాన్ని రక్షిస్తుంది. ఓజోన్‌పార 
30004) లోపునున్న అన్ని రకాల అతినీలలోహిత-బి-వికిరణాలను (UV-B-Radiations) 
(గ్రహించి, వడబోసి, జీవావరణాన్ని, జీవులను కాపాడటమే కాకుండా భౌగోళిక ఉష్ణోగ్రత మదింపు 
(Thermal budget of Earth) ను సరిచేస్తుంది. జీవి మనుగడకు ఈ మాత్రం ఓజోన్‌ తప్పకుండా 
అవసరముంటుంది. వాతావరణ కాలుష్యం వల్ల. పెద్ద మొత్తంలో ఓజోన్‌ హరించబడి ఖాళీ 
అయినటైైతే జీవావరణ వ్యవస్థకు మహావిపత్తు సంభవించగలదని శొస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. 

కొన్ని సంవత్సరాల (క్రితం నుండి భూ ఉపరితలంపై నున్న (స్టాటావరణంలోని ఓజోన్‌ పొరలో 
ఓజోన్‌ గాఢత క్షోరోపూరోకార్చన్‌ల (Chlorofluro Carbons = CFG) ప్రభావం వల్ల క్షీణిస్పోంది. 
మానవుని కార్యకలాపాల ద్వార విడుదల అవుతున్న సహింపశక్యం కాని క్లోరోప్పూరోకార్చన్‌ న సమే శ్రనాలు 
(CFC5) వాతావరణంలో ప్రవేశించి క్రమంగా (స్థాటావరణంలోని ఓజోన్‌తో చర్యలు జరిపి, ఓజోన్‌ 
గాఢతను హరింపజే స్తున్నాయి. కేవలం మానవుడు ఉత్పత్తి చేసిన కాలుష్యాల మూలంగా 
అంటార్కిటా పై నున్న ఓజోన్‌ పొర, గాఢత 4% క్షీణించింది. అప్పర్‌ అట్మాస్‌ఫియర్‌ (ప్రోగ్రాం ఫర్‌ 
నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మిని(స్టేషన్‌, డైరెక్టరు అయిన శ్రీ రాబర్ట్‌ వాట్సన్‌ ఓజోన్‌ను 
హరింపజేసే కాలుష్యకాలను అదుపు చేయని పక్షంలో ప్రపంచ ఉష్ణోగ్రత 5.5౦ పెరిగే అవకాశోలున్నుట్లు 
జోస్యం చెప్తున్నారు. వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినపుడు ధృవాలలోని మంచు కరిగి నదీపరివాహ 
ప్రాంతాలలోనూ సముద్రాలలోనూ నీటి మట్టం పెరిగి, వరదలు సంభవించి, జననష్టం, ధననష్టం 
వ్యాధుల సం(క్రమణ, వ్యవసాయం దెబ్బతినడం వంటి అనేక దుష్పరిణామాలు ఏర్పడనున్నాయన 
వాతావరణ శాస్త్రజ్ఞులు -ఏకకంఠంతో . హెచ్చరిస్తున్నారు. అదే విధంగా సాధారణ ఓజోన్‌ గాఢ 
అధికమైనపుడు కూడా జీవావరణానికి తీరని (ప్రమాదాలు వాటిల్లే అవకాశాలుంటాయి. 


131 
పట్టిక 5(11).2 మానవుని ఆరోగ్యంపై ఓజోన్‌ (ప్రభావం 
ఓజోన్‌ గాఢత ఓజోన్‌ ప్రభావం 
0.2 ppm ఎలాంటి ప్రభావాలు ఉండవు 
0౧3౧౧౫” ముక్కు, గొంతు దురద 
1.0 ppm to 3.0 ppm రెండుగంటల తర్వాత అధిక అయాసం 
9.0 ppm ఉధృతమైన శ్వాసకోశబాధ (Severe pulmonary edema) 


1.0 ppm గాఢత గల-ఓజోన్‌ అయాసాన్ని అధికం చేస్తుందని పై పట్టిక ద్వార తెలుస్తుంది. 
ప్రయోగశాలల్లో 0.5 ppm కంటే తక్కువ గాఢత గల ఓజోన్‌లో ఎలుకల నుంచినపుడు అవి బాక్టీరియమ్‌లను 
తట్టుకునే శక్తిని కోల్పోవడం వల్ల ఆ ఎలుకలకు బాక్టీరియమ్‌లు సోకాయి. గిన్నీ పందుల (61164 Pigs) 
ను అదే గాఢత గల ఓజోన్‌లో ఉంచినపుడు వాటి శ్వాసక్రియ రేటు పెరిగింది. 


పట్టిక 5(1).3 మొక్కలపై ఓజోన్‌ ప్రభావం 


మొక్క ఓజోన్‌ గాఢత. 
ppm లో 






మొక్కలను ఓజోన్‌ 
లో ఉంచినకాలం 


ప్రభావాలు 






ముల్లంగి 0.05 ppm రోజుకు 8 గంటల 


చొప్పున 20 రోజులు 


50% తక్కువ దిగుబడి 


పరాగరేణువుల అంకురణ, 
_ పొగాకు 0.10 ppm 5.5 గంటలు పరాగనాళం పెరుగుదల 50% - 
తగ్గుతుంది 


0.02 ppm ఓజోన్‌ గాఢతలో పొగాకు, ముల్లంగి, టొమాటో, చిక్కుడు మొదలైన మొక్కలను 
ఉంచినపుడు అవి చాలా వరకు నశించాయి (Papetti and Gilmore, 1971): ఓజోన్‌ ప్రభావం వల్ల 
మొక్కలపైన ఎలాంటి వ్యాధి లక్షణాలు గల మచ్చలు ఏర్పడకుండానే మొక్కల పెరుగుదల ఆగిపోతుంది. 
15 ppm నుంచి 20 ppm ఓజోన్‌ గాఢతలో మొక్కల నుంచినపుడు పత్రాల పై మచ్చలు, అంచుల వెంబడి 
మరకలు ఏర్పడి పెరుగుదల నిలచిపోతుంది. 

ఓజోన్‌ వాయువు పత్తినారలు, నైలాన్‌, పాలిఎస్టర్‌ వివిధ రంగులతో చర్యలు జరిపి వాటిని 
నష్టపరుస్తుంది. 


లు 


5. ఫ్లోరైడ్‌ సమె శ్రళనాలు (Fluoride Compounds) 


కొన్ని స్టోరైడ్‌ సమ్మేళనాలు కొద్ది ప్రమాణాలలో మానవునికి అత్యంత ఆవశ్యకమైనవి. ఇవి దంత 

CP ’ 

క్షయాన్ని హరిస్తాయి. కానీ అవసరాన్ని మించిన ప్రమాణాలలో ఇవి అత్యంత 'ప్రమాదకరంగ పరిణమిన్తాయి. 
వో నికి గురైనపుడు, ఆ 

వాతావరణంలో ఫ్లోరైడ్‌ సమ్మేళనాలు అవధులు మించిన గాఢతలో నుండి కాలుష్యా రైనపుడు, 


132 పర్యావ। 


కాలుష్యాన్ని ఫ్టోరోసిస్‌ (Fluorosis) అంటారు. ఫ్లోరోసిస్‌ కాలుష్యం ఒక (ప్రబలమైన (ప్రజి 
భారత దేశంతో పాటు, 1.5.A., ఇటలీ, హాలెండ్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, స్విట్టర్‌ల్యాం( 
అనేక ఆఫ్రికా దేశాలు, అనేక దక్షిణ అమెరికా దేశాలు కూడా ఈ ఫ్లోరోసిస్‌ సమస్యను ఎదుర్‌ 
ముఖ్యంగా భారతదేశంలో రాజస్ట్రాన్‌, గుజరాత్‌, పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, 

తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఫ్లోరోసిస్‌ కాలుష్యం ఎక్కువగా ఉంది. 
ఫాస్పేటు ఎరువుల కర్మాగారాల నుండి, అల్యూమినియమ్‌ -ఉత్సాదన కర్మా 
సిరామిక్‌ కర్మాగారాల నుండి, రిఫ్రిజిరీటర్హ నుండి, ఆకాశ క్షిపణుల (ఉలం301 Prope 
వివిధ రవాణా వాహనాల నుండి, స్టోరినేటెడ్‌ ప్లాస్టిక్‌ కర్మాగారాల నుండి, యురేనియమ్‌ ( 
(Th) వంటి అపురూపమైన ఖనిజాల (Rare earths) నుండి ఫ్లోరైడ్‌ సమ్మేళనాలు ఉత్పన్న. 
ఈ ఫ్లోరోసిస్‌ కాలుష్యం సాధారణంగా వాయురూపంలో గాని, దుమ్ము-ధూళి (Particu 
గాని ఉండి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది: సాధారణంగా పట్టణాలలో ఫ్లోరైడ్‌ సమే, 
గాఢత ఒక ఘనపు మీటరుకు 0.05 8 ల కంటే తక్కువగానే ఉంటుంది. అయి 
ప్రాంతాలలో మాత్రం ఇవి ఎక్కువ గాఢతలో కూడా ఉన్నట్లు రికార్డు చేయబడింది 
ఇటాలియన్‌ అల్యూమినియమ్‌ ఫ్యాక్టరీ ప్రాంతంలో ఒక ఘనపు మీటరు వాయువులో 15. 
సమ్మేళనాలు ఉన్నట్టు కనుక్కున్నారు. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు రోజుకు సరా 

ఫ్లోరైడ్‌ సమ్మేళనాలను శ్వాస(క్రియ ద్యారా పీల్చుకుంటున్నారు. . 

ఫోరైడ్‌ సమ్మేళనాలు కర్మాగారాలకు సంబంధించిన చిమ్నీ గొట్టాల పాగ నుంచి 
మందులు పిచికారి చేయడం వల్ల , రసాయనాలు, ఎరువుల, వాడకం వల్ల, అగ్ని పర్వతా 
ఉత్పన్నమై వాతావరణంలోకి వ్యాపిస్తాయి. ఈ ఫ్లోరైడ్‌ సమ్మేళనాలు మొక్కల పత్రాలపై 
పత్రరం(ధ్రాల ద్వార ఇతర వృక్ష భాగాలకు చేరుకుంటాయి. ముఖ్యంగా ఈ ఫ్లోరై 
ప(త్రపుటంచులలో, పత్రాగ్రాలలో నిలువ చేయబడి క్రమంగా నిర్హ రితం (Chlorosis), 
(Necrosis) వంటి వ్యాధులకు గురై చివరకు మొక్కలు చనిపోతాయి. పైన్‌ (2120) వంటి కో! 
టిస్‌బ్న (Tip burn) వంటి వ్యాధులు కలుగుతాయి. జంతువులకు, మానవులకు ఫో 
త్తిక ద్యార, ఆహారపు. గొలుసు ద్వార, నీటి ద్వార సంక్రమించి వివిధ వ్యాధులను క్‌ 


6. హైడ్రోకార్సన్‌లు (Hydrocarbons) 


హైడ్రోజన్‌, కార్బన్‌ పదార్దాల సమ్మిళితాలనే హైడ్రోకార్బన్‌ సమే శ్రళనాలు లేదా" 
అంటారు. వాహనాలలోని కార్పొరేటర్లలో గ్యాసోలిన్‌ ఆవిరి చెందడం వల్ల, కార్డు, ట్రక్కు€ 
వాహనాల (క్రాంక్‌ కేస్‌ల ద్వారా హైడ్రో కార్చన్‌లు వాతావరణంలోకి విసర్దింపబడి 
కలుషితం చేస్తాయి. ప్రతి సంవత్సరం కేవలం US. పట్టణాలలోనే 19.8 మిలియన్‌ టన్నుల 
వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి (Environmental protection Agency, 196; 
ద్విచక్ర, త్రిచక్ర, చతుర్‌చక్ర వాహనాల వల్ల హైడ్రోకార్బన్‌ సమ్మేళనాలు అధికంగా ఉత్పన్న 
కేవలం ఢిల్లీ, బెంగుళూరు మహానగరాలలో ద్విచక్రుత్రిచ క్ర వాహనాల ద్వారా దాదాపు 65% 
ఉత్పన్నమవుతున్నాయి. (ప్రస్తుత వాహనాల పెరుగుదల సంఖ్యను కచ్చితంగా ఆ 


కాలుష్యం 133 
రానున్న కొద్ది కాలంలోనే హై(డ్రోకార్బన్‌ల కాలుష్యం మొత్తం కాలుష్యంలో 80% వరకు పెరుగగలదని 
హెచ్చరికలున్నాయి. ఇంధనం మండటంవల్ల 60%, ఇంధనం సరిగా మండకపోవడం వల్ల 40% 
హైడ్రోకార్చన్లు ఉత్పన్నమవుతాయి. 

బెంజిన్‌, బెంజ్‌పైరిన్‌, మిథేన్‌ మొదలైన హైడ్రోకార్బన్‌లు ముఖ్యమైన కాలుష్యకాలు, ఈ 
మూడింటినే ఇక్కడ సూక్ష్మంగా చర్చించాము. 
ఎ) బెంజిన్‌ (8లn2లుల) : 

బెంజిన్‌ (61) అత్యధికంగా మండే స్వభావం గల రంగులేని హైడ్రోకార్బన్‌ ద్రావణం. ఇది 
గ్యాసోలిన్‌ నుండి విడుదలవుతుంది. వాతావరణంలో దీని గాఢత 20% కంటే తక్కువగా ఉంటుంది. 
1976 వ సంవత్సరంలో కేవలం ౮.5. నుండి 0.45౫10" కి.గ్రా బెంజిన్‌ ఉత్పన్నమైంది (౮5110, 1977). 
బెంజిన్‌ గాలిలో కలిసినపుడు వివిధ రసాయన చర్యల ద్వార ఫినాల్‌ (P1801) గా మారుతుంది. బెంజిన్‌ 
మూలంగా జంతువులకు, మానవులకు కన్ను, ముక్కు, గొంతు సంబంధమైన వ్యాధులు, శ్వాసకోశ 
కాన్సర్‌ (Lung Cancer) వంటి వ్యాధులు సం(క్రమిస్తాయి. 
బి) బెంజ్‌ పైరిన్‌ (Benzpyrene) : 

బెంజ్‌పైరిన్‌ వాయువు సిగరెట్‌, చుట్ట సంబంధమైన పొగలో లేశమాత్రంలో ఉంటుంది. అడే 
విధంగా బొగ్గు గనులలో, పొగ మంటలలో (Smoke Stack effluent) , గ్యాసోలిన్‌ అవశేషాలలో 
కూడా ఇది ఉత్పన్నమవుతుంది. ఈ వాయువు కాన్సర్‌ వ్యాధులను సం[క్రమింపజేసే సామర్ధ్యాన్ని 
కలిగిఉంటుంది. 
సి) మిథేన్‌ (Methane/Marsh gas) : 

హైడ్రోకార్బన్‌ కాలుష్యాలలో మిథేన్‌ (క వయ ముఖ్యమైంది. ఈ వాయువుకు రంగు, 
రుచి, వాసన ఉండదు. ఇది విషపూరితం కాదు, మండే స్వభావం గల హైడ్రోకార్బన్‌ వాయువు. ఈ 
వాయువు ప్రకృతిలో అంతటా సహజంగా వ్యాపంచి ఉంది, మొత్తం వాయువులో దీని ఘనపరిమాణం 
0.00022% ఉంటుంది. చెత్త చెదారం, పెంట, నిటి మొక్కలు, మృతకళేబరాలు (క్రుళ్ళినపుడు ఈ 
వాయువు సహజంగా ఉత్పన్నమవుతుంది. కొంత శాతం మిథేన్‌ వాయువు ఫాక్టరీలలోనూ, గృహాలలోనూ 
మండించటానికి వినియోగించినపుడు, సరియైన నిర్వాహణ లేనపుడు వాతావరణంలోకి వెలువడుతుంది. 
వాతావరణంలో దీని శాతం కొంచెం ఎక్కువైనప్పటికీ మానవుని ఉనికికి ఏ విధమైన ఆటంకం కలగదు. 
ఆక్సిజన్‌ వాయువు లేనపుడు అధికశాతంలో మిథేన్‌ వాయువున్నట్లయితే నిద్రమత్తును మాత్రం 
కలిగిస్తుం ది*గుంటలలో, ఇరుకు బావులలో చెత్త చెదారం ఉన్నట్లైతే అధిక గాఢతలో మిథేన్‌ వాయువు 
ఉత్పన్నమై (పేలుడు సంభవించి హానిని కలుగజేస్తుంది. 


7, లోహాలు (Metals) 
పారిశ్రామిక విప్లవం (Industrial revolution) ద్వార, వాతావరణంలో, భౌమావరణంలో జింక్‌, 


కాడ్మియమ్‌, సీసం, పాదరసం మొదలైన నాలుగు ముఖ్యమైన లోహాలు చోటుచేసుకున్నాయి. వాటినే 
ఇక్కడ చర్చించాము. 


134 పర్యావరణ జీవశాస్త్రం 


ఎ) జింక్‌ (Zine): 


సహజనాయువులో సాధారణంగా జింక్‌ ఉండనే ఉండదు. జింక్‌ తురుము (5010) శుద్ది 
కర్యాగాల్లాటలో వింక్‌ను కరిగించేటపుడు కొంతభాగం వాతావరణంలోకి వ్యాపిస్తుంది. రాగి, సీసం, 
ఉక్కుశుద్ది కర్మాగారాలలో నుండి కూడా కొంత జింక్‌ లోహం వాతావరణంలోకి వస్తుంది. ఇనుము శుద్ది 
కర్మాగారాలలో కొన్ని బహిరంగ కొలిముల నుండి 1 గంటకు 20 నుండి 25 (గ్రాముల జింక్‌ 
వాతావరణంలో కలుస్తుంది. వాతావరణంలో జింక్‌ లోహం న్‌ జింక్‌ ఆక్సెడ్‌ (200) పొగ 
రూపంలో ఉండి మానవుని ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. 


బి) కాడ్మియమ్‌ (Cadmium): 


అధిక పారిశ్రామికీకరణ వల్ల కొంత కాడ్మియమ్‌ వాతావరణంలో కలుస్తుంది. రాగి, సీసం, జింక్‌ 
మొదలైన లోహాలను నెలికితీయటం, శుద్ది చేయటం, ఎలక్ట్‌ ప్లేటింగ్‌, వెల్లింగ్‌ సంబంధిత కర్మాగారాల 
నుండి కాడ్మియమ్‌ లోహం నాతావరణంలోకి విడుదల చేయబడుతుంది. క్రిమిసంహారక మందులు, 
సాస్పేటు వంటి ఎరువుల వాడకం వల్ల కాడ్మియమ్‌ వాతావరణంలో కలుస్తుంది. కాడియమ్‌, 
మెటాలిక్‌ కాద్మియమ్‌ ఆవిరి (పొగ) రూపంలో విడుదలై,. తర్వాత వెంటనే రసాయన చర్యలకు 
లోనై ఆక్సైడ్‌. సల్ఫేటు క్లోరైడ్‌ సమ్మేళనాలుగా మార్పు చెందుతాయి. ౮.5.A. లోని నగర ప్రాంతాలలో 


కాడను గాఢత 3 1౪801 ఉంటుందని అంచనాలున్నాయి. 
bb 


జింక్‌ లాగా కాకుండా కాడ్మియమ్‌ అతిస్వల్ప గాఢతలో ఉన్నప్పటికీ ఇది చాల విషప్రాయమైంది. 
ఇది మూ(త్రపిండాలలో, కాలేయంలో చేరి హైపర్‌టెన్షన్‌ (Hypertension), ఎంఫిసెమ (Emphisema), 
రీనల్‌ డామేజ్‌ (Renal 6షగుషళైం). మొదలైన వ్యాధులను కలుగజేస్తుంది. క్షీరదాలలో కాడ్మియమ్‌, 
కాడ్మియమ్‌ సమ్మేళనాలు కార్పినోజెనిక్‌ (Carcinogcenic) వ్యాధిని కలుగజేస్తాయి. 


సి) కసం (Lead): 


నాకింగ్‌ (Knocking ను తగ్గించడానికి టెట్రాఇథైల్‌ లెడ్‌ సమ్మేళనాలను గ్యాసోలిన్‌ 
(అasoline) తో కలిసినపుడు లెడ్‌ బ్రోమైడ్‌, లెడ్‌ క్షోరైడ్‌లనే లెడ్‌ హాలైడ్‌ల ఆవిరి వాతావరణంలోకి 
ఎడుదలవుతుంది. (ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారు, గాలిలో MEM గాఢత గల లెడ్‌ 
సమ్మేళనాలునప్పటికి వాతావరణం నాణ్యత: చెడిపోదని సూచించారు. అయితే ప్రపంచ పారిశ్రామిక 
నగరాలలో సీసం గాఢత స్థాయి మితిమీరి పోయింది “భారతదేశంలో అహ్మదాబాద్‌ నగరంలో 
0.59 నుండి 11.3812” గాఢత, కాన్ఫూరులో 1.05 నుండి 8.342802 గాఢత ఉన్నట్లు కుమార్‌ 
(1982) గారి సర్వేలో వెల్లడయ్యింది. 


సీసం సమ్మేళనాలు గల వాయువును పీల్ల్సి నపుడు రక్తంలో హీమోగ్లోబిన్‌ ఉత్పత్తి పూర్తిగా 


నిలిచిపోతుంది. దీని మూలంగా అనీమియా” (Ane: వం సం(క్రమిస్తుంది. సీసం సమ్మేళనాలు ఎర 
రక్త కణాల (RBC)ను నశింపజేసి, మూత్రపిండాలకు, కాలేయానికి తత్సంబంధ వ్యాధులను కలుగజేస్తాయి. 
ఇది చిన్న పిల్లలో బుద్ది కుశలతను తగ్గిస్తుంది. సీసం సమ్మేళనాలు ఆటోమోబైల్‌ యంత్రాలలో చేరి 
హైడ్రోకార్బన్‌లను విడుదల చేసాయి. 


కాలుష్యం 


ఉ) పాదరసం (Mercury) : 


పాదరసం సాధారణంగా శిలలలో ఉంటుంది. ఇది (ద్రావణం రూపంలో నున్న లోహం 
శిలింద్రనాశకాలు, రంగులు, పరిమళ ద్రవ్యాలు, కాగితం మొదలైన వస్తువుల తయారీలో పాదరస 
సమ్మేళనాలు వినియోగపడి, తర్వాత ఆవిరి రూపంలో వెలువడి వాతావరణాన్ని కాలుష్య పరుస్తాయి. 
1 గగ కరో స్థాయి గాఢత గల పాదరసాన్ని మూడు నెలలు శ్వాసించినటైతే మరణం సంభవిస్తుంది. 
పాదరస కాలుష్యం వల్ల, నాడీ వ్యవస్థ, కాలేయం, కండ్లు, క్రోమోజోమ్‌లు దెబ్బతింటాయి. 


8. కాంతి రసాయన ఉత్సొదితాలు (Photochemical products) . 


ఓల్‌ఫీన్‌లు (0161109), ఆల్‌డిహైడ్‌లు (Aldehydes), ఓజోన్‌ (0,). పెరాక్సీ అసిట్రెల్‌ 


నైట్రేటులు (PAN), పెరాక్సీబెంజైల్‌ నైట్రేటులు (PB7N) మొదలైనవి ప్రధానమైన కాంతి రసాయన 
ఉత్సన్నాలు. వీటికి తోడుగా కాంతి రసాయన పొగమంచు కూడా ఇక్కడ చర్చించాము. 


ఇథిలీన్‌ నుండి: ప్రత్యక్షంగా ఓల్‌ఫీన్‌ ఉత్పన్నమై వాతావరణంలో కలుస్తుంది. ఇది కొద్ది 
PPm గాఢతలో నున్నప్పటికీ ఆర్కిడ్‌ పుష్పాల రక్షక పత్రాలను రాల్సివేస్తుంది. ఇంకా పుష్పాలను 
వికసించకుండా చేస్తుంది. ఇది ఎక్కువ గాఢతలో నున్నపుడు టొమాటో మొక్కల పెరుగుదలను 
నిలిపివేస్తుంది. 

ఆల్‌డిహైడ్‌లలో ముఖ్యమైంది ఫార్మాల్‌డిహైడ్‌. ఇది కండ్లను, ముక్కు రంధ్రాలను, శ్యాసకోశాలను, 
చర్మాన్ని పాడుచేసి వివిధ వ్యాధులకు గురి చేస్తుంది. 

కర్చన సంబంధ సమ్మేళనాల్లో బెంజ్‌ పైరిన్‌ (Ben?pyrine), పెరాక్టీ అసైల్‌ నైట్రేట్‌ (PAN), 


B= యొ 


తా 


పెరాక్టీ బెంజాయిల్‌ నైట్రేట్‌ (09401) వంటివి ముఖ్యమైన కాలువ్యకాలు. 

బెంజ్‌పైరిన్‌ (36/0౫/1100) కాన్సర్‌ వ్యాధిని కలుగజేసే హైడ్రోకార్బన్‌. lppm లేదా తక్కువ 
గాఢతలో కూడా పరా అసైల్‌ నైట్రేటు కం౦డ్డ సంబంధ వ్యాధులను కలుగజేస్తుంది. ఇది అంతే గాఢత 
. గల సల్ఫర్‌ డయాక్సైడ్‌ కంటే చాలా ప్రాణాపాయకరమైంది. ఇది నైట్రోజన్‌ ఆక్రైడ్‌లతో సమానంగా 
విషప్రాయమైంది. కాని ఓజోన్‌ కంటే తక్కువ అపాయకరమైంది. పెరాక్సీ అసైల్‌నైట్రేటులు కంటే 
దురదను 24 గంటల వరకు కలుగజేస్తుంది. కాని పెరాక్టీ బెంజాయిల్‌ న్నైట్రేటులు, పెరాక్టీ అసైల్‌ 
నైట్రేటుల కంటే 100 రెట్టు ఎక్కువ అపాయకరమైంది. అదే విధంగా ఫార్మాల్‌డిహైడ్‌ కంటే 200 రెట్టు 
కంటి దురదను కలుగజేస్తుంది. పెరాక్టీ అసైల్‌నైట్రేటు, ఓజోన్‌ వాయువులు శ్వాసక్రియకు అంతరాయాన్ని 
కలుగజేయడమే కాకుండా మొక్కలకు విషపదార్దంగా పరిణమిస్తాయి. నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు, పెరాక్సీ 
అసైల్‌ నైట్రేటులు వన్‌ అడవులను (Pine forests) నశింపజేస్తాయి. స్పినాబ్‌ (Spinach), నీటు దుంప 
సెలెరి (66164) పొగాకు (1౮౧౦౦), పెప్పర్‌ (pepper), లెట్యూజ్‌ (lettuce), ఆల్ఫా-ఆల్ఫా (Alfalfa) 
మొదలైన మొక్కలు 10 ౧౧1 గాఢతలొనున్న పెరాక్టీ అసైల్‌ నైట్రేట్‌ తాకిడికి 2 నుండి 4 గంటలలో 
పూర్తిగా దెబ్బతింటాయి. స్నాప్‌ డ్రాగన్‌ (Snapdragon). ప్రిమ్‌రోజ్‌ (Prine 1030), ఆస్టర్‌ (Aster) 
మొదలైన అలంకారయోగ్యమైన మొక్కలు ఇంకా ఎక్కువగా దెబ్బతింటాయి. పెరాక్సీ అసైల్‌ నై(ట్రేటు 
పత్రాల ఉదర (Vena) భాగంలోని కణాలను నశింపజేసి తెల్లని చారలను ఎర్సరుస్తుంది. 


136 పర్యావరణ జీవశాస్త్రం 


కాంతి రసాయన పాగమంచు (Photochemical smog) 


ఓజోన్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌లు, ఆర్గానిక్‌ పెరాక్సైడ్‌లు, పెరాక్టీ అసైల్‌ 
. నైట్రేట్‌లు, పెరాక్టీ -బెంజాయిల్‌ నై(ట్రేటులు మొదలైన సమ్మేళనాలు కాంతి ఈసాయన చర్యల 
ద్యారా ఆక్సీకరణ చెంది ఏర్పడిన సంక్షిష్టాన్ని 'కాంతి రసాయన పొగమంచు" అంటారు. 1905లో 
హెచ్‌.ఎ. డెస్‌వౌక్స్‌ (H.A. Des Voeux) ‘Smoke’ మరియు '[08' అన్న రెండు ఇంగ్లీషు పదాలను 
కలిపి '0౯లేదా పొగమంచు అన్న పదాన్ని (ప్రప్రధమంగా ప్రతిపాదించారు. 
నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు, వివిధ హై(డ్రోకార్బన్‌లు, ఆటోమోబైల్‌ యంత్రాల నుండి వెలువడిన పొగ 
- మరియు ఆవిరితో కల్సి అతినీలలోహితకిరణాలతో కాంతి రసాయన చర్యలు జరిపి, కాంతి రసాయన 
పొగమంచును ఏర్పరుస్తాయి. అదే విధంగా ఓజోన్‌ వంటి ఆక్సీకరణుల (0౫16224) గాఢత వాతావరణంలో 
_ 0.15 గాఖాకు మించినపుడు కూడా కాంతి రసాయన పొగమంచు ఏర్పడుతుంది. 


డే (16.1986) కాంతి రసాయన పొగమంచు ఏర్పడటానికి (ప్రధానమైన రసాయన చర్యలను ఈ 


కింది విధంగా వివరించారు. 
6 - అతినీలలోహిత 


- = కిరణాలు 
Fr EG, 0. 
(3) RCH, OQ ce RCHE 
GF REELS WO HT RCH, 


5S) RCHO.* + NO ——~ RCH,O* - సం. 


(6) RCHO¥ ~ 0, ——* RCHO 

(7) RCHO + 0, —*™ HOS 

(1) HO." + NO -—™ HO* ~NO, 
(9) HO* + RCH, —* ఇంక +H,0 


1 నుండి 9వ రసాయన చర్య వరకు రసాయన చర్యల వలయం పూర్తయి కాంతి రసాయన 
' పాగమంచు ఎర్పడుతుంది. . 
హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ (6,5), సల్బర్‌డయాక్సైడ్‌ (50), నైట్రోజన్‌ పెంటాక్సైడ్‌ (౧,0౧, నైట్రాజన్‌ 
డయాక్సైడ్‌ (N౦0) మొదలైన సల్ఫర్‌, నైట్రోజన్‌ సంబంధిత సమ్మేళనాలు ఆక్సీకరణ చెంది కాంతి 
రసాయన పొగమంచులో సల్పేట్టుగా, నై(ట్రేట్టుగా ఏర్పడతాయి. 
50. #010. NON OE ROR నుండీ [రాలా 50, 
[| సల్ఫ్యూరిక్‌ ఆమ్మం 


కాలుష;ం 
ష్య 137 


NO, + HO —> 2 HNO, 


HO* + NO, లా HNO, 


సల్ఫ్యూరిక్‌ ఆమ్హం, నత్రికామ్లం, సల్ఫేట్టు, నైట్రేట్టు కాంతి రసాయన పొగమంచులో ముఖ్యమైన 
విషపదార్థాలు, ఈ పదార్థాలు జీవావరణ ఆరోగ్యాన్ని దెబ్బతీసి తుదకు హరించివేస్తాయి. ఓల్‌ఫీన్‌లు, 
నైట్రోజన్‌ ఆక్రైడ్‌లు వాతావరణంలో కాంతిరసాయన చర్య ద్వారా పెరాక్టీ బెంజైల్‌ నైట్రేటు (PB2౫) వంటి 
విషపదార్థం ఏర్పడుతుంది. ఇది కంటి బాధలను కలిగిస్తుంది. 


1940 వ సంవత్సరంలో కాలిఫోర్నియా, లాస్‌ ఏంజిల్స్‌ లో విపరీతమైన కాంతి రసాయన 
పాగమంచు ఏర్పడి అనేక మందికి కంటి దురద ఏర్పడి, కొంతమందికి కంటిచూపు కూడా తగ్గింది. 
1946లో యొకొహమ (YOkomaha) నగరం (౭౦౫9) లో ఏర్పడిన పొగమంచు వల్ల పే 
(Asthma), ఎంఫిసెమ (Emphysema) మొదలైన వ్యాధులు (ప్రబలి ప్రాణాపాయం శంక 
ఎంఫిసెమ సోకిన వారికి ఊపిరితిత్తుల లోపలి కణజాలం పూర్తిగా తినివేయబడి (క్రమంగా శ్వాసక్రియ 
నిల్చిపోయి, (ప్రాణనష్టం కలుగుతుంది. డిసెంబర్‌ 5, 1952 లో లండన్‌ నగరంలో ఏర్పడిన కాంతి 
రసాయన పొగమంచు తాకిడికి దాదాపు 4000 ప్రజలు చనిపోయారు. దీని మూలంగా కాంతి రసాయన 
పొగమంచును నిరోధించడానికి కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో క్తీన్‌ ఎయిర్‌ ఆక్ట్‌ (Clean Air Act, 1956 and 
1968) చట్టం రూపొందించబడింది. ఇదే విధంగా మెక్సికో, సిడ్నీ, మెల్‌బోర్న్‌, . టోక్యో మొదలైన 
మహానగరాలలో కూడా కాంతి రసాయన పొగమంచు సమస్యలు తలెత్తాయి. 

భారతదేశంలో కలకత్తా బొంబాయి, ఢిల్లీ మద్రాసు, బెంగుళూరు మొదలైన కేంద్రపాలిత 
ప్రాంతాలలోనూ, అహ్మదాబాద్‌, కాన్పూరు, కోయంబత్తూరు వంటి పారిశ్రామిక నగరాలలోనూ వాతావరణం 
కాలుష్యం చరమ స్థాయికి చేరుకుంది. పరిశ్రమల నుంచి, మోటారు వాహానాల నుండి, ఇతర ఇంధన 
వనరుల నుండి విడుదలవుతున్న కాలుష్యకాల వల్ల, గత పది సంవత్సరాల నుండి విషపూరితమైన - 
పొగమంచు బొంబాయిని ఆవరించి ఉన్నట్టు పట్టణాభివృద్ధి సంస్థ (Urban Development Institute) 
వారి 40 మంది డాక్టర్ల బృందం జరిపిన సర్వేలో వెల్లడయ్యింది. 


9. విషపదార్గాలు (Toxic Substances) 


అనేక విషపదార్థాలు వాయువు రూపంలోనూ, ఆవిరి రూపంలోనూ ఉంటాయి. వాటిలో 
ముఖ్యమైన కొన్ని విషపదార్థాలను ఇక్కడ చర్చించాము. అవి - 

1 ఆర్సెనిక్‌ (Arsenic) 
2 కార్బన్‌ టెట్రాక్షోరైడ్‌ (Carbon tetrachloride) 
3 ఆస్ఫెస్టాస్‌ (Asbestos) 
4. క్లోరోఫారమ్‌ (Chloroform) 
5. (క్రోమియమ్‌ (Chromium) 
6. 1,4 - డై లక్టేన్‌ (1,4 - 0101226) 


పర్యావరణ జీవశాస్త్రం 


లబ hag 'బోమోఇథేన్‌ (1,2 - dibromocthange) 

8. L2 డై కరోఇథేన్‌ (1.2 - dichloroethanc) 

9. నికలు (Nickel) 
10. నెట్రోసోమైన్‌లు (Nitrosamines 

11. పాలిసైక్తిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్‌లు (Pol Te Aromatic Hydrocarbons) (PAHC ) 
12: బీనైల్‌ కోరక్‌ (Vinyl Chloride) (VC) 


1) ఆర్సెనిక్‌ (Arsenic): 

సహజావరణంలో కూడా 4 నుండి 6 Mem గాఢతలో ఆర్సెనిక్‌ (AS,0,) ఉంటుంది. 
లోహశుద్ది కర్మాగారాలలో ఆర్సెనిక్‌ పధార్ష౭ ఉప-ఉత్సాదనగా వెలువడుతుంది. ఆర్సెనిక్‌ పెంటాక్సైడ్‌ 
(A5౦0; సోడియమ్‌ ఆర్పెనేట్‌ (౫,450. 12H,0) మొదలైన ఆర్సెనిక్‌ సంబంధిత పదార్దాల 
ఉత్పత్తిలో ఆర్సెనిక్‌ ఎక్కువగా ఉపయోగపడుతుంది: పారిశ్రామిక ప్రాంతాలలో ఆర్సెనిక్‌ గాఢత 
20 se 90 Mg 1 వరకు ఉంటుంది (BrUMman. 1976). ఆర్సెనిక్‌ ప్రభావంతో కాన్సర్‌ సంబంధ 
iCarcinogonic) వ్యాధులు వస్తాయని పరిశిలకుల భావన (IARI, 1976). 


2) కార్బన్‌ టె! ట్రాక్షోరైడ్‌ (C Carbon tetrachloride) : 

కార్బన్‌ టెట్రాక్టోరైడ్‌ C (| ,)ప్తోరోకార్చన్‌ల తయారీలో ఉపయోగపడుతుంది (1.౧౪ cnhcim and 
Moran. 1975). ట్రోపావరణంలో ఇది నిశ్చలంగా ఉంటుంది. కాలిఫోర్నియా (గ్రామీణ స్రాంతాలలో ఇది 
(౧.11౧000, లాస్‌ ఏంజిల్స్‌లో (). | 3000 ఉంటుందని అంచనా. కార్బన్‌ టెట్రాక్టోరైడ్‌ పూర్తిగా ఆంధ్రోపోజెనిక్‌ 
Anthropogenic) గా ఉండి, జంతువులలో కాన్సర్‌ వ్యాధులను కలుగజేస్తుంది (IARC. 1972). 


3) ఆస్పెస్తాస్‌ (Asbestos) : 
వూ శ 

ఖనిజ సంబందమైన గుణం గల చలువరాళ్ళను (Mineral ౯1010) 'ఆస్పెన్టాస్‌' అంటారు. సిమెర్థిటు 
పపులు షాబాదు రాళ్ళు (Flooring products), పైకప ప్పుకు పాడే సిమెంటు రేకులు (roofing products), 
అ చేయటానికీ, కాగితం, బట్టల తయారీకి, వస్తువులు బిగించికట్టటానికి, 
పూతలకు ఆస్ఫెన్టాసి విరిపగా ఉపయోగపడుతుంది. ఆ స్పెస్టాస్‌ వాతావరణ పరిస్థితులను సమర్దవంతంగా 
కర్న చెడిపోకుండా ఉంటుంది. ఆస్పెస్టాస్‌ స్‌ కార్సినొజెనిక్‌ ( Carcinogenic) గా ఉన్నందువల్ల మానవులకు 
'కాన్సర్‌ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి (IARC, 1978). 


4) కోరోఫారమ్‌ (Chloroform) : 
సోరోకార్సన్‌ రి ఫిజిరెంట్స్‌లో విమానం నడిపే యంత్రాలలో) స్లోరోకార్చన్‌ రెజిన్‌లలో క్లోరోఫారమ్‌ 
ఏరివిగా ఉపయోగపడుతుంది. ఇడి సాధారణంగా నిశ్చలంగా ఉన్నప్పటికీ మెల్లమెల్లగా ఫాస్‌జీన్‌ 
(Phosgene), హైత్రోక్టోరికామ్లం (1161, క్లోరిన్‌ మోనాక్సైడ్‌ పదార్థాలుగా మారుతుంటుంది. కాలిఫోర్నియా 
man |హౌంతాలలో ఇది ౧.౧) ౧౧౧. పట్టణ ప్రాంతాలలో 0.1 ppb గాఢతలో ఉంటుందని అంచనా. 


క్షోరోఫారమ్‌ వల్ల ఎలుకలు కాన నర్‌ సంబంధ వ గురవుతాయి. 


5) కోమియన్‌ (Chromium) : 


కాలం (6 139 

స్టెయిన్‌లెస్‌ స్టీలు, మిశ్రమ స్టీలు అరుగుదలకు, అధిక వేడిమికి తట్టుకునే లోహాలు, మిశ్రమ పోత 
ఇనుముల తయారీకి, లోహపు పూతలకు, చర్మం పదును పెట్టడానికీ, కొన్ని రసాయన పదార్థాల 
తయారీకి (క్రోమియమ్‌ను విరివిగా వాడతారు. క్రోమియమ్‌ వల్ల కాన్సర్‌ సంబంధమై వ్యాధులు 
సోకవచ్చునని అభిప్రాయం ఉంది. (Christensen ఆ 24 1976; USEPA, 1978 (0); IARC, 1978). 
6) 14-2౬ ఆక్టేన్‌ (1,4 - dioxane) : 

వార్నిష్‌లలో, రంగుల అద్దకంలో, డిటర్జెంటులలో, క్లోరిన్‌ సంబంధిత (ద్రావిణుల (Chlorinated 
Solvents) లో స్థిరీకరణ కోసం 14-డై అక్టేన్‌ ను విరివిగా వాడతారు (216, 1977). ఇది 
వాతావరణంలో మా(త్రం స్థిరత్వాన్ని కల్లి ఉండదు, కొన్ని రకాల జంతువులకు (test animals) 
కాన్సర్‌ సంబంధ వ్యాధులను కలుగజేస్తుంది (1ARC, 1976). 


7) 12-82 బ్రోమో ఇథేన్‌ (1,2-Dibromoethane) : 

గ్యాసోలీన్‌ (2501in౭) శుభ్రత కోసం, విత్తనాలు నాటే ముందు నేలను పొగవేసి శుభ్రపరచటానికి 
1,2 - డైబోమో ఇథేన్‌ను విరివిగా వాడతారు. ఇది జిగురు, మైనం, లక్క మొదలైన మంటలను 
ఆర్పటానికి |ద్రావితంగా పనిచేస్తుంది (Lowenhein and moran, 1975). ఇది వాతావరణంలో 
స్థిరత్వాన్ని కల్లి ఉండదు. 1.5.A. లో గ్యాసోలీన్‌ స్థావర కేంద్రాల వద్ద, జాతీయ రహదారుల పైనా 
య a (c= యు 
దాదాపు 1.409099 గాఢతలో ఉంటుందని అంచనా వేశారు (6018 and Long, 1975). ఇది ఎలుకలకు 
క్యాన్సర్‌ వ్యాధిని కలుగజేస్తుంది. 


8) 12-డైక్షోరోఇథేన్‌ (1,2-Dichloroethane) (C,H,Cl,) : 

1,2 - డైక్షోరోఇథేన్‌ ను వినైల్‌ క్లోరైడ్‌ (VinyIchloride) ఉత్సాదనలో విరివిగా వాడతారు. 
గ్యాసోలీన్‌ సీసం శుభ్రపరచడానికి (Lead Scavenger) ., బట్టల పరి(శ్రమలో శుభపరచటానికి, 
రంగు మరకలను తీసి వేయటానికి, సబ్బుల పరిశ్రమలో శుభ్రపరచటానికి 1,2 - డై క్టోరోఇథేన్‌ బాగా 
పని చేస్తుంది. అంతే కాకుండా నైలాన్‌, రేయాన్‌ ఇతర ప్లాస్టిక్‌ సంబంధమైన వస్తువుల తయారీలో 
కూడా ఎక్కువగా దీనిని వాడతారు (0200౫ ఇ 2 1978). వాతావరణంలో 1,2 - డైక్టోరోఇథేన్‌ 
మెల్లమెల్లగా ఆక్సీకరణ చెందుతుంది. ఇది కూడా కాన్సర్‌ సంబంధ వ్యాధులను కలుగజేస్తుంది. 


9) నకలు (Nickel) : 

ఇది రసాయన పదార్ధాలు, పెట్రో లు, విద్యుత్‌ సంబంధ పరికరాలు, గృహ స సంబంధ వస్తువులు, 
"లోహ సంబంధ వస్తువులు; ఇతర యంత్రాల తయారీలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. అకర్బన . 
నికెల్లు మానవునికి కాన్సర్‌ సంబంధ న కలుగజేస్తుంది (4106, 1978). 


10) నైట్రోసోమైన్‌లు (Nitrosamines) : 
రబ్బరు, కర్పన రసాయన పదార్థాలు, రాకెట్‌ సంబంధ ఇంధనాల తయారీలో ఇది చాలా 


ఉప యోగపడుతుంది. ఇది వాతావరణంలో స్వల్పంగా ఉంటుంది (Pitts eral 1978.2). 


140 పర్యావరణ జీవశాస్త్రం 


R 


> N—N=0 (నైట్రోస్‌ అమైన్‌లు) 


R 
ఇది జంతువులకు, మానవునికి కాన్సర్‌ సంబంధ (Carcinogenic) వ్యాధులను కలుగజేస్తుంది. 


11) పాలి సైక్తిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బ న్‌లు (Polycyclic Aromatic Hydrocarbons) : 
వాతావరణంలోని దుమ్ము-ధూళి (Particulate matter) లో సాధారణంగా పాలిసైక్టిక్‌ ఆరోమాటిక్‌ 
హైడ్రోకార్చన్‌లు ఉంటాయి. బొగ్గు గనులు, వాహనాలు, అడవులు, పురపాలక సంఘం చెత్తచెదారాల 


నుండి, పెట్రోలు శుద్ది కర్మాగారాల నుండి ఇంధనం మండినపుడు' ఇవి విపరీతంగా ఉత్పాదన 
అవుతాయి. ఇవి కాన్సర్‌ సంబంధ వ్యాధులను కలుగ జేస్తాయి. 


12) వినైల్‌ క్లోరైడ్‌ (ViNny1 Chloride) (VC) : 
దీని రసాయనిక ఫార్ముల 


C Cl 
జ 
H H 
వినైల్‌ క్లోరైడ్‌ నుంచి పాలివినైల్‌ క్లోరైడ్‌ . (PVC) ఏర్పడుతుంది. వినైల్‌ క్లోరైడ్‌ను ష్టాస్టిక్‌ రెజిన్‌లో 


వాడుతారు. వినైల్‌ క్లోరైడ్‌ మెదడు, శ్వాసకోశాలకు క్యాన్సర్‌ వ్యాధులను కలుగజేస్తుంది 
(IARC, 1978). 


వాయు కాలుష్యానికి కారణాలు - అదుపు 
(Causes and Prevention of Air Pollution) 


వాయు కాలుష్యానికి రెండే రెండు ముఖ్యమైన కారణాలు పేర్కొనవచ్చు. అవి 
1. మోటారు వాహనాలు 


2. పరిశ్రమలు 
3. తుఫాను సముదాయాలు 
4. ఎల|క్షోస్టాటిక్‌ (పైసిపిటేటర్లు 


1) మోటారు వాహనాలు (Motar Vehicles) 


ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 మిలియన్‌లకు పైబడి కార్డు, జీపులు, ట్రక్కులు, బస్సులు 
మొదలైన వాహనాలెన్నో వివిధ రకాలుగా వీనియోగించడం జరుగుతోంది. వాటి సంఖ్య దినదినాభివృద్ధి 
క్రమంగా పెరుగుతూనే ఉంది. భారతదేశంలో 1990 సంవత్సరం వరకు 2.7 మిలియన్‌ వాహనాలు 
వినియోగంలో ఉన్నాయి. దీనిలో 2.0 మిలియన్ల ద్విచక్ర వాహనాలు పెట్రోలు ఇంధనం ద్వారా 
నడుపబడుతున్నాయి. రాజస్థాన్‌ రాష్టంలో' రిజిష్టరైన మొత్తం వాహనాల సంఖ్య 5,00,000 లకు 
మించింది. వీటిలో 52.89% మోపెడ్‌లు, స్కూటర్లు, మోటారు సైకిళ్లు మొదలైన ద్విచక్రవాహనాలు 
ఉన్నాయి. ట్రాక్టర్లు 14.98%, ట్రక్కులు 5.25%, కార్డు 9.55%, జీపులు 6.4%, ఆటోరిక్షాలు 460% 


కాలుష్యం “il 
ఉన్నాయి. రాజస్టాన్‌లోని జయపూర్‌ జిల్లాలో డిసెంబర్‌ 1984 వరకు 1,23,675 వాహనాలున్నట్లు 
నమోదయ్యింది. ఇవి ఆ రాష్ట్రం మొత్తం వాహనాలలో 25.37% ఉంటాయి. జయపూర్‌ కాకుండా 
జోథ్‌పూర్‌, కోటా, శ్రీ గంగాధర, ఉదయ్‌పూర్‌, అజ్మీర్‌ మొదలైన ఐదు జిల్లాలో రాష్ట్రంలోని మొత్తం 
వాహనాలలో 5% మాత్రమే ఉంటాయి (0.5. Rajvanshy and A.K. Bhargava, 1986) 

భారతదేశంలో అన్ని మహానగరాలలో ప్రతిరోజు 800 నుంచి 1000 టన్నుల వరకు వివిధ 
కాలుష్యకాలు వాతావరణంలో కలుస్తున్నాయి. దీనిలో 50% కాలుష్యం ఆటోమోబైల్‌ యంత్రాల ద్వారానే 
ఉత్పన్నమవుతుంది. కేంద్రపాలిత మహానగరాలలో వాహనాల కాలుష్యకాలలో 70% కార్చన్‌మోనాకైడ్‌, 
50% హై(డ్రోకార్చన్‌లు, 30% నుంచి 40% వివిధ రకాల ఆక్ట్సైడ్‌లు, 30% దుమ్ము, ధూళి రేణువులు 
ఉంటున్నాయి. కేవలం ఢిల్లీ మహానగరంలో 8,60,000 వాహనాలు వినియోగపడుతున్నాయి. వీటి 
మూలంగా (ప్రతీరోజు 325 టన్నుల కార్చన్‌మోనాక్సెడ్‌, సల్బర్‌డయాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు, 
హైడ్రోకార్సన్‌లు, ఇతర కాలుష్యకాలు వాతావరణంలో కలుస్తున్నాయి. ఈ విధంగా పెరుగుతున్న _ 
కాలుష్యాన్ని 1991-1992 వరకు నిర్మూలించక పోయినటైైతే 50% కార్చన్‌మోనాక్సైడ్‌, 80% హైడ్రోకార్చన్‌లు 
వాతావరణంలో చేరగలవని హెచ్చరిక, ఒక కారు ప్రయాణంలో 1000 లీటర్ల పెట్రోలు ఇంధనంగా 
వాడినపుడు దాదాపు 350 కి.గ్రా. కార్బన్‌ మోనాక్సైడ్‌, 0.6 కిగ్రా సల్ఫర్‌ డయాక్సైడ్‌, 0.1 కి.గ్రా. సీసం, 
1.5 కి.గ్రా దుమ్ము-ధూళి రేణువులు విడుదల అవుతాయని అంచనాలు వేయడం జరిగింది. ఆటోమోబైల్‌ 
యంత్రాలు గల వివిధ వాహనాల ఎక్సాస్ట్‌ సిస్టమ్‌ (exhaustsystem), ఫ్యుయెల్‌ ట్యాంక్‌ అండ్‌ కార్చ్పురేటర్‌ 
సిస్టమ్‌ (Carburettor System), క్రాంక్‌ కేస్‌ సిస్టమ్‌ (Crank Case System) మొదలైన పద్ధతులపై 
నడుస్తాయి. ఈ పద్దతుల ద్వార సరిగా కాలనటువంటి ఇంధనం హై(డ్రోకార్బన్‌లు, కార్బన్‌ మోనాక్సైడ్‌, 
నైటోజన్‌ ఆక్సైడ్‌లు, లెడ్‌ ఆక్సైడ్‌ల రూపంలో అధికంగా వెలువడుతుంది. ఇంతే కాకుండా ఆల్‌డిహైడ్‌లు, 
ఫినాయిల్‌లు, ఈస్టరులు, ఈథర్‌లు, పెరాక్సైడ్‌లు, కెటోన్‌లు మొదలైన పదార్థాలు కూడా సూక్ష్మ 
పరిమాణంలో వెలువడి సూర్యకాంతిలో పొగమంచు ఏర్పడుతుంది. 

సాంకేతిక పరమైన అధునాతన విజ్ఞానంతో ఆటోమోబైల్‌ యంత్రాల నిర్మాణంలో మార్పులు 
చేర్పులు చేసి కాలుష్యానికి తావులేని నూతన యంత్రాలను రూపకల్పన చేయాలి. ఆయిల్‌ ట్యాంకుల 
నుంచి పెట్రోలు ఆవిరి రూపంలో హైడ్రోకార్చన్‌లుగా వాతావరణంలో కలుస్తుంది. వాహనాలలోని _ 
కార్చురేటర్‌ల ద్వారా సగం కాలిన “హైడ్రోకార్సన్‌లు వాతావరణంలో కలుస్తాయి.. పెట్రోలు ఆవిరి 
కాకుండా తగిన పద్దతులలో గ్యాసోలీన్‌ను కల్పి హైడ్రోకార్బన్‌లను అరికట్టవచ్చు. ఎక్కువ కాలుష్యాన్ని 
వదిలే వాహనాలను రద్దు చేసి కాలుష్యాన్ని అదుపు చేయవచ్చు. 


2) పరిశమలు (Industries) : 


పరిశ్రమల నుంచి రసాయన ప్రతిచర్యల మూలంగా సల్పర్‌డయాక్సైడ్‌, కార్చన్‌డైసల్సైడ్‌, 
హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాయువులు వెలువడి నిత్యం వాతావరణంలో కలుస్తున్నాయి. ధర్మల్‌ శక్వాగారాల 
నుంచి సల్ఫర్‌ డయాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు మొదలైన ప్రాణాంతకమైన వాయువులు వెలువడి 
తరచూ ఆమ్హవర్షాలకు కారణమవుతున్నాయి. బొగ్గుతో నడిచే పరిశ్రమలు, పెట్రోలు శుద్ది కర్మాగారాలు 
సల్పర్‌ డయాక్సైడ్‌ వాయువును విపరీతంగా విడుదల చేస్తాయి. కేవలం పెట్రోలు శుద్ధి కర్మాగారాల 


142 పర్యావరణ జీవశాస్త్రం 
నుంచి 1970 సంవత్సరం వరకు 2.1 మిలియన్‌ టన్నుల విషవాయువులు వాతావరణంలోకి 
వెలువడుతున్నాయి. మధుర పెట్రోలియం శుద్ది కర్మాగారం నుంచి వెలువడ్డ విషవాయువుల మూలంగా 
అక్కడి నుంచి 64 కి.మీ. దూరంలో నున్న తాజ్‌మహల్‌ (13) 4221), ఆ పరిసర ప్రాంతాలలోని ఎట్‌మాడ్‌ 
ఉద్దౌల 20026-464-42412), ఫతేపూర్‌ సిక్రి (FAathepur Sikri) మొదలైన అపురూపమైన కట్టడాలు, 
శిలాఖండాల సంక్షిష్టానికి విపత్తును కలుగ జేస్తున్నాయి. మధురలోని ప్రఖ్యాతి గాంచిన గుడి-గోపురాలు, - 
భారత్‌పూర్‌ 'గుహ అడవి'లోని పక్షి సంరక్షణ కేంద్రం (Bird 52200జ0)0 కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. 
ఇం(ద్రప్రస్తలోని థర్మల్‌ శక్త్యాగారం నుంచి, వివిధ వాహనాల నుంచి వెలువడిన విషవాయువుల వల్లనూ 
పాత ఢిల్లీలోని లోకోమోటివ్‌ యంత్రాల నుంచి విడుదలైన పొగవల్లనూ ఢిల్లీలోని ఎర్రకోట, హుమాయూన్‌ 
గోరి మొదలైన అపురూపమైన కళాఖండాలు రోజురోజుకు దెబ్బతింటున్నాయి. వివిధ సిమెంటు 
కర్మాగారాల నుంచి వెలువడ్డ సిమెంటు, దుమ్ము-ధూళి రేణువులు కార్మికులకే కాకుండా ఆయా 
ప్రాంతాల ప్రజలకు అనేక వ్యాధులను కలుగజేస్తున్నాయి. కోటా థర్మల్‌ శక్యాగారం నుంచి ప్రతీరోజూ 
16262.4 టన్నుల కార్బన్‌ మోనాక్సైడ్‌, 1558.16 టన్నుల సల్ఫర్‌ డయాక్సైడ్‌, 1440.00 నుండి 1612.00 
టన్నుల దుమ్ము-ధూళి రేణువులు, 27.17 నుండి 74.73 టన్నుల బూడిద రేణువులు (Fly Ash) 
ఉత్పన్నమవుతున్నాయి. 

పారి(శ్రామిక సంబంధమైన కాలుష్యాలను అక్కడికక్కడే అదుపు చేయటానికి తగిన చర్యలను 
చేపట్టాలి. అందుకుగాను పొడవైన చిమ్నీగొట్టాలను విధిగా ఉపయోగించాలి. ప్రజానీకానికి దూరంగా 
పరిశ్రమలను స్థాపించాలి. పరి(శ్రమల (ప్రాంతాలలో దట్టంగా గా వృక్షాలను పెంచాలి. 


3) తుఫాను సముదాయాలు (Cyclone Collectors) : 

వాయుకాలుష్యంలోని దుమ్ము-ధూళి రేణువులను కేంద్రాభిసార బలంతో తుఫాను 
సముదాయాలకు అంటేటట్టుగా చేసి నిర్మూలించవచ్చు. ఈ పద్దతిలో సాధారణంగా 80% దుమ్ము 
రేణువులు తొలగింపబడతాయి. 


4) ఎలకక్షోస్టాటిక్‌ పెసిషిటేటర్లు (Electrostatic Precipitators) : 

ఒకానొక (ప్రదేశంలోని దుమ్ము-ధూళి రేణువులను ఎలక్రోస్టాటిక్‌ (ప్రెసిపిటేటర్లను, విద్యుత్‌ 
సాధనాలను ఉపయోగించి తొలగించవచ్చు. ఈ సాధనాల వల్ల 99% కాలుష్యాన్ని అదుపు చేయటానికి 
అవకాశాలున్నాయి. ఈ సాధనాల వినియోగం వల్ల థర్మల్‌ శక్యాగారాలలో, పేపరు మిల్లులో, సిమెంటు 
మిల్లులలో, బొగ్గుతో నడిచే వివిధ కర్మాగారాలలో Buss అక్కడికక్కడే నిర్మూలించబడుతుంది. 
ఎల క్రోస్సాటిక్‌ ప్రెసీపిటేటర్లతో శుభ్రం కాని కాలుష్యాన్ని పీచు కుంచెలతో రుద్ది పూర్తిగా శుభ్రపరచి 
కాలుష్యాన్ని నిర్మూలించవచ్చు. 


వాయు కాలుష్యం - నిరూ లన (Air pollution - Control తాల 


ఆధునిక దేశాలతో పాటు భారతదేశం కూడా వాతావరణ కాలుష్య సమస్యలను సమర్థవంతంగా 
ఎదుర్కొంటుంది. కేంద్ర ప్రభుత్వానికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాలుష్య నివారణ కోసం 
చట్టాలను, శాసనాలను రూపొందించాయి. 'కానీ దురదృష్టవశాత్తు వాటి ఆచరణ మ్యాత్రం శూన్యమనే 


కాలుష్యం. 143 


చెప్పాలి. అయినప్పటికీ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ఆక్ట్‌ 1986, (ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి కాలుష్య 
నివారణ నిమిత్తం సర్వాధికారాలు ఉన్నాయి. అందువల్ల కాలుష్యానికి కారణమైన పరిశ్రమలకు విద్యుత్‌ 
సరఫరా, నీటి సరఫరాను నిల్పివేసి కాలుష్యాన్ని నిర్మూలించగలుగుతుంది. 
చట్టపరంగా కాకుండా వాయుకాలుష్యాన్ని మూడు పద్దతుల ద్వార సునాయాసంగా 

నిర్మూలించవచ్చును. అవి 

1. తడి వ్యవస్థ (Wet System) 

2. పొడి వ్యవస్థ (Dry System) 

3. తడి-పొడి వ్యసస్థ (Wet-dry System) 


1) తడి వ్యవస్థ (Wet System) : 

స్టూపాలను, గోపురాలను, అపురూప కళాఖండాలను క్షారసంబంధ (ద్రవ పదార్దాల చేత కడిగినపుడు 
ఈ ద్రావణం సల్ఫర్‌ డయాక్సైడ్‌తో రసాయనచర్య పొంది కాలుష్యాన్ని నివారిస్తుంది. 
2) పొడి వ్యవస్ధ (Dry System) : 

డోలమైట్‌ C౩Mg (C0), కాల్షియమ్‌ ఆక్సైడ్‌ (౯20), కాల్షియమ్‌ హైడ్రాక్సైడ్‌ మొదలైన 
పదార్దాలను, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వాయువుతో కలుషితమైన (ప్రాంతాలలో ఉంచినపుడు అవి సల్ఫర్‌ 
'డయాక్సైడ్‌తో చర్యపొంది కాలుష్యాన్ని నివారిస్తాయి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని, 
3) తడి-పాొడి వ్యవస్థ (Wet-dry System) : 

బొగ్గుతో నడిచే కర్మాగారాలలో బాయిలర్లను శుభ్రం చేయటానికి నీటితో కడిగినపుడు 
ఈ నిరు సల్ఫర్‌ డయాక్సైడ్‌ను కరిగించి కాలుష్యాన్ని నిర్మూలిస్తుంది. కాల్షియమ్‌ హైడ్రాక్సైడ్‌ 
చుక్కలను సల్ఫర్‌ డయాక్సైడ్‌ వాయువు ఆవిరిపై చల్లినపుడు కాల్షియమ్‌ సల్ఫర్‌ డయాక్సైడ్‌ను 
గ్రహిస్తుంది. తర్వాత సల్ఫర్‌ డయాక్సైడ్‌ లవణాల రూపంలో మిగిలిపోయి కాలుష్యనివారణ జరుగుతుంది. 
౮.5.4. లోని అతి పెద్దదైన DRYPAC కర్మాగారాన్ని (గ్రాండ్‌ రివర్‌ డామ్‌ అథారిటీ (Grand River 
Dam Authority) వారు నడుపుతూ, తడి-పొడి పద్దతి ద్యారా కాలుష్య నివారణ జరుపుతున్నారు. 

ముద్రణ యంత్రాలలో, రంగుల పరిశ్రమలలో, రేయాన్‌, ప్పాస్టిక్‌, డ్రైక్లీనింగ్‌ యంత్రాలు, ఆహార 
పదార్థాలు తయారు చేసే యంత్రాలు, మత్తుపదార్థాలు, బౌషధాల తయారీ యంత్రాలలో - బొగ్గును 
కాలుష్య నివారణ కోసం వాడతారు. పెట్రోలియం కర్మాగారాలలో విడుదలవుతున్న విషవాయువులను 
సాంకేతిక పద్దతుల ద్వార మండించటానికి ఉపయోగించి కాలుష్యాన్ని నిర్మూలించవచ్చు. 


భోపాల్‌ దుర్పటన (Bhopal Disaster) : 

ప్రపంచంలో సంభవించిన అతిపెద్ద దుర్భటనల్లో భోపాల్‌ దుర్భటన ఒకటి. 8. భోపాల్‌ మధ్యప్రదేశ్‌ 
రాజధాని నగరం. డిసెంబర్‌ 2, అర్దరాత్రి 1984 నాడు భోపాల్‌ యూనియన్‌ కార్ఫెడ్‌ కర్మాగారం 
(Union Carbide Plant) లో మిథైల్‌ ఐసోసయనేట్‌ స్టోరేజ్‌ ట్యాంకు (Methyl isocyanate 
Storage tank) అకస్మాత్తుగా పగిలిపోవడం వల్ల ఈ మ సంభవించింది. ఇది పారిశ్రామిక 
సంబంధమైన మహా విపత్తు. 


144 పర్యావరణ జీవశాస్త్రం 
భోపాల్‌ దుర్భటన జనవరి-1978 సంవత్సరంలో మెక్సికో నగరంలో సంభవించిన న్యూ ఫ్లోరిడా 
(New Florida) దుర్భటన వంటిదే. కోరిన్‌తో నిండి ఉన్న రైలు వ్యాగన్లు ప్రమాదవశాత్తు పట్టాలు తప్పి 
పోవడం వల్ల ఫ్లోరిడా దుర్తటన సంభవించింది. ఈ దుర్భటన (ప్రభావం జర్మనీలో సంభవించిన 
మొదటి ప్రపంచ యుద్దాన్ని గుర్తు చేస్తుంది. 

భోపాల్‌ యూనియన్‌ కార్ఫెడ్‌ కర్మాగారంలో వ్యవసాయానికి మహోపకారియైన కార్బోరిల్‌ . 
(Carbonyl) అన్న (క్రిమిసంహారక మందు పెద్ద మొత్తంలో తయారవుతుంది. అంతేకాకుండా ఈ 
కర్మాగారంలో కార్చమేట్‌ (Carb2mate) అనే oe సంహారిణి కూడా తయారవుతుంది. ఇది టామిక్‌ 
(Tamic), కార్పోఫరాన్‌ (Carbofaran or faradan), బేగన్‌ (Baygan) మొదలైన కీటకనాశక మందుల 
రకానికి సంబంధించింది. కీటకాల బారి నుండి వ్యవసాయ పంటలను కట ఈ మందులను 
- వ్యవసాయదారులు తరచుగా వాడుతారు. 


కార్పోరిల్‌ (క్రిమిసంహారక మందు తయారీలో రసాయన చర్యలు వ 


co + CG =e COC, 
కార్బన్‌ మోనాక్సైడ్‌ క్షోరిన్‌ పాస్‌జెన్‌ 
COL + CHNY — CHNCO + HCI 
పాస్‌జెన్‌ మిథైల్‌ ఐసో సయనేట్‌ హైడ్రోక్టోరిక్‌ ఆమ్హం 
CHNCO + |-నాఫ్రాల్‌ ఈ కార్ఫోరిల్‌ 
మిథైల్‌ ఐసోసయనేట్‌ 


కార్చోరిల్‌, కార్పమేట్‌ వంటి (క్రిమిసంహారక మందుల తయారీలో నాలుగు రకాల ముఖ్యమైన 
పారిశ్రామిక విషపదార్జాలను వివిధ దశలలో వాడుతారు. అవి 

1) కార్బన్‌ మోనాక్సైడ్‌ (C0) 

2) క్లోరిన్‌ (6) 

3) పాస్‌జిన్‌ (0౮1) 

4) మిథైల్‌ ఐసో సయనేట్‌ (M10) 
విపత్తుకు కారణం (Cause Of mishap) : 

మిథైల్‌ ఐసోసయనేట్‌ వాయువు బాష్పీభవన ఉష్ణోగ్టత (0011192 point 39°C. ఇది సాధారణ 
వాయువు కంటే బరువుగా ఉంటుంది. అందువల్ల ఈ వాయువు భూమట్టం నుండి కొద్ది పాటి ఎత్తువరకు 
వ్యాపించి ఉండవచ్చు. యూనియన్‌ కార్పెడ్‌ కర్మాగారానికి సంబంధించిన మిథైల్‌ ఐసోసయనేట్‌ 
వాయువు గల ట్యాంక్‌లోకి ప్రమాదవశాత్తు నీరు ప్రవేశించి ఉండవచ్చునని అధికారులు ఊహిస్తున్నారు. 
మిథైల్‌ ఐసోసయనేట్‌ వాయువు నీటితో ఎక్సోథర శల్‌ రసాయన చర్య (Exothermal Chemical reac- 
10%) జరిపి కార్బన్‌ డయాక్సైడ్‌, మిథైల్‌ అమీన్‌ (C1,NH,) అన్న రసాయన పదార్దాలు ఏర్పడ్డాయి. ఇవి 
లోహ సంబంధమైన మలిన పదార్జాలతో కలిసినపుడు పాలిమెరైజేషన్స్‌ పత తా చర్య ద్వార 
250°C వరకు అత్యధిక ఉష్ణం పుడుతుంది. ఈ వేడిమికి ఆ ట్యాంకులోని మిథైల్‌ ఐసోసయనేటు 


కాలుష్యం 145 
వాయువు విపరీతమైన జఒత్తిడికి (pressure) లోనై ట్యాంకు (పేలింది. ఆ ట్యాంకులోని మిథైల్‌ ఐసోసయనేట్‌ 
వాయువంతా వాతావరణంలోకి విడుదలై ఆకాశానికి ఎగసిపోయింది. ఈ విధంగా వాతావరణంలో 
కలిసిన మిథైల్‌ ఐసోసయనేటు వాయువు పూర్తిగా చల్లబడిన తర్వాత భూ ఉపరితలాన్ని చేరి, దాదాపు 6 
కిమీ. వ్యాసార్థం గల ఆ కర్మాగారం (ప్రాంతాన్ని విషపూరితం చేసింది. ఈ ఘోరవిపత్తు జరిగిన తర్వాత 


ఆ ట్యాంకును పరిశీలించి నపుడు పాలిమెరిక్‌ప పదార్దాలు (POlyMerIC-non vంlatile), కొన్ని ఇతర రసాయన 
పదార్థాలు అందులో మిగిలి ఉండడం గమనించారు. 


నుహో విపత్తు ఫలితాలు (Results of the Mishap) : 


ఈ విషాద దురంతం వల్ల మిథైల్‌-ఐసో సయనేట్‌ విషవాయువు పెద్ద మొత్తంలో విడుదల చెంది 
ఆ (ప్రాంతాన్ని పూర్తిగా విషపూరితం చేసింది. ఆ (ప్రాంతంలోని ప్రజలు, జంతువులు, పక్షులు, వివిధ 
క్రిమికీటకాదులు శ్వాసక్రియలో ఈ విషవాయువును పీల్చగా, ఈ వాయువు శ్వాసకోశాలలో ప్రవేశించి 
శ్యాసకోశాలకు తీవ్రమైన రంధ్రాలు పడి వెంటనే ప్రాణాపాయం సంభవించింది, అంతే కాకుండా మిథైల్‌ 
ఐసోసయనేటు వాయువు చురుకుగా రసాయన చర్యలలో పాల్గొంటుంది. కాబట్టి ఈ వాయువు 
రైబోనూక్రియేజ్‌ను చురుకుదనం లేకుండా చేసి కణజీవ చర్య (6611 Metabolism) లో జోక్యం 
కల్పించుకుంటుంది. ఈ వాయువు వల్ల కోలినెస్టోరేజ్‌ (01011౧ల510[230) చురుకుదనం తగ్గి తద్వారా 
CNS పూర్తిగా తగ్గి, కోమా (002) దశకు చేరి తర్వాత మరణం సంభవిస్తుంది. మిథైల్‌ ఐసోసయనేటు 
వాయువు కేం ద్రకామ్లాలలోని ప్యూరిన్‌లతో నూ (061063), పిరిమిడిన్‌లతోనూ (ర౪[[i౮in౭) చర్యనొంది 
ఉత్పరివర్తన ల ద్వారా (Mutagen) తరతరాలకు సంక్రమించి అనూహ్యమైన వ్యాధులను కలిగిస్తుంది. 

ఈ సంఘటన జరిగిన వెనువెంటనే చురుకైన సహాయ చర్యలు భాధితులకు అందలేదు. వేల 
మంది బాధితులకు సమగ్రమైన విరుగుడు మందులు, జౌషధాలు చాలా రోజుల వరకు అందుబాటులో 
లేవు. అయినప్పటికీ కొన్ని అంటు వ్యాధులకు వివిధ రకాల ఆంటి బయాటిక్‌ మందులు, కంటి వ్యాధులకు 
కంటి చుక్కల మందులు, వాపులకు, కురుపులకు, గడ్డలకు హై(్రోకార్టిజోన్‌ (HydroCartisone) 
వంటి అనేక బొషధాలను వ్యాధి(గ్రస్తులకు అందించడం జరిగింది. ఈ విధంగా ఎడతెరిపి లేని వైద్య 
సౌకర్యాలు అందజేసినప్పటికీ కొత్త లక్షణాలతో కొత్త కొత్త వ్యాధులు నేటికీ సంభవిస్తున్నాయి. చర్మ 
వ్యాధులు, గొంతునొప్పి, కంటి వ్యాధులు, భరించరాని ఛాతినొప్పులు (0160౫09), శ్వాసకోశ వ్యాధులు 
(ప్రబలంగా ఉన్నాయని బాధితుల నుంచి ఫెర్యాదులు అందాయి. కొంతమంది టాక్సికాలజిస్టులు 
(Toxicologists) జరిపిన సర్వేలో మిథైల్‌ ఐసోసయనేటు వాయువు ప్రభావంతో పక్షవాతం (Paralysis) 
వంటి అనేక దీర్షకాలిక వ్యాధులు రావచ్చునని తెలుస్తుంది. 


లో పభూయిస్టమైన అదుపు చర్యలు (Failure 01 preventive devices) : 

భోపాల్‌లోని యూనియన్‌ కార్సెడ్‌ కర్మాగారం నిర్వహణ దురదృష్టవశాత్తు లోపభూయిష్టంగా 
ఉంది. కాబట్టి అధికారులు, కార్మికులు. విపత్తు జరిగిన వెనువెంటనే సమ(గ్ర అదుపు సహాయక చర్యలు: 
చేపట్టలేకపోయారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల 30 మీటర్ల ర్ల ఎత్తులోనున్న వెంట్‌గ్యాస్‌ (స్క్రబ్బర్‌ (Vent 
౯25 5ంr1bb౭గ) యంత్రం చెడిపోయి విధి నిర్వాహణకు ఉపయుక్తంగా లేదు. అన్నిగోపురానికి (Piretower) 
సరియైన నిర్వాహణ లేక (త్రుప్పుపట్టి పూర్తిగా చెడిపోయింది, అత్యవసరానికి ఉపయోగపడలేక పోయింది. 


146 పర్యావరణ జీవశాస్త్రం 


చల్లబరచే వ్యవస్థ (Refrigeration system) కు సంబంధించిన యం(త్రం చెడిపోయిన కారణంగా విపత్తు 
నిర్మూలన సహాయార్ధం ఉపయోగపడలేదు. నీటి పిచికారి యంత్రం (5prayen కొంతవరకు పనిచేసినప్పటికీ 
ఉధృతమైన విషవాయువును అరికట్టి అదుపు చేయలేక పోయింది. మిథైల్‌ ఐసోసయనేటు వాయువుగల 
పగిలిన ట్యాంకును విశాలమైన భద్రతా పెట్టె (జం? 00%) భద్రపరుచ లేకపోయింది. భద్రతా పెట్టె 
ఉన్నప్పటికిని నిరుపయోగమై పడి ఉంది. అత్యవసర పరిస్థితుల నెదుర్కోవటానికి అవసరమైన శిక్షణ, 
అభ్యాసం, తర్ఫీదు లేకపోవటంచేత సిబ్బంది, కార్మికులు ఈ దుస్పంఘటనను ఎదుర్కోలేకపోయారు. 


సిఫారసులు (Recommendations) : 

హరితవిష్ణవం, ఆధునిక నాగరికతల దృష్ట్యా వ్యవసాయ రంగంలో గణనీయమైన అనేక నూతన 
మార్పులు వచ్చాయి. వ్యవసాయ రంగంలో ఫలసాయ దిగుబడుల విలువలను గణనలోకి తీసుకున్నపుడు 
క్రిమినాశక మందుల తయారీని నిలుపుదల చేసి, తత్సంబంధ మందులు ప్రమాదకరమైనప్పటికీ వాటిని 
వదులుకోలేము. నిజానికి భోపాల్‌ (క్రిమినాశక మందుల కర్మాగారం అధునాతనమైంది కాదు. ఇటువంటి 
పాత సాంప్రదాయ సంబంధమైన కర్మాగారాలను కంప్యూటర్‌ విధానాలతో ఆధునీకరించి ఇటువంటి 
'దుస్సంఘటనలకు తావు లేకుండా చేయాలి. భోపాల్‌ కర్మాగారం స్థాపనకు పూర్వం ఆ ప్రాంతానికి 
సంబంధించిన ప్రజానీకాన్ని బహుదూర సురక్షిత (ప్రాంతాలకు తరలించలేదు. ఈకర్మాగారంలో 
'ప్రాణాపాయకరమైన 4 రకాల వాయువులను వాడినపుడు భోపాల్‌ వంటి జనసమ్మర్థమైన పట్టణం నుండి 
కర్మాగారాన్ని సురక్షిత, సుదూర ప్రాంతాలకు మార్భవలసి ఉంది. నేర్పు, సామర్ద్యం గల సిబ్బందిని 
నియమించటం వల్ల విపత్కర పరిస్థితులను సునాయాసంగా తప్పించుకోవచ్చు. సక్రమ యాజమాన్యం, 
సరియైన కార్యనిర్వాహణ గల సిబ్బంది ఎప్పటికప్పుడు తగు జా(గ్రత్తలను కల్లి ఉండాలి. 


హరితగృహ ప్రభావం (Green House Effect) 


పర్యావరణ దినం (Environmental Day) : 


జూన్‌ 5, 1972 సంవత్సరంలో యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ 
౩ర్గనైజేషన్‌ (22500) వారు నిర్వహించిన స్టాక్‌హోమ్‌ మహాసభ ఫలితంగా “మానవుడు-పర్యావరణం' 
అనే అంశం ఆవశ్యకత గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన ఏర్పడింది. ఆనాటి స్టాక్‌ హోమ్‌ మహాసభ 
వేదికపై మానవుడు, పర్యావరణ నాణ్యత, సహజవనరుల సంరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలు 
సూ(త్రప్రాయంగా తీర్మానించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం జూన్‌ 5 వ తేదీని “ప్రపంచ 
పర్యావరణ దినం” (World Environmental day) గా గుర్తించి వేడుకలు జరుపుకుంటున్నాము. 


యూరపు ఖండం, ఉత్తర అమెరికా ఖండాల్లోని ఉష్ణ దేశాలకు సంబంధించినంత వరకు జూన్‌ 
మాసంలో ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల ఆ మాసాన్ని సెలవుల మాసంగా పరిగణిస్తారు. 
భారతదేశంలో సైతం జూన్‌ నెలలో ఏవో కొన్ని పర్వత (ప్రాంతాలు తప్ప అన్ని ప్రాంతాలలో ఇదే 
సంకటపరిస్థితి ఉంటుంది. ఈ నెలలో 3౨౮ నుండి 45C వరకు అధిక ఉష్ణోగ్రత, నీటి కొరత, 
తరచు విద్యుత్‌ సరఫరా నిలచిపోవడం సర్వసాధారణం. కాబట్టి. జూన్‌ మాసంలో “ప్రపంచ 
పర్యావరణ దినం' వేడుకలు తప్ప ఎటువంటి పండుగ వేడుకలు జరగవు. 


కాలుష్యం 147 
మన పూర్వీకులు (ప్రతీ సంవత్సరం మార్చి-ఏప్రిల్‌ నెలల్లో వసంతోత్సవాలు, 'ఉగాది' మొదలైన 
పండుగ వేడుకలను నిర్దారించారు. వసంత రుతువులో వృక్ష సంపద చిగురించిన పచ్చని చెట్లతో, 
పూదోటలతో, కోకిల కూజితాలలో విరాజిలి ల్లి కన్నుల పండుగగా ఉండి మనస్సును ఆహ్లోదపరుస్తుంది. 
కానీ సాంప్రదాయ బద్దమైన. వసంతోత్సవాల కంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి పర్యావరణ 
పరిరక్షణ దృష్ట్యా ప్రత్యేక (ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. 
'హరితగృహ ప్రభానమంటే ఏమిటి ? 
కార్బన్‌డయాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు, క్షోరోఫోరోకార్చన్‌లు (౧౯౮), హై[డ్రోఫ్టోరో కార్బన్‌లు 
(HFC), మిథేన్‌ మొదలైన వాయువులన్నింటినీ కలిపి “హరిత గృహవాయువులు” (Green house 
g2565) అనీ, ఆ వాయువులు జీవావరణం-భౌమావరణంపై చూపే ప్రభావాన్ని 'హరిత గృహ ప్రభావం' 
(Green House Effect) అనీ అంటారు. హరిత గృహ వాయువులలో 50% కార్బన్‌ డయాక్సైడ్‌, 


కార్బన్‌ మోనాక్సైడ్‌, 20% క్షోరోప్తోరోకార్చన్‌లు, హైడ్రోఫ్టోరోకార్చన్‌లు, 12% మిథేన్‌, మిథనాల్‌లు, 
7% నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు, 11% ఇతర వాయువులు ఉంటాయి. | 


ప్రపంచ పర్యావరణ సమస్యల జాబితాలోకెల్ల జీవ-భౌమావరణ సమస్యలకు అత్యధిక ప్రాధాన్యత 
ఇవ్వబడింది. ఈ సమస్యలు శక్తి వనరుల ఉత్సాదన పద్దతులకు ఇంధన వినియోగానికి ముడివడి 
ఉన్నాయి. శక్తి వనరుల కోసం విపరీతమైన శిలాజ ఇంధనాన్ని వినియోగించడం వల్ల విడుదలైన కార్బన్‌ 
డయాక్సైడ్‌ వాయువు వాతావరణంలోకి వదిలిపెట్టబడుతుంది. థర్మల్‌ విద్యుదుత్సాదన, పరిశ్రమలు, 

రవాణా సాధనాలు మొదలైనవి ఇంధన వనరుల మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. ఇంధనముల 
మండినపుడు కార్బన్‌ డయాక్సైడ్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ వాయువులు వెలువడతాయి. చల్లబరిచే యంత్రాల 
నుంచి, లోహాలు కరిగించే కొలిముల నుంచి, వ్యోమగామ శకటాలను నడిపే సాధనాల నుంచి, 
ఆటోమోబైల్‌ యంత్రాల నుంచి, వాహనాల నుంచి హైడ్రోఫ్టోరోకార్చన్‌ వాయువులు విపరీతంగా 
వెలువడుతున్నాయి. పంటపాలాలపై (క్రిమినాశక మందులు చల్లడం వల్ల, విపరీతమైన రసాయన ఎరువుళ 
వాడకం వల్ల క్టోరోప్లోరోకార్చన్‌లు, మిథేన్‌ వాయువులు వెలువడి వాతావరణాన్ని కలుషితం చేస్తు 

- మిథేన్‌ను రవాణా ఇంధనంగా వాడటం వల్ల (ప్రాణాపాయ కరమైన మిథనాల్‌ మదింపు కూడా ఏర్పడుతుంది. 


హరిత గృహ(ప్రభావానికి గల కారణాలు : 

ఓక్‌రిడ్డ్‌ జాతీయ ప్రయోగశాల (Oak Ridge National Laboratory, Oak Ridge) శాస్త్రవేత్తలు 
కంప్యూటర్ల సహాయంతో వివిధ ప్రపంచ దేశాలలో వివిధ కాలాలలో వాడిన ఇంధన నిధుల వివరాలను 
తెలుసుకొని వాటి ద్వారా ఉత్పన్నమైన హరితగృహ వాయువులను అంచనా వేయటానికి తగిన 
పద్దతులను కనుక్కున్నారు. టెన్నెస్సీ (౧౫౩66), యునైటెడ్‌ | స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (౮54) వారు యునైటెడ్‌ 
స్టేట్స్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ (౮.5 Bureau of Mines) వారి సహాయ సహకారాలతో యునైటెడ్‌ నేషన్స్‌ 
స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌ (United Nations Statistics Office) ద్యారా హరిత గృహ వాయువుల విడుదల 
రేటును, అవి జీవభౌమావరణంపై చూపే హరితగృహ (ప్రభావ సూచనలను, తత్సంబంధ వ్యూహాలను 
నమ్మదగిన సమాచారాన్ని అందించారు. అర్దం చేసుకొని అదే విధంగా ఇండియన్‌ మెటిరియాలాజికల్‌ 
ఆర్గనైజేషన్‌ వారు అనేక ఆబ్బర్వేటరీలను, ఫీల్డ్‌ స్టే స్టేషన్లను వివిధ ప్రాంతాలలో నెలకొల్పి, భారతదేశంపై 


148 పర్యావరణ జీవశాస్త్రం 


హరితగృహ (ప్రభావ సంబంధ సమాచారాన్ని ౮N౦ వారికి అందించనున్నారు. ఓక్‌రిడ్డ్‌ జాతీయ 

ప్రయోగశాల వారు 37 సంవత్సరాల క్రితం నుండి వరుసగా కార్బన్‌ డయాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు, 
మిథేన్‌, హైడ్రోఫ్టోరోకార్చన్‌లు, హైడ్రో కార్చన్‌లు, క్టొరోఫోరోకార్చన్‌లు మొదలైన వాయువుల విడుదలను 
కూలంకషంగా పరిశీలనలు జరిపి ఆసక్తికరమైన వివరాలను తెలియపరచారు. వాటిలో కొన్నింటిని 
ఇక్కడ చర్చించాము. 


అడవులు - హరిత గృహ ప్రభావం : 

అడవులు కర్చన వలయంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వృక్షాలు, నేలల్లోని కర్బన పదార్థం 
దాదాపు రెండు ట్రిలియన్‌ టన్నులుంటుందని అంచనాల వల్ల తెలుస్తుంది. ఇది వాతావరణంలోని మొత్తం 
కర్చన పదార్థానికి మూడురెట్టు ఎక్కువ. 1860 నుంచి నేటి వరకు అడవులు నరికివేయడం వల్ల దాదాపు 
150 నుండి 180 బిలియన్‌ టన్నుల కార్చను వాతావరణంలో కలిసిపోయింది. అంతేకాకుండ శిలాజ 
ఇంధనం, సహజ వాయువులు మండడం వల్ల దాదాపు 160 నుంచి 190 బిలియన్‌ టన్నుల కర్చనం 
వాతావరణంలో కలిసి పర్యావరణ నాణ్యతకు తీరని లోటు కల్పించింది. 


వరి పొలాల మిథేన్‌ - హరిత గృహ ప్రభానం 
భారతదేశంలో వరిపాలాల సాగు విస్తీర్ణం [క్రమక్రమంగా ' పెరుగుతున్న కారణంగా మిథేన్‌ 
వాయువు ఉత్పాదన కూడా యధావిధిగా పెరుగుతూ వస్తోంది. తత్కారణంగా వాతావరణంలో కల్గిన 
మార్పుల వల్ల రాగల హరిత గృహ (ప్రభావ ప్రమాదం అధికమవుతుందని శాస్త్రజ్ఞుల పకక 
హిమ యుగారంభంలో మిథేన్‌ - కార్బన్‌డయాక్సైడ్‌ వాయువుల నిష్పత్తి చాల తక్కువగా ఉండేది. 
సోవియట్‌ ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌ పరిశోధన సంస్థ శాస్త్రజ్ఞులు ఫ్రెంచి లేబరేటరీ ఫర్‌ గ్లేజియాలజీ 
ఆండ్‌ జియోఫిజిక్స్‌కు చెందిన జె. చాపెల్లెస్‌, అతని సహచరులు కలిసి తూర్పు అంటార్కిటికా 
(ప్రాంతంలోని వోస్తోక్‌లో 2083 మీటర్ల పొడవుతో 1,60,000 సంవత్సరాల నాటి ఐస్‌కోర్‌ ను (డ్రిల్లింగ్‌ 
శారు. దానిని పరిశీలించి వాతావరణంలో మిథేన్‌ నిష్పత్తి పెరగడానికి కొన్ని వేల సంవత్సరాలు 
మతుందని శాస్త్రజ్ఞులు గుర్తించారు. వాతావరణంలో మామూలుగా అయితే మిథేన్‌ వాయువు ప్రతీ 
డాది ప్రతి 100 కోట్ల భాగాలలో కేవలం 0.3 భాగాలు (0.3 పార్ట్‌ ఫర్‌ బిలియన్‌) మాత్రమే 
పెరుగుతోంది. (క్రీ.శ 1700 లో 700 ppb గాఢతలో నున్న మిథేన్‌ వాయువు 1900 ల సంవత్సరం 
నాటికి ఏడాదికి 1.5 pb గాఢత చొప్పున పెరుగుతూ వచ్చింది. క్రీ.శ 1900 ల నుంచి 1990 వరకు . 
ఏడాదికి 17 ppb గాఢత చొప్పున పెరుగుతుంది. వాతావరణంలో ఇంతగా మిథేన్‌ పెరగడం వల్ల 
హరిత గృహ ప్రభావం అధికమై భూమి వేడెక్కిపోగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు. గత 160,000 ల 
సంవత్సరాలలో ఎన్నడూ లేనంత అధికంగా (ప్రస్తుతం మిథేన్‌ గాఢత పెరిగింది. ఈ పెరుగుదల 
_ గతంలో పెరిగిన గరిష్ట స్థాయికి 50 రెట్లు ఎక్కువని శాస్త్రవేత్తల అంచనా. 


పరిశ్రమలు - హరిత గృహ ప్రభావం 
పారిశ్రామిక విప్లవం (Industrial revolution) రాకముందు వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ 
వాయువు గాఢత ఒక “మిలియన్‌కు 280 భాగాలు మాత్రమే ఉండేది. అయితే పారిశ్రామిక విప్టవం 


కాలుష్యం 149 


తర్వాత వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ గాఢత క్రమంగా సాలీనా 2.5% చొప్పున పెరిగి 1988 
నాటికి ఒక మిలియన్‌కు 350 భాగాలు ఉత్పాదన చెంది, హరిత గృహ (ప్రభావానికి దారి తీస్తుంది. 
_ సంపన్నమైన పారిశ్రామిక దేశాలకు తోడుగా తృతీయ ప్రపంచ దేశాలు (Third Word Nations), తమ 
తమ అభివృద్ది నిమిత్తం పరిశ్రమలనా(శ్రయించి వాతావరణ కలుషితానికి దోహదపడుతున్నాయి. 
ప్రపంచంలో 1950 సంవత్సరం వరకు యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ (౮55%, 
యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (౮K), ఫెడరల్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌. జర్మనీ (FRG), ఫ్రాన్స్‌ (1220ల, యునైటెడ్‌ 
స్టేట్స్‌ (౮5) మొదలైన దేశాలు కార్బన్‌ డయాక్సైడ్‌ ఉత్పత్తిని 42% వరకు పెంచాయి. యునైటెడ్‌ 
స్టేట్స్‌ తలసరి కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదల 5.0 టన్నులయితే, రష్యా, భారతదేశాల తలసరి 
కార్బన్‌డయాక్సైడ్‌ విడుదల 0.2 టన్నులుంటుందని అంచనా. చైనా, ఆసియా, లాటిన్‌-అమెరికా 
దేశాలలో కార్బన్‌డయాక్సైడ్‌ విడుదల వల్ల 1980 నాటికే వాతావరణం మెల్లమెల్లగా పూర్తి కాలుష్యానికి 
గురైంది. సూక్షాస్టూల మొదలగు అనేక రకాల వాయువుల విడుదల వల్ల వాతావరణంలో తీరని 
మార్పులు జరిగి భౌమావరణంలో హరితగృహ ప్రభావం చోటుచేసుకొని భావి మానవాళి మనుగడకు 
ముప్పు వాటిల్లనున్నట్లు పలువురు శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరికలు చేస్తున్నారు. పై పె విధంగా రోజు 
రోజుకు తరిగిపోతున్న పర్యావరణ నాణ్యత, తత్సంబంధ విషయాలను అవలోకనం చేసుకొని జీవి 
సహజగుణ స్థిరత్వాన్ని పెంపొందించాల్సిన తరుణం ఆసన్నమైనది. 


హరిత గృహ ప్రభావం - భౌగోళిక ఉష్ణోగ్రత 

డయనోసార్‌ల యుగం (Age 01 Dianosaurs) నుండి కనీవినీ ఎరుగని సరాసరి ఉష్ణోగ్రత 
కేవలం గడచిన 100 సంవత్సరాల నుండి (క్రమంగా 0.5౨౮ నుండి 0.7 వరకు పెరిగినట్లు శాస్త్రవేత్తలు 
అంచనా వేశారు. ఇది పోను ప్రతి 10 సంవత్సరాలకు 0.2౮ నుండి 0.౨౮ వరకు అదనపు ఉష్ణోగ్రత 
కూడా పెరిగే స. తెలుస్తోంది. ఉష్ణోగ్రత పెరుగుదలకు మూలకారణం వాతావరణంలో 
పరిధిని మించి విడుదలైన హరిత గృహ వాయువులేనని శాస్త్రవేత్తలు తేటతెల్లం చేశారు. వాతావరణంలో 


హరితగృహ వాయువుల గాఢత పెరుగుతున్న కారణంగా రానున్న అర్ద శతాబ్ద కాలంలో ఇదివరకెన్నడు ' 


లేనటువంటి అధిక ఉష్ణోగ్రత ప్రమాణాలను ఎదుర్కోబోతున్నామని విల్లచ్‌, ఆ(ష్టియా (VillaCh, 
Austria) వాతావరణ శాస్త్రవేత్తలు 1985 సంవత్సరంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. 
రానున్న 50 నుండి 100 సంవత్సరాల మధ్య కాలంలో సరాసరి ఉష్ణోగ్రత 1.50 నుంచి 456 వరకు 


పెరిగే అవకాశాలున్నాయని యునైటెడ్‌ స్టేట్స్‌ నేషనల్‌ అకాడమి ఆఫ్‌ సైన్సెస్‌ (౮S National . 


Academy of Sciences) వారు అంచనాలు వేశారు. 


భూ ఉపరితల ఉష్ణోగ్రత జీవావరణం పైనా పర్యావరణ నాణ్యతపైనా (ప్రత్యక్ష (ప్రభావాన్ని 
చూపిస్తుంది. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల మూలంగా ధృవాలలోని మంచు దిబ్బలు కరిగి, సము(ద్రమట్టం 


పెరగడం, తద్యారా అతివృష్టి అనావృష్టి వ్యవసాయ రంగంలో భంగపాటు, జీవావరణానికి ముప్పు . 


మొదలైన విపరీత పరిణామాలేర్పడనున్నాయి. 2050 సంవత్సరం నాటికి సముద్ర మట్టం 3 అడుగులు 
పెరుగుతుందని, తద్వారా 80% యునైటెడ్‌ స్టేట్స్‌ తీర మైదానాలు, 20% -ఈజిప్టు సేద్యపు భూములు 
వరద తాకిడికి గురై నష్టపోతాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. సముద్రపు నీరు భూభాగాన్ని 


150 | పర్యావరణ జీవశాస్త్రం 


ఆ॥క్రమించినపుడు మంచినీటి వ్యవస్థలు పూర్తిగా దెబ్బతింటాయి. అకస్మాత్తు తుఫానులు సంభవించి 
తద్వారా ఈజిప్టులో 8 మిలియనుల (ప్రజలు, బంగ్లాదేశ్‌లో 10 మిలియనుల (ప్రజలు నిర్వాసితులై 
ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వ్యవసాయం, మత్స్యపరిశ్రమ, నౌకాయానం పూర్తిగా దెబ్బ 
తింటుంది. వరదల వల్ల భూమి క్రమక్షయానికి లోనై, ఆవరణ వ్యవస్థలు పూర్తిగా నష్టపోయి పకకన 
జన నష్టం, ధన నష్టం, ఇంకా వ్యాధులు, కరువులు సంభవిస్తాయి. 

జోస్యంగా చెప్పబడుతున్న హరిత గృహ వాయువుల ఆధిక్యతను అదనుగా తీసుకొని 
సస్యాభివృద్దిని 30% ఎక్కుగా పెంపొందించవచ్చునని యునైటెడ్‌ స్టేట్స్‌ కాటన్‌ రిసెర్చి లేబరేటరీ 
(Cotton Research Laboratory, ౮5) సంబంధిత శాస్త్రవేత్తల ఆదర్భ పరిశీలనలో తేలింది. వాతావరణ 
ఉష్ణోగ్రత పెరిగినపుడు సస్యోత్సన్నానికి లాభ-నష్టాలు (ప్రాంతాన్ని బట్టి ఉంటాయని, నష్ట సంబంధమైన 
ఒత్తిడులను తటస్థ పరచటానికి వీలుందని, లాభదాయకమైన ఫలితాలను గణనీయంగా అభివృద్ది 
చేయటానికి మంచి అవకాశాలున్నట్టుడిపార్ట్‌మెంటు ఆఫ్‌ ఎనర్జీ స్పాన్సర్డ్‌ వెజిటేషన్‌ రెస్పాన్స్‌ స్టడీ 
(Department of Energy Sponsored Vegetation Response Study, U.S) శాస్త్రవేత్తలు 
అభిప్రాయాలను వెలిబుచ్చారు. భిన్న ఉష్ణోగ్రతలతో, భిన్న కార్బన్‌డయాకైడ్‌ గాఢత పొందికలతో అనేక 
జాతుల మొక్కలను పరిశీలనాత్మకంగా పెంచి వ్యవసాయం, ఆహారోత్పత్తిపై భౌగోళిక ఉష్ణోగ్రత 
ప్రభావాలను ఖచ్చితంగా ధృవీకరించాల్సిన అవసరం ఎంతో ఉందనడంలో సందేహం లేదు. 

హరితగృహ (ప్రభావం వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి లేదా పూర్తీగా 
నిర్మూలించడానికి బ్రహ్మాండమైన పరిశోధనలు ఎన్నో జరుగుతున్నాయి. పరిశోధనల వల్ల వెలువడ్డ 
విధానాలను, సిఫారసు చేసిన పద్దతులను ఎటువంటి ఆలస్యం లేకుండా సత్వరంగా చేపట్టినపుడు 
రానున్న మహావిపత్తును అవలిలగా మట్టు పెట్టగలము. 


హరిత గృహ ప్రభావం - పరిష్కార మార్గాలు 

జూన్‌ 1988లో జరిగిన టోరెంటో (ప్రపంచ మహాసభ (Toronto World conference) లో 
హరితగృహ ప్రభావంతో రానున్న విపత్కాలాన్ని దృష్టిలో నుంచుకొని, పలువురు వక్తలు (ప్రపంచ 
దేశాలనుద్దేశించి మాట్లాడుతూ ఎవరంతట వారే హరిత గృహ వాయువుల విడుదలను కనీసం 20% 
తగ్గించినటైతే 2005 సంవత్సరం నాటికి కలుషిత వాతావరణం దుస్ప్రభావాలను సమర్దవంతంగా 
ఎదుర్కొని వాటిని పూర్తిగా నివారించాలని తీర్మానాలు చేశారు. ఉమ్మడి సహాయ సహకారాలతో 
మాత్రమే హరిత గృహ వాయువుల విడుదల తగ్గుతుందని - శక్తి వనరుల పరిరక్షణా జరుగుతుందని 
నొక్కి చెప్పారు. 

పరిసరాల కాలుష్య నివారణ దృష్ట్యా హరిత .గృహ వాయువులను ఎక్కువగా వదిలే 
పారిశ్రామిక దేశాలలో కొంత మార్పు కనబడినప్పటికీ ప్రస్తుతం వారిదే పై చేయిగా ఉంది. అన్ని 
పారిశ్రామిక దేశాలు (ప్రత్యేకించి యునైటెడ్‌ స్టేట్స్‌ సోవియట్‌ యూనియన్‌) కలిసికట్టుగా మొత్తం 
కార్చన్‌డయాక్సైడ్‌ వాయువు విడుదలను కనీసం 20% తగ్గించటానికి ఒప్పుకుని, భారత దేశం వంటి 
అభివృద్ది చెందుతున్న దేశాలు కనీస అవసరాల దృష్ట్యా కొంతమేరకు ఇంధన సంబంధ థర్మల్‌ 
శక్యాగారాలను నెలకొల్ప్సినప్పటికిని 2005 సంవత్సరం వరకు కలుషిత వాతావరణ దు(స్ప్రభావాలు 


కాలుష్యం 151 
ఉండవని అంచనాల వల్ల తేలింది. అందువల్లనే భారతదేశంలో నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్బోరేషన్‌ సంస్థ 
నెలకొల్పబడింది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల సంక్షేమం కోసం యునైటెడ్‌ స్టేట్స్‌, 
సోవియట్‌ యూనియన్‌ వారు ఇంధన వినియోగాన్ని తగ్గించుకొని చిత్తశుద్దితో తమ అభివృద్ధిని త్యాగం 
చేయగలరా ? అనేది ఒక బిలియన్‌ డాలర్ల ప్రశ్న. ప్రపంచంలో హరిత గృహ వాయువుల విడుదలను 
అదుపు చేయడం అతిముఖ్యమైన విషయమైనప్పటికీ ప్రతీ మానవుడు జాతీయ సంబంధ విషయాలలో 
చూపిన (శ్రద్ధాసక్తులు అంతర్జాతీయ సంబంధమైన పర్యావరణ పరిరక్షణ కోసం, పర్యావరణ నాణ్యత 
పునరభివృద్ది కోసం చూపించడం లేదు. 

సాధారణ భారతీయ పౌరునికి పర్యావరణ సమస్యల గురించి అవగాహనే లేదని చెప్పినా 
_ఆశ్చర్యమేమి లేదు. ఎందుకంటే భారతదేశం వదులుతున్న హరిత గృహ వాయువులు, యునైటెడ్‌ స్టేట్స్‌ 
లేదా సోవియట్‌ యూనియన్‌ వంటి దేశాలు వదులుతున్న హరిత గృహ వాయువులతో పోల్చి 
చూచినపుడు చాల తక్కువే, కానీ పర్యావరణ వ్యవస్థకు సరిహద్దులు, ఎల్లలు లేకపోవడం వల్ల ఒక 
దేశంలోని కలుషిత వాతావరణం అన్ని దేశాలకు, అన్ని (ప్రాంతాలకు సమానంగా వ్యాపించి యావత్‌ 
ప్రపంచ జీవావరణంపై హరిత గృహ (ప్రభావాన్ని చూపిస్తుంది. అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా 
భవిష్యత్‌ హరిత గృహ ప్రభావాన్ని అదుపు చేయటానికి భారత ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానంతో 
ముందడుగు వేసి పరిపూర్ణత గల ప్రణాళికల ద్వార శక్తి వనరుల అభివృద్దిని చేపట్టి సమర్థతతో 
అమలు పరచాలి, (గ్రామీణ (ప్రాంతాలలోనూ పర్వత (ప్రాంతాలలోనూ వంట చెరకును, పశువుల పేడను 
గృహాలలో ఇంధనంగా ఉపయోగిస్తారు. అదృష్టవశాత్తు ఇండ్లలో ఆహార పదార్థాలు వండటానికి 
కావలసిన శక్తి వనరుల వినియోగం అతి స్వల్పం. అయినప్పటికీ సరైన కార్యనిర్వాహక పద్దతుల ద్వారా, 
సాంకేతిక పద్దతుల ద్వారా స్వదేశ సంబంధమైన సహజ వాయువులను (గ్రామాలకు అందజేసి 
హరితగృహ వాయువుల గాఢతను తగ్గించి హరిత గృహ (ప్రభావాన్ని నిర్మూలించవచ్చు. గాంధేయ 
వాదనకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాలలో కొన్ని (ప్రైవేటు సంస్థల బాధ్యతాయుత సహకారం వల్ల 
బయోగ్యాస్‌ (గోబర్‌గ్యాస్‌) వాడకం కొంతవరకు సయం పరిపూర్ణత సాధించిండ భారతదేశంలో 
రోడ్డు రవాణా సాధనాలకు ఇంధనం ఎక్కువగా వినియోగపడుతున్న మాట నిజమే. అయితే దేశంలోని 
అన్ని రైలు మార్గాలను సంపూర్ణ విద్యుద్దీకరణ చేయడం రానున్న ఐదు దశాబ్దాలలో కూడా సాధ్యమయ్యేపని 
కాదు. పరిశ్రమలకు, వ్యవసాయ సంబంధ యంశ(త్రాలకు, అర్బన్‌ కాంగ్లోమరేషన్‌లకు (1౮1 
conglomerations) ఎడతెరిపి లేకుండ విద్యుత్‌ సరఫరా చేయవలసిన మహాత్కార్యాన్ని కనీసం 
2050 సంవత్సరం వరకు అత్యధిక (ప్రాధాన్యత ఇచ్చి సాధించాలి. పెట్రోలు-డీసెల్‌ వాహనాలు, డీసెల్‌ 
కరెంటు మోటార్లు పెరుగుతున్న అవసరాల దృష్ట్యా అదే రీతిలో కొనసాగగలవు. అయితే సాంకేతిక 
పరమైన పరిజ్ఞానంతో ఇంటర్నల్‌ కంబశ్చన్‌ ఇంజన్‌లను (Internal Combustion Engines) 
ప్పునరభివృద్ది చేసి పెట్రోలు - డీసెల్‌ల సంరక్షణ కోసం, పర్యావరణ కాలుష్య నివారణకు తగిన చర్యలను 
తీసుకోవాలి. ఇంధన వనరులకు (ప్రత్యామ్నాయంగా సౌరశక్తి, పవనశక్తి, సముద్రపు ఆటుపోటు శక్తి, 
జలవిద్యుత్‌ శక్తి మొదలైన శక్తి వనరుల సాధనకు తగిన మార్గాలన్వేషించి వాటిని స్వాధీన పరచుకొని 
ఉపయోగించుకోవాలి. కాలుష్యానికి అతీతమైన శక్తి వనరులను వినియోగించుకొని పర్యావరణ 
కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చేకూర్చాలి.. 


152 సర్యావరణ జీవశాస్త్రం 
హరిత గృహ ప్రభావం వల్ల, పర్యావరణ కాలుష్యం, ఉష్ణోగ్రత పెరుగుదల, సముద్ర మట్టం 
పెరుగుదల, వరదలు మొదలైన విపరీతాలు ఏర్పడి జీవుల మనుగడకు తీరని ఆటంకాలు 
ఎదురవుతాయి. అయితే దీనికి కారణం అడవులు అంతరించి. పోవడమని, ఈ మూల సమస్య 
పరిష్కారం కానిదే పై సమస్యల పరిష్కారం కాదనీ అనటం ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఇది 
అక్షరాల నిజమని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. పశ్చిమ దేశాలు, తృతీయ (ప్రపంచ దేశాలు స్వల్ప లాభం 
కోసం అడవులను విచక్షణారహితంగా నరికి పారిశ్రామిక రంగంలో, ఆర్దిక రంగంలో, వ్యవసాయ 
రంగంలో అభివృద్ది సాధించినప్పటికీ హరిత గృహ ప్రభావానికి (ప్రధాన కారణమయ్యాయి. ఇట్ట హరిత 
గృహ ప్రభావం వల్ల జీవి మనుగడకే ముప్పు వాటిల్లనుంది. కాబట్టి ప్రపంచ దేశాలన్ని కలిసికట్టుగా 
అడవులను నరకడం ఆపి, కొత్త అడవులను అధికంగా పెంచి హరిత గృహ (ప్రభావానికి శాశృత 
పరిష్కారం అన్వేషించాలి. దీని వల్ల పర్యావరణ నాణ్యత తనంతట తానే కుదుటపడి, భౌగోళిక సహజ 
వాతావరణం, భౌగోళిక ఉష్ణోగ్రత (క్రమబద్దం అవుతాయి. వృక్షాలు నేలను, నీటి వనరులను నిలుకడగా 
ఉంచడానికి, ఆహారోత్పత్తికి, వంట చెరకుగా, పారిశ్రామికంగా కలపగా మరి ఎన్నో రకాలుగా 
ఉపయోగపడడం వల్ల (ప్రపంచ దేశాలన్నింటికీ కూడా వృక్షాలు పెంచడం ఆమోదకరంగా ఉంటుంది. 
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 120 మిలియను హెక్టార్ల భౌగోళిక విస్తీర్ణంలో మొక్కలను నాటి 
అడవులను పెంచినటైతే పర్యావరణ కాలుష్యం నివారణ జరిగి జీవావరణ సమతుల్యం సాధించవచ్చు. 
120 మిలియన్‌ హెక్టార్ల అడవి (ప్రతి సంవత్సరం 780 మిలియన్‌ టన్నుల వాతావరణ కర్చనాన్ని 
(గ్రహించి నేలలో స్టాపిస్తుంది. దీని మూలంగా ప్రస్తుత కార్బన్‌ డయాక్సైడ్‌ వాయువు గాఢత దాదాపు 
47% తగ్గుతుంది. ఈ వృక్షాలలో కొంత భాగాన్ని ఇంధనంగా వాడినపుడు వెలువడిన కార్బన్‌డయాక్సైడ్‌ 
వాయువు కిరణజ్య సంయోగక్రియ '(Photosynthesis) ద్వారా తిరిగి (గ్రహించబడి పిండిపదార్థాల 
ఉత్సాదనకే తోడ్పడుతుంది. కానీ కాలుష్యానికి. మాత్రం పాల్పడదు. బ్రెజిల్‌, కొలంబియా, 
ఇండోనేషియా, భారతదేశం, 'ఐవరీకోస్ట్‌ (1౪/01/ C0251) మొదలైన దేశాలు కలిసికట్టుగా అడవులు 
నరకటాన్ని ఆపి, క్రొత్త అడవులను చురుకుగా పెంచినట్టైతే ప్రపంచం మొత్తంపైన విడుదలైన 
కార్చన్‌డయాక్సైడ్‌లో 2/3 వంతు హరించబడుతుందని అంచనా. 


శీ 


'  భారతదేశర భూవిస్తీర్షం 130 మిలియన్‌ హెక్టార్టు. దీనిలో కనీసం 45 మిలియన్‌ హెక్టార్ల భూమి 
అడవి సంపదతో నిండి ఉండాలి. అయితే ఈ మేరకు మనదేశంలో అడవీ సంపద లేదు. అందువల్ల 
భారతదేశం 1985 సంవత్సరంలో విసృత అడవుల పెంపకానికి గాను జాతీయ నిరుపయోగ భూముల 
అభివృద్ది సంస్థ (The National Waste Lands Development Board) ను ప్రప్రథమంగా స్టాపించింది. 
ఈ సంస్థ ప్రతీ సంవత్సరం 5 మిలియన్‌ హెక్టార్ల భూమిలో అంచెలవారీగా అడవులను పెంచడానికి 
నిర్దేశిత సూత్రాలను రూపొందించింది. ఈ సంస్థ 1990 సంవత్సరాంతానికి దాదాపు 20 మిలియన్‌ 
హెక్టార్ల భూ విస్తీర్ణాన్ని అటవీ సంపద క్రిందికి తేగలిగింది. జాతీయ నిరుపయోగ భూముల అభివృద్ది సంస్థ 
ఉన్న వనరులను సద్వినియోగం చేసికొని అనుకున్న లక్ష్యాన్ని సమర్థవంతంగా సాధించనుంది. ఇదే 
విధంగా (ప్రపంచ దేశాలన్ని 2050 సంవత్సరం నాటికి 120 మిలియన్‌ హెక్టార్ల భూమిని అడవులుగా 


మార్భగలిగితే, పరిసరాలు పతనం కాకుండా పర్యావరణ సమతౌల్యం. కలిగి 'జీవావరణానికి మనుగడ 
ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. 


కాలుష్యం .153 


పర్యావరణ నిధి; 


సెప్టెంబర్‌ 5, 1989 నాడు అలీన రాజ్యాల తొమ్మిదవ శిఖరాగ్ర సమావేశం 28 సంవత్సరాల 
అనంతరం యుగోస్తేవియా రాజధాని నగరమైన బెల్‌గేడ్‌లో జరగడం స్ఫూర్తివంతమైన విశేషం. 
పర్యావరణ కాలుష్య నిర్మూలనకు, సహజ వనరుల సంరక్షణకు, జీవావరణ నాణ్యతను పెంపొందించటానికి 
కావలసిన ఆర్థిక వనరులు ఎన్నో ఉండాలి. కాని దురదృష్టవశాత్తు ఇంతవరకు ఎటువంటి ఆర్ధిక వనరులు 
లేవనే చెప్పాలి. అలీన దేశాల శిఖరాగ్ర సభ సమావేశంలో మాజీ ప్రధానమంత్రి శ్రీ, క లకీ గారు 
ప్రధానోపన్యాసం చేస్తూ పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఐక్యరాజ్య సమితి (౮/0) ఆధ్వర్యంలో 
పర్యావరణ నిధి' కోసం ప్రతిపాదన చేశారు. ఈ నిధిలో (ప్రపంచ దేశాలన్నింటికీ సభ్యత్వం ఉండాలని 
' ఆయన సూచించారు. పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా ఉండే సాంకేతిక పరిజ్ఞానం ఈ నిధి 
ద్వార అభివృద్ది కావాలని వారు నొక్కి వొక్కాణించారు. ప్రతిదేశం తన జాతీయోత్పత్తిలో వెయ్యోవంతు 
ఈ నిధికి ఉదారంగా విరాళం ఇవ్వాలని, ఇస్తేనే ఏటా పర్యావరణ పరిరక్షణ కోసం తత్సంబంధ 
కార్యక్రమాలకు 18 బిలియన్‌ డాలర్లు సమకూరుతాయని రాజీవ్‌ గాంధీ తెలిపారు, 
అంతర్జాతీయ సర్వే § 

లొ హర్రిస్‌ (L0u Harries), అతని అనుచరులు ఫిబ్రవరి-జూన్‌, 1988 మధ్యకాలంలో నాలుగు 
ఖండాలలోని అర్జెంటినా, చైనా, హంగరీ, ఇండియా, జమైకా, జపాన్‌, కెన్యా, మెక్సికో, నైజీరియా, నార్వే, 
సౌదీ అరేబియా, జింబాబ్వే మొదలైన దేశాలలో సర్వే జరిపి హరిత గృహ (ప్రభావం (green house 
effect) గురించి ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఈ సర్వేలో ఒక సౌదీ అరేబియాలో తప్ప అన్ని 
దేశాలలో పర్యావరణ నాణ్యత లోపించిందనే తేలింది. యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌ మెంట్‌ (ప్రోగ్రాం 
(UNEP) ప్రతినిధి జాన్‌ మార్చిన్‌ బ్రౌన్‌ (1022 Martin Brown) జరిపిన సర్వేలో కూడా దాదాపు 
ఇదే సమాచారం వ్యక్తమైంది. అయితే ఇంకా యునైటెడ్‌ స్టేట్స్‌, బ్రెజిల్‌, సోవియట్‌ యూనియన్‌, 
యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఫ్రాన్స్‌ ఈజిప్ట్‌ మొదలైన దేశాలలో సర్వే జరుపవలసి ఉంది. సర్వే కార్యక్రమం 
పూర్తైన తర్వాత పర్యావరణ కాలుష్య నివారణకు తగిన సిఫారసులు చేయబడతాయి. 


154 పర్యావరణ జీవశాస్త్రం 


5 (1) నీటి కాలుష్యం 
(Water Pollution) 


భూ[గ్రహంపై వాయువు మాదిరిగానే నీరు కూడా అతిముఖ్యమైన సహజ సంపద. వాయువు 
తర్వాత జీవికి నీరే ముఖ్యం. జీవి కణాల్లో నీరు 85% నుండి 90% వరకు ఉంటుంది. నీరు లేకపోతే జీవి 
మనుగడ లేదు. ఆధునిక నాగరికత పూర్తిగా నీటి వనరులపైననే ఆధారపడి ఉంది. వ్యవసాయానికి, 
పరిశ్రమలకు, నౌకాయానానికి, వాహనాలు నడపటానికి, గృహసంబంధమైన పనులకు, మురికి నివారణకు 
నీరు అత్యంత అవసరం. బావులు, చెరువులు, కొలనులు, సెలయేళ్ళు, నదులలోని నీరు పారిశ్రామిక. 
విష్టవం, హరిత విప్ణవం, ఇంకా పట్టణాభివృద్ది కార్యక్రమాల వల్ల అనేక రకాలుగా కలుషితమవుతుంది. 
ప్రతీరోజు కొన్ని మిలియన్‌ టన్నుల కాలుష్యం నీటిలో కలుస్తుంది. ఈ కాలుష్యాలలో సాధారణ పోషక 
పదార్థాలతో సహా నైట్రేటులు, ఫాస్పేటులు, క్లోరైడ్‌లు, ఫ్టోరైడ్‌లు, క్టోరినేటెడ్‌ హై(డ్రోకార్బన్‌లు, సెలీనియమ్‌, 
కాడ్మియమ్‌, మెర్‌క్యురి మొదలైన విషప్రాయమైన కాలుష్యకాలు ఎన్నో ఉంటాయి. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ 
అమెరికా (౮54) లో (ప్రతీ. నది దాదాపు పూర్తిగా. కాలుష్యమై పోయింది. అమెరికాకు, కెనడాకు 
సంబంధించిన అన్ని మంచినీటి సరస్సులు పూర్తిగా కాలుష్యమైపోయాయి. పశ్చిమ యూరపులోని రైన్‌ 
(Rhine) నది కాలుష్యం అవధులు మించటం వల్ల పూర్తిగా నిర్జీవమైంది. 


భారతదేశంలో గంగా, యమున, గోమతి, నర్మద, గోదావరి, కావేరి, కూవమ్‌ (6౦౦), సట్లెజ్‌, 
జీలం, దామోదర్‌, మినీ-మహి (0101-2200, తపతి, తుంగభద్ర మొదలైన 14 భారీనదులు, అనేక 
ఉపనదులు విపరీతంగా కాలుష్యానికి గురయ్యాయి. అన్నిటికంటే దామోదర్‌ నది అతిగా కాలుష్యానికి 
గురై అక్కరకు రాకుండా పోయింది. ఈ నదిలో ఆక్సిజన్‌ ఆచూకీ లేకుండా పోయి, అవసరమైన నాచు 
మొక్కలు పూర్తిగా నశించాయి. కానీ జలగలు, బాక్టీరియమ్‌లు వంటి పనికిరాని (క్రిమి కీటకాలు, 
జంతువులు మాత్రం అధికంగా పెరుగుతున్నాయి. బరోడాలోని మినీ-మహినది అధికంగా కాలుష్యానికి 
గురైంది. దీనిలో పరిశ్రమలకు సంబంధించిన వ్యర్హపదార్థాలు, పెట్రోలు సంబంధిత హైడ్రోకార్బన్‌లు 
బహుళంగా నిండాయి. మద్రాసులోని కూవమ్‌ నది కూడా పూర్తి కాలుష్యానికి గురై, కనీసం జంతు 
ప్లవకాలకు కూడా నివాసయోగ్యంలో లేదు. ఒక లీటరు కూవమ్‌ నది నీటిలో దాదాపు 900 మి.గ్రా. 
ఇనుము, 275 మి.([గ్రా. సీసం, 1313 మి.గ్రా నికెలు, 32 మి.గ్రా. జింక్‌ ఉంటుంది. ఈ భారలోహాలకు 
తోడుగా ఫాస్ఫేట్టు, సిలికేట్టు నైట్రేట్లు మొదలైన లవణాలు కూడా ఎక్కువ మోతాదులోనే ఉన్నాయి. బిర్జా ' 
వారి జొద్‌ చక్కెర కరా శ్రగారం (Oudh sugar factory), మోహన్‌ మీకన్‌ వారి డిస్టిల్లరీ (Mohan Meakin's 
_ distillery) కర్మాగారాలనుండి వెలువడ్డ కాలుష్యం, వల్ల గోమతీనది దాదాపు 8 కి.మీ. పొడవునా 
కాలుష్యానికి గురై పూర్తిగా పనికిరాకుండా పోయింది. దీనిలోవి అనేక వేల చేపలు చనిపోయాయి. 
మద్రాసులోని కావేరీ నది మీద మెట్టూర్‌ ఆనకట్ట వద్ద గల కర్మాగారం నుంచి వెలువడ్డ పాదరస 
సంబంధమైన కాలుష్యం ఆ నదిని పూర్తిగా కలుషితం చేసింది. మహారాష్ట్ర-ఆం(ధ్ర(ప్రదేశ్‌ గుండా 
ప్రవహిస్తున్న గోదావరి నది 1500 కి.మీ. గట్టు పొడవునా మంచిర్యాల సిమెంటు ఫ్యాక్టరీ, రామగుండం 
థర్మల్‌ విద్యుత్‌ శక్యాగారం, ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (౫౦9), కొత్తగూడెం థర్మల్‌ విద్యుత్‌ 
శక్యాగారం, భద్రాచలం కాగితపు మిల్లు, మణుగూరు భారజల కర్మాగారం వంటి అనేక పరిశ్రమల ద్వారా 


కాలుష్యం 155 
రకరకాల కాలుష్యాలు విడుదలై నదిలో కలుస్తున్నాయి. వీటికి తోడు మృతకళేబరాలు, నేలలోని 
వ్యవసాయ' సంబంధమైన రసాయన పదార్థాలు, మున్సిపాలిటీల మురికి నీరు కూడా గోదావరిలో కల్సి 
నదినీటిని కాలుష్యం చేస్తున్నాయి. అదే విధంగా కృష్ణానదిలో కూడా 1200 కి.మీ. గట్టు పొడవునా నీరు 
అనేక విధాలుగా కాలుష్యానికి కారణమవుతూంది. హరిద్వార్‌ నుంచి కలకత్తా వరకు గల గంగానదిలో 
సగం కాలిన మానవ కళేబరాలు, చనిపోయిన జంత్యువృక్ష కళేబరాలు, కీటక సంహారక మందులు, 
మహానగరాల పరిశ్రమల వ్యర్ణపదార్థాలు, మురికినీరు మొదలైన కాలుష్యకాలు చేరి నది నిటిని కలుషితం 
చేస్తున్నాయి. గంగానది 2550 కి.మీ. పొడవునా దాదాపు 27 మహానగరాలు, అనేక పట్టణాలు ఉన్నాయి. 
వీటిలో ఏవో కొన్ని నగరాలకు తప్ప మిగిలిన వాటికి మురికినీటి కాలువల పథకాలు లేనే లేవు. నదిపాడవునా 
అక్కడక్కడ 312 భారీ పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో కేవలం 12 పరిశ్రమలకు 
మా(త్రమే తగిన కాలుష్య నివారణ పథకాల సౌకర్యాలున్నాయి. మిగతా 300 పరిశ్రమల వ్యర్థ కాలుష్యాలు 
యధాతథంగా గంగానదిలోకి చేరుతున్నాయి. హరిద్యార్‌, కాన్సూర్‌, వారణాసి, పాట్నా, కలకత్తా మొదలైన 
మహానగరాలు గంగానది కాలుష్యానికి ముఖ్యంగా ఎక్కువ బాధ్యత వహిస్తున్నాయి. కేవలం కాన్ఫూర్‌ 
నుండి రోజుకు 270 మిలియన్‌ లీటర్ల మురికినీర్కు30౫10 లీటర్ల పరిశ్రమల వ్యర్ధ పదార్థాలు గంగానదిలో 
కలుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో గంగానది నీటిని రక్షిత మంచినీరుగా వాడడం వల్ల దాదాపు 250 
మిలియన్ల ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది. 


అనేక సరస్సులు, కొలనులు కాలుష్యానికి గురయ్యాయి. ముఖ్యంగా డాల్‌ సరస్సు (Da lake) 
విపరీత కాలుష్యానికి గురికావడం వల్ల నీరు నల్లబడి దుర్వాసనతో ఉంది. ఇందులో హానికరమైన 
మొక్కలు, శైవలాలు పెరిగాయి. ఈ నీటిలో హైడ్రోజన్‌ సల్ఫైడ్‌, కార్బన్‌డయాక్సైడ్‌, అమ్మోనియా, 
నైట్రోజన్‌ మొదలైన వాయువులు, ఇతర లవణాలు కరిగి ఉన్నాయి. కాల్షియమ్‌, మెగ్నీషియమ్‌, సోడియడ్‌, 
పాదరసం మొదలైన లోహాలు ఒండ్రుమట్టి, బంకమట్టి, ఇసుక రేణువులతో అవలంబితంగా ఉంటాయి. 
దుర్వాసనతో బురదగా నున్న, నల్లని ఈ నీటిని తాగినపుడు టైఫాయిడ్‌, డిసెంట్రీ, కలరా, కామెర్టు 
మొదలైన వ్యాధులు కలుగుతాయి, 


నీటి కాలుష్యం - వనరులు (The Sources of Water Pollution) 


నీటి కాలుష్యానికి 4 రకాల ముఖ్యమైన వనరులున్నాయి. అవి -. 
1. మురికినీరు, ఆక్సిజన్‌ గిరాకి ఉన్న. వ్యర్థ పదార్థాలు 

2. పారిశ్రామిక వ్యర్ణ పదార్గాలు 

3. వ్యవసాయ సంబంధ న్యర్హ పదార్థాలు 

4. భౌతిక వ్యర్హ పడార్గాలు - కాలుష్యకాలు 


1. మురికినీరు, ఆక్సిజన్‌ గిరాకి ఉన్న పదార్థాలు 
(Sewage and oxygen demanding wastes) 


వివిధ గృహసంబంధ కార్య(క్రమాలకు వాడిన నీరు, జంతువుల మల మూశత్రాలు, కళేబరాలు, 
రాలిన ఆకులు, సబ్బులు, డిటర్టెంట్‌లు, కాగితం, వివిధ వ్యర్థ పదార్థాలు నీటిలో కలిసి ఏర్పడిన 


136 పర్యావరణ జీవశాస్త్రం 
కాలుష్యాన్ని మురికినీరు’ అంటారు. దీనిలో కర్చన, అకర్బన వ్యాధిజనక కారకాలు వంటి అనేక అనర్హక 
, వ్యర్హ పదార్జాలుంటాయి. (గ్రామాలు, పట్టణాలు, మహానగరాల మురికి నీరు, చెత్తకుప్పలు వివిధ 
చెరువులను, సరస్సులను, నదులను కాలుష ష్య పరుస్తున్నాయి. నిజానికి ఈ కాలుష్యం గాఢత స్వల్పమనే 
చెప్పాలి. కాని చెరువులు, కొలనులు, సరస్సులు మొదలైన జలాశయాలు కాలుష్యాన్ని తిరిగి ఇంకా 
తక్కువ చేయడానికి స్వంత నియంత్రిత లక్షణాలను కల్లి ఉంటాయి. కానీ ఈ జలాశయాలలోని 
వాయుసహిత బాక్టీరియమ్‌లు కర్బన సంబంధ పదార్థాలను (క్రుళ్ళ చేసి కొద్ది. కాలంలోనే మురికి 
కాలుష్యాన్ని అనేక రెట్టు ఎక్కువ చేస్తాయి. తత్కారణంగా కాలుష్య పరిమాణం స్థాయిని మించినపుడు 
నిరు-స్వతః స్వచ్చతా (క్రియశీలాన్ని (Self purifying activity) కోల్పోయి, మానవుని వినియోగానికీ 
ఇతర జీవరాశుల వినియోగానికి పనికి రాకుండా పోయి వివిధ వ్యాధులను కలుగజేయవచ్చు. 


వివిధ రకాల డిటర్జెంట్‌ మిశ్రిత పదారాలలో ముఖ్యమైంది ఫాస్ఫేటు. అనేక రకాల పాస్ఫేటులు 
కాల్షియమ్‌ అయాన్లతో కలిసి చురుకుదనం కోల్పోయి, మురికి సంబంధమైన అణువులను కరిగించక 
పోవడం వల్ల కాలుష్యం అధికమవుతుంది. కొన్ని పాస్పేట్టు నీటిలో కరిగి శైవలసంబంధమైన 
మొక్కల పెరుగుదల ఆధిక్య్వతకు దోహదం చేస్తాయి. శైవలాలు అధికంగా పెరిగినపుడు నీటిలోని 
ఆక్సిజన్‌ తొలగిపోయి వివిధ జీవరాశులకు కష్ట-నష్టాలు కలుగుతాయి. నీటిలో తగినంత ఆక్సిజన్‌ 
లోటు ఏర్పడినపుడు వేసవికాలంలో శైవలాలు సైతం నశించి, కుళ్ళిపోయి, దుర్భరమైన దుర్వాసనలను 
విడుదలచేస్తాయి. ఈ విధంగా కుళ్ళుతున్న మొక్కలు, చెత్తచెదారం, శైవలాలు గ్రిక్నీన్‌ 
(Strychnine) వంటి విషపదార్థాలను నీటిలో విడుదల చేయడం వల్ల పశువులతో సహా నీటి 
జంతువులన్నీ చనిపోతాయి. ఈ విధంగా పురపాలక సంఘాలు సరియైన మురుగునీటి కాలువల 
పథకాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల, ఇతర కారణాల వల్ల చెత్తా చెదారం, మురికినీరు మంచినీటి 
వనరులను కలుషితం చేస్తు 


ఎ) జీన ఆక్సిజన్‌ గిరాకి (Biological Oxygen Demand) : 

వాయు సహిత బాక్టీరియమ్‌లు కర్చన పదార్దాలను కుళ్లజేసినపుడు వెలువడ్డ బ్యన్‌ తిరిగి 
బాక్టీరియమ్‌లకే వినియోగించబడడాన్ని “జీవ ట్ర క గిరాకి” (009) అంటారు. దీని విలువ 
కర్బన వ్యర్దపదార్థాలు గల నిటి ఘనపరిమాణానికి అనుపాతంలో ఉంటుంది. B0D విలువను బట్టి 
వ్యర్హ పదార్దాల గాఢతను, కాలుష్యం స్థాయిని కొలువవచ్చు. కాలుష్య నివారణ చర్యలకు తగిన పథకాల 
_ రూపకల్పనలో 30) విలువలు అధికంగా ఉపయోగపడతాయి. 30) విలువల వల్ల 'ప్రవాహ.కాలుష్య 
నివారణ యాజమాన్య పద్దతులు (5౯6౪౫ Pollution Control managements), నీటి స్వతః 
స్వచ్చతా (క్రియశీలాన్ని తెలుసుకోవచ్చు. B0D సహాయంతో నీటిలో ఆవాసం చేస్తున్న నీ నిటి మొక్కలను, 
వాటి ఘనపరిమాణాన్ని తెలుసుకోవచ్చు. నీటిలో కరిగిఉన్న ఆక్సిజన్‌ 4 ౫౫ నుండి 5 ppm గాఢత 
కంటే తగ్గినపుడు ఆ నీరు చేపలకు నివాసయోగ్యంగా ఉండదు. 4 99M కంటే తక్కువ గాఢత గల 
ఆక్సిజన్‌ నీటిలో కరిగి ఉన్నపుడు వాయుసహిత బాక్టీరియమ్‌లు అధికంగా వృద్ది చెందుతాయి. కర్బన 
పదార్థాలు, బాక్టీరియమ్‌లు వంటి సూక్ష్మజీవులు, విషపదార్థాలు అధికంగా నీటిలో ఉన్నపుడు 309 
విలువలను గణనలోకి తీసుకోకూడదు. 


కాలుష్యం 157 


బి) రసాయన ఆక్సిజన్‌ గిరాకి (Chemical Oxygen Demand) : 


రెండు గంటలలో పొటాషియమ్‌ డైక్రోమేట్‌ (ద్రావణం నుంచి తీసుకొన్న ఒకానొక ppm 
గాఢత గల ఆక్సిజన్‌కు సమానంగా ఒక రకమైన నీటిలో గల కర్చన పదార్దాల ఆక్సీకరణకు కారణమైన 
రసాయన కారకాలకు (Chemical Oxidant) కావలసిన మొత్తం ఆక్సిజన్‌ను రసాయన ఆక్సిజన్‌ 
గిరాకి' (60%) అంటారు. నీటి వనరులలోకలుషిత వ్యర్హ పదార్థాలు, కర్చన పదార్థాలు విపరీతమైన 
శైవలాలు అధికంగా ఉన్నప్పుడు B0D సహాయంతో కాకుండా 609 విలువల సహాయంతో నీటి స్వతః- 
స్వచ్చతా (క్రియాశీలతనూ, (ప్రవాహ కాలుష్య నివారణ యాజమాన్య పద్దతులనూ, నీటిమొక్కల 
ఘనపరిమా ణాన్ని తేలికగా తెలుసుకోవచ్చు. 


పట్టిక 5(11)1 309 కి C0D కి గల బేధాలు 


జీన ఆక్సిజన్‌ గిరాకి (800) రసాయన ఆక్సిజన్‌ గిరాకి (6000) 













1. ఒక (ప్రమాణ ఘనపరిమాణం గల నీటిలో 
సూక్ష్మజీవులు జీవరసాయన ఆక్సీకరణలో 
(Biochemical Oxidation) ఉపయోగించు 
కునే ఆక్సిజన్‌ మొత్తాన్ని B0D అంటారు. 


ఒక రకమైన నీటిలో కర్పన పదార్దాల ఆక్సీకరణకు 
కారణమైన రసాయన కారకాలకు కావలసిన 
మొత్తం ఆక్సిజన్‌కు సమానంగా 2 గంటలలో 
పొటాషియమ్‌ డ్రైక్రోమేట్‌ [ద్రావణం నుంచి 
తీసుకొన్న ఒకానొక ౧౫ గాఢత గల ఆక్సిజన్‌ను 
COD అంటారు. 


2. B౦రివిలువ దాదాపు ఆక్సీకరణ చెందుతున్న 
కర్చన పదార్థాల మొత్తానికి సమానంగా 


ఉండడం వల నీటి . కాలుష్యం సాయిని, 
ద [eo 


ఆక్సీకరణ చెందే నై(ట్రేటులు, సల్పేటులు, 
తరుగుతున్న లోహపు అయాన్ను మొదలైన అకర్బన 
పదార్థాలు, ఆక్సీకరణ చెందని బెంజిన్‌, సైరిడిన్‌, 
చక్రీయ కర్చన సమ్మేళనాలు నీటిలో కరిగి ఉన్నపుడు 
ఉపయోగపడుతుంది. కర్చన పదార్థాల స్టాయిని లెక్కించటానికి 
ఉపయోగపడుతుంది. 


వ్యర్థ పదారాల సాయిని లెక్కించటానికి 
డా రా (ఆ) 


3. కాలుష్యాన్ని అదుపు చేయటానికి నిటి | మొక్కల రూపకల్పనా విధానం (treatment of 
స్వయ: స్వచ్చతా బలాన్ని తెలుసుకోవటానికి, | ౧2౫౮), యాజమాన్యం 'మొదలైన విషయాలను 
కొలవటానికి B0D ఉపయోగపడుతుంది. | గురించి తొందరగా గణించి చెప్పగల సామర్ద్యం 

౮౦50కి ఉంది. కాబట్టి పారిశ్రామిక, గృహ సంబంధిత 

కాలుష్యాల స్థాయిని, వాటి నివారణ పద్దతులను 

COD ద్యారా తెలుసుకోవచ్చు. 

4. సూక్ష్మజీవుల రకాలు, |. విలువ, విష 
పదార్దాలు, హీన స్థితిలో నున్న ఖనిజాలు, 

“డా ఢా 
నత్రీకరణ పద్దతులు మొదలైన కారణాలు 
BOD పరీక్షలపై (ప్రభావాన్ని చూపిస్తాయి, 


విషపదార్థాలు (10209), సూక్ష్మజీవులకు విపరీత 
పరిస్థితులు మొదలైన కారకాలు C౦) విలువలకు 
ప్రభావాన్ని చూపించవు. 


158 పర్యావరణ జీవశాస్త్రం 


యూ ట్రాఫికేషన్‌ (Eutrophication) 

నీలి ఆకుపచ్చ శైవలాలు (Blue green Algae), ఇతర శైవలాలు, నీటి మొక్కలతో కలిసి అధిక 
స్థాయిలో పెరిగి అసహ్యమైన - మురుగు నీటిలో దుర్గంధాన్ని వదులుతూ కుప్పలు-తెప్పలుగా 
కనబడే దృగ్విషయాన్ని యూటట్రాఫికేషన్‌ (Eutrophication) అంటారు. ఇటువంటి మురిగిన, 
కుళ్ళిన నీలి ఆకుపచ్చ శైవలాలు అకకేరుకాలకు (iNVertebrates), నీటిపై తేలియాడే జంతు 
ప్లవకాలకు (2000122108. ) ఆహారంగా వినియోగపడదు. సూక్ష్మజీవులు నీలి ఆకుపచ్చ శైవలాలను 
కుళ్ళ. చేసినపుడు నీటిలోని ఆక్సిజన్‌ ఇంకా తొలగించబడుతుంది. ఆక్సిజన్‌ తక్కువ స్థాయికి 
దిగజారినపుడు నీటిలోని చేపలు, అనేక చిన్నచిన్న (క్రిమికీటకాలు చనిపోయి శుద్దమైన జలాశయాలు 
మురికికూపాలుగా మారతాయి. వైరస్‌, బాక్టీరియమ్‌లు, ప్రోటోజోవన్లు వంటి సూక్ష్మజీవులు, ఇతర 
జంతువులు, వృక్షాలు చనిపోయి, కుళ్ళిపోయి నీటిని కాలుష్యం చేస్తాయి. ఈ నీటిని సేవించినపుడు 
జంతువులకు అనేక వ్యాధులు సంభవిస్తాయి. 


ఓలిగో (ట్రాఫికేషన్‌ (Oligotrophication) : 

నిలుకడ నీరుగల కొత్తగా ఏర్పడ్డ బావులు, చెరువులు, కొలనులు, సరస్సులలో నీటి 
మొక్కలకు, నీటి జంతువులకు కావలసిన పోషక పదార్థాలు లేకపోవడమనే దృగ్విషయాన్ని ఓలిగో 
ట్రాఫికేషన్‌ (Oligotrophication) అంటారు. గృహసంబంధ మురికినీరు, మృతకళేబరాలు, రాలిన 
ఆకులు, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, రసాయన వ్యర్హ పదార్దాలు మొదలైన కర్పన-అకర్చన 
పదార్థాల చేత 50 నుండి 100 సంవత్సరాల వరకు నీటి మొక్కలకు, నీటి జంతువులకు తగినన్ని 
పోషక పదార్థాలతో పాటు విపరీత కాలువ్యుకాలు కూడా జలాశయాలలో జమచేయబడి 
యూ(ట్రాఫికేషన్‌ (Eutrophication) ఏర్పడుతుంది. 


పట్టిక 5(1).2 ఓలిగో ట్రాఫిక్‌, యూట్రాఫిక్‌ సరస్సులకు గల బేథాలు 
ఓలిగోట్రాఫిక్‌ సరస్సు యూట్రాఫిక్‌ సరస్సు 


1. భూతత్వశాస్త్ర సంబంధంగా ఇవి (క్రొత్తగా భూతత్వశాస్త్ర సంబంధంగా ఇవి అనేక 

ఏర్పడ్డ తక్కువ వయస్సు గల సరస్సులు. | మార్పులతో కూడిన పాత సరస్సులు. వీటి 
| వయస్సు ఎక్కువగా ఉంటుంది. 
2. సరస్సులు లోతుగా ఉంటాయి. ఈ సరస్సులు లోతుగా ఉండవు. 
3. ఇందులో స్వచ్చమైన నీరు ఉంటుంది. ఇందులో స్వచ్చత కోల్పోయి, దుర్వాసనతో 
కలుషితమైన నీరు ఉంటుంది. 

4. పోషకాలు పాస్ఫేటులు, వైట్రేటులు తక్కువ, పోషకాలు ఎక్కువ. స్థాయిలో ఉంటాయి. 

స్థాయిలో ఉంటాయి. 


5. _ నిటి జంతువులు తక్కువ. నీటి జంతువులు ఎక్కువ. 





కాలుష్యం 159 


6. కొరోఫైటా, (కైసోఫైటా, బాసిల్లేరియోఫైటా ఆసిల్లటోరియా (Os౯illatoria), రుబెస్సెన్‌లు 
వంటి శీవలాల జాతులనేకంగా ఉన్నప్పటికీ (Rubescens),అఫనైజో వ్‌ ఫ్లాస్‌-ఆక్వే 
జనాభా సాంద్రత తక్కువగా ఉంటుంది. (Aphanizomenon flos-aquae)మై క్రోసిస్టిస్‌ 

ఎరుగినోజ (Microcystis aeruginosa) 
మొదలైన నీలి ఆకుపచ్చ శైవలాల జాతులు 

/ తక్కువైనప్పటికీ జనాభా సాంద్రత 
ఎక్కువగా ఉంటుంది. 


శైవలాల సముదాయాలు తక్కువ. . శైవలాల సముదాయాలు ఎక్కువ. 
ర. (ప్రాథమిక ఉత్సాదన తక్కువగా ఉంటుంది. | (ప్రాథమిక ఉత్పాదన ఎక్కువగా ఉంటుంది. 
ఆక్సిజన్‌ కొరత ఉండదు. ఆక్సిజన్‌ కొరత ఉంటుంది. 
10. జీవ ఆక్సిజన్‌ సమృద్దిగా ఉంటుంది. జీవ ఆక్సిజన్‌ కొరత (30%) ఉంటుంది. 
11. చేపలు ఎక్కువ ఉ॥ తెల్లచేప (౧౫౦40 చేపలు తక్కువ ఉ॥ కార్స్‌ (Carp) 


వ్యవసాయ సంబంధమైన వ్యర్థ రసాయనిక పదార్థాలు, పారిశ్రామిక వ్యర్ధ పదార్థాలు, కుళ్ళుతున్న 
చెత్తచదారం, కర్బన, అకర్బన పదార్థాలు, నైట్రేల్టు, సల్ఫేట్టు జలాశయాలలో చేరి శైవలాల సముదాయాలు 
ఉధృతంగా పెరగడానికి ఉపయోగపడతాయి. ఈ శైవల సముదాయాలు ఇతర నీటిమొక్కలకు 
సూర్యరశ్మిని, ఆక్సిజన్‌ను అందకుండా చేస్తాయి. కొన్ని శైవల జాతులు విషపదార్థాలను కూడా విడుదల 
చేస్తాయి. కుప్పలు తెప్పలుగా పెరిగిన శైవల సముదాయాలకు ఆక్సిజన్‌ కొరవడి చనిపోతాయి. 
ఉత్పత్తిదారులు నశించిన తరువాత వినియోగదారులైన జంతువుల కూడా చనిపోతాయి. స్వచ్చత 
కోల్పోయిన జలాశయాలు దుర్గంధంతో, అసహ్యమైన మురుగు నీటితో నిర్జీవంగా మారి యూట్రాఫికేషన్‌ 
ఎర్చడుతుంది. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలో ఎరీ సరస్సు (36 2106) మానవుని కార్యకలాపాల 
వల్ల ఎర్చడ్డ యూట్రాఫికేషన్‌కు చక్కని ఉదాహరణ, 1965లో (ప్రతిరోజు 87 టన్నుల ఫాస్పేట్టు ఆ 
సరస్సులో చేరడం వల్ల ప్రతీ 400 గ్రా. ఫాస్పేట్టకు 350 టన్నుల శైవల సంబంధమైన బురద ఏర్పడింది. 
అందుమూలంగా కొద్ది నెలలోనే సరస్సు నిక్టీవమై విపరీతమైన దుర్గంధంతో చెడిపోయి చేపలు పట్టటం, 
నౌకాయానం, మంచినీటి సరఫరా వంటి కార్యక్రమాలకు పూర్తిగా అంతరాయమేర్పడింది. 


చేపలు పట్టటం, పడవలు నడపటం, స్నానాలు చేయటం, మంచినీటి సరఫరా మొదలైన 
వినోదకాలక్షేపాలకు, వినియోగాలకు, ఉపయోగించే కొలనులలో కూడా వివిధ కాలుష్యాలు, 
శైవలసముదాయాలు చేరి సరస్సు అందాన్ని హరించి వేస్తున్నాయి. (త్రాగటానికి, చేపలు పట్టటానికి, 
నౌకాయానం మొదలైన గృహ సంబంధమైన, వినోద కాలక్షేప సంబంధమైన కార్య(క్రమాలకు వీలుగా నీటి 
స్వుచ్చతను కాపాడటానికి యూట్రాఫికేషన్‌ను నిలిపివేయటానికి కొన్ని పద్దతులను రూపొందించడమైంది. 


యూ(టాఫికేషన్‌ నిరూ శ్రైలన పద్దతులు (Various measures to stop Eutrophication): 
1. ఒక సరస్సులో వ్యర్ధ మలిన పదార్థాలను వదిలే ముందు, ఆ మలిన పదార్థాలను శుద్ది చేసి పోషక 
పదార్థాలు కొన్ని మాత్రమే ఉండేలాగా చూడాలి. 


160 పర్యావరణ జీవశాస్త్రం 


2. శైవలాల పెరుగుదలను నిరోధించి బాక్టీరియమ్‌ల ప్రత్యుత్పత్తి పునరభివృద్ది కోసం ప్రేరణలు 
జరుపాలి. 
3. శైవల నముదాయాలను వెంట వెంటనే తీసివేయాలి. 


4. నీటిలో కరుగని, కరిగిన కర్చన-అకర్చన పదార్థాలను, భౌతిక, రసాయన పద్ధతుల ద్వార 
తొలగించాలి. 


5 ఫాస్ప్సరస్‌ను వివిధ తటస్థీకరణ పద్దతుల ద్వారా తొలగించవచ్చు. (Baalsrud atid Balmer, 
1973) | 
6. నీటిలోని నైట్రోజన్‌ను జీవసంబంధమైన నత్రీకరణ (Nitrification), వినత్రీకరణ (Denitrifi- 
“ cation) పద్దతుల ద్వారా తొలగించవచ్చు. 
7. అయాన్ల వినిమయం (108 Exchange), ఎల(క్షోడయాలిసిస్‌ (Electrodialysis), ఉ(త్కమణ 
(ద్రవాభిస్పతి (Reverse Osmosis) వంటి (ప్రక్రియల ద్వార క్షార సంబంధమైన వ్యర్హ పదార్థాల 
నుంచి అమ్మోనియా వాయువును తొలగించవచ్చు. 


సై విధంగా యూట్రాఫికేషన్‌ను సరైన నిర్వాహణ పద్దతుల ద్వారా నిర్మూలించకపోయి నబ్రెతే కొద్ది 
సంవత్సరాలలో యూట్రాఫికేషన్‌కు గురైన జలాశయాలు హ్యూమస్‌ (18939) తో నిండిపోయి పూర్తిగా 
పూడిపోతాయి. 


పట్టిక 5(1)3 జీవుల వల్ల వచ్చే వ్యాధులు. 


సూక్ష్మజీవులు వ్యాధులు 
వైరస్‌లు వైరల్‌ హెప్తాటైటిస్‌ (Viral Hepatitis) 
పోలియోమైలిటిస్‌ (Poliomyelitis) 
బాక్టీరియమ్‌లు కలరా, టైఫాయిడ్‌, పార్గాటైెిఫాయిడ్‌, డయేరియా, 
| రక్త విరేచనాలు. 
'ప్రోటోజోవన్లు అమీబియాసిస్‌ (AMOebiosis) 


గిడ్జినెస్‌ (giddiness) 
2, పొరిశ్రామిక వ్యర్దపదార్గాలు (Industrial Wastes) 


సారాయి, (బ్రాందీ మొదలైన మత్తుపానీయాల పరి(శ్రమలు (3:6౪/6గ65), ఉక్కు కర్మాగారాలు 
(Steel Industries), చర్మశుద్ది కర్మాగారాలు (Tanneries), కాగితపు మిల్లులు, రంగు పరి(శ్రమలు, 
జౌషధ తయారీ పరి(శ్రమలు, బొగ్గు గనుల నుంచి నూనెలు, జిడ్డు పదార్థాలు, ప్లాస్టిక్‌లు, మిథైల్‌ వ్యర్ణ 
పదార్థాలు, ఫినాల్స్‌, అనేక విషపదార్థాలు, ఇతర రసాయన పదార్థాలు, అవలంబిత రేణువులు (Suspended 
501145) మొదలైన అకర్బన, కర్బన కాలుష్యకాలు నీటిలో చేరి విపరీతమైన నీటి కాలుష్య సమస్యలను 
 కలుగజేస్తున్నాయి. బొగ్గుగనులలో సల్ఫ్యూరిక్‌ ఆమ్హ అవశేషాలు, వ్యర్థ పదార్థాలు నీటిలో కలిసినపుడు నీటి 


కాలుష్యం 161 


కారిన్యాన్ని కలుగజేసి జీవులపై అనేక (ప్రభావాలను చూపిస్తాయి. ఈ కలుషితమైన నీటిని యం[త్రాలలోకి 
పంపినపుడు ఈ నీరు యంత్రాల ఇనుము, ఉక్కును తినివేస్తుంది. ఇవేకాకుండా సోడియమ్‌ (౫2) రాగి 
(C1), కోమియమ్‌ (C7), కొడి యమ్‌ (౮6), పాదరసం (1౪) మొదలైన భారలోహాలు - వాటి లవణాలు 
పరిశ్రమల నుంచి విడుదలై నిటి కాలుష్యానికి ప్రధానమైన కారణమవుతున్నాయి. 


(క్రిమి సంహారక మందులు (Pesticides) 


మొక్కలకు జంతువులకు గల చీడపీడల నుండి, వ్యాధుల నుండి మొక్కలను, జంతువులను 
రక్షించటానికి వినియోగించే [క్రియావంతమైన జీవ-రసాయన మందులను [క్రిమిసంహారక మందులు 
అంటారు. 'పెస్టిసైడ్‌' పదాన్నే తరచుగా బయోసైడ్‌ (3100140) అనికూడా అంటారు. ఇవి పలురకాలుగా 
ఉంటాయి. వాటి క్రియాశీలతను బట్టి పేర్లు పెడతారు. కలుపుమొక్క నాశకాలను 'వీడిసైడ్‌లు' 
(Weedicides) అనీ, నిలీం(ధ నాశకాలను ఫంగిసైడ్‌'లు (Fungicides) అనీ, నెమటోడ్‌ల సంహారిణులను 
'నెమటోసైడ్‌లు' (NeMat0cide5) అనీ పిలుస్తారు. డైక్షోరో డైఫినైల్‌ టైక్షోరో ఇథేన్‌ (007), బెంజిన్‌ 
హెక్సా క్లోరైడ్‌ (310), పాలిక్టోరినేటెడ్‌ బైఫినైల్స్‌ (9039), క్షోర్డీన్‌ (Chlordane), హెష్టాక్టోర్‌ 
(Heptachlor), మిథాక్సీక్షోర్‌ _(Methoxychlor), టోక్సాఫీన్‌ (Toxaphene), ఆల్‌డ్రిన్‌ (AldIIn), 
ఎండ్రిన్‌ (Endrin) మొదలైన - మందులు (క్రిమిసంహారక మందులకు కొన్ని ఉదాహరణలు. విచక్షణ 
లేకుండా వీటిని విపరీతంగా వాడటం వల్ల అవి జీవ-భూ-రసాయన వలయంలో స్థాయిని మించి 
నిండిపోయాయి. 


డైక్షోరో డైఫినైల్‌ ట్రైక్ట్షోరో ఇధేన్‌ (Dichloro diphenyle Trichloro ethane) 


బీడ్లర్‌ (216416) అన్న జర్మనీ రసాయన శాస్త్రవేత్త 1874లో DDT ని కనుక్కొన్నాడు. స్విస్‌ 
య అనాటి 
రసాయన శాస్త్రవేత్త అయిన పాల్‌ ముల్లర్‌ (Paul Muller) 1939లో DDT ని కీటకనాశనిగా గుర్తించి, 
ఉపయోగించాడు. ఇది నీటిలో కరగదు కానీ కర్బన |ద్రావితాలలో కరుగుతుంది. 


గాలి, నీరు, మృత్తికలో నామమాత్రంగా ఉండవలసిన D0Tనేడు కొలతలు వేయగల మొత్తాలలో - 
కనబడుతుంది. కెనడాలోని జీవావరణ అడవులలోనూ, ఆర్కిటిక్‌ (ప్రాంతంలోనూ BHC, PCBS, 
DDT మొదలైన (క్రిమి సంహారక మందులు అధిక స్థాయిలో ఉన్నట్టు తేలింది. ఈ (క్రిమి సంహారక 
మందులన్నీ కూడా క్లోరినేటెడ్‌ హైడ్రోకార్ళన్‌లే కాబట్టి, అవి సూక్ష్మజీవుల చేత' సులువుగా విచ్చిన్నం 
కాకపోగా, అనేక సంవత్సరాలు అలాగే వాతావరణంలో ఉండిపోతాయి. చవిటి నేలల్లోనూ (Marshy 
12nd), దోమల బెడద తగ్గించడానికి 20 సంవత్సరాలు తరచూ పిచికారి చేసిన మృత్తికల్లోనూ ఎకరాకు 
32 10 ఘన పరిమాణం గల 007 ఉందని పరిశోధనల్లో తేలింది. 1990 వరకు జీవావరణంలో 
5 బిలియన్‌ 10 ల కంటే అధికంగానే DDT వ్యాపించినట్లు అంచనాలు వేశారు. అయితే 007 గాని లేదా 
ఇతర పెస్టిసైడ్‌లు గాని ఇప్పటి నుండి పిచికారి చేయటం పూర్తిగా నిలిపివేసినపుడు కూడా, ఇంతవరకు 
పిచికారి చేసిన మందు కొద్ది సంవత్సరాల వరకు అలాగే ఉంటుందని పరిశీలకుల భావన. పిచికారి చేసిన 
ఏివిత క్టోరినేటెడ్‌ హై(డోకార్చన్లు జీవ-భౌమావరణంలో అనేక సంవత్సరాలు విచ్చిన్నం కాకుండా నిలిచి, 
పెరుగుతూ ఉండే దృగ్విషయాన్ని 'బయాలాజికల్‌ మాగ్నిఫికేషన్‌' (Biological Magnification or 


162 పర్యావరణ జీవశాస్త్రం 
Biological amplification) అంటారు. అంటే (ప్రాణాంతకమైన ఆర్గనోక్షోరిన్‌ పెస్టిసైడ్‌లు (0220 
Chlorine Pesticides) వివిధ పోషక స్థాయిలలో ఎడతెరపి లేకుండా (క్రమంగా పెరుగుతూ 
ఉంటాయన్నమాట. ఉదాహరణకు అతి తక్కువ గాఢతగల 007 నీటిలో ఉన్నపుడు, అదే నీటిలో 
శైవలాలు, జంతుష్టవకాలు, సూక్ష్మజీవులు చేరి పెరిగినపుడు, ఆ నీటిలో DDT గాఢత మొదటి గాఢత 
కంటే 265 రెట్లు ఎక్కువ పెరిగి, 5.5 ౧౧౫ గాఢతకు చేరుకుంది. అందువల్ల ఆహారపు గొలుసు (1006 
chain) ద్వారా మొక్కలకు, జంతువులకు గ ఎక్కువ మోతాదుల్లో చేరి, జమ అవుతుంది. నీటిలో 
నివసించే శాకాహారులు, చేపలు, కీటకాలు ౨౦౫ వంటి రసాయనాలను ఎక్కువ గాఢతల్లో (గ్రహిస్తాయి. 
ఆహారపు గొలుసు ద్యారా ఉన్నతడ్రేణి మాంసాహారుల్లో 007 గాఢత ద్విగుణీకృతమై ఉండి, ప్రమాదకరమైన 
స్థితికి చేరుకుంటుంది. ఆయిస్టర్‌ (0౫514), షెల్‌ చేప (Shell fish) వంటి జీవరాశులలో DDT గాఢత 
మొదటి నీటి గాఢతకు 70,000 రెట్టు అధికంగా పెరిగింది. అదే విధంగా కప్ప 2,000 వంతులు, సన్‌్‌ష్‌ 
(Sunfish) 12,000 వంతులు, పీతలు 80,000 ల వంతులు బయాలాజికల్‌ మాగ్నిఫికేషన్‌ ద్యారా DDT . 
ని గ్రహించాయి. మాక్స్‌వెల్‌ (Maxwe1, 1973) ఆహారపు గొలుసులో 007 మాగ్నిఫికేషన్‌ విలువలను 
ఈ కింది ఉదాహరణల ద్వారా సూచించారు. 
ఎల్మ్‌వృక్షాలకు (E1mMtree5) DDT పిచికారి చేసినపుడు నేలలో DDT 99 ppm, వానపాములో 
140 ppm, వానపాములను భక్షించే రోబిన్‌ (౦019) లలో 440 ppM గాఢతలు ఉన్నాయి. ఈ ఆహారపు 
గొలుసులో నున్న ఉన్నత[శ్రేణి మాంసాహారులలో గాంగ ౮౦1౪0163) కూడా DDT గాఢత ఇంకా అధికంగా 
ఉన్నట్లు తెలుస్తోంది. 


పట్టిక 5(1).4 నీటి ఆవరణ వ్యవస్థలో 007 బయాలాజికల్‌ నూగ్నిఫికేషన్‌ 


గా. 
నా 
ల 


ఈ— _ చేపలను భక్షించే పక్షులు [గ్రహించిన DDT గాఢత 


స్తై 
లై 
(ఇ 


ఈ  _మిన్నోవ్‌లను భక్షించే నిడిల్‌ఫీష్‌ (గ్రహించిన DDT 


ఈ జంతుప్టవకాలను భక్షించే మిన్నోవ్‌లు (గ్రహించిన DDT గాఢత 


గా 
ఇ 
ర్వ) 


శ జంతు ప్రవకాలు (గ్రహంచిన DDT గాఢత 


- DDT గాఢత — 
5 అ 


గ] — నిటి ఆవరణ వ్యవస్థలో DDT ప్రవేశ గఢత 


నదుల ద్వారా నీటి ప్రవాహంలో DDT అధిక గాఢతలో సముద్రాలలో చేరి సముద్ర ప్రాణులకు 
ప్రాణ సంకటంగా మారింది. ౨గ సాధారణంగా కొవ్వులలో నిలువ ఉంటుంది. కొవ్వుల ద్వారా 
శ్వాసక్రియలో DDT రక్తంలోకి ప్రవేశించి అనేక వ్యాధులను కలుగ జేస్తుంది. నీటిలోని నాచు మొక్కలను 
భక్షించిన శాకాహారులైన చేపలలో 40 ౧౧౫ నుంచి 300 00% గాఢత గల)”, మాంసాహారులైన పెద్ద 
చేపలలో 2,500 ౧౧౫౫ గాఢత DDT కనుక్కోవడం జరిగింది. నీటి నుండి శైవలాలకు, నాచు మొక్కలకు, 
వీటి నుంచి జంతుప్రవకాలకు, చేపలకు, వీటి నుంచి పక్షులకు, ఇతర జంతువులకు తద్వార మానవునికి 
సైతం DDT సంక్రమించి బయాలాజికల్‌ మాగ్నిఫికేషన్‌ ద్యారా మొదటి నీటి గాఢతకు 70,000 రెట్లు, 
80,000 రెట్లు అధికమవుతోంది. DDT నిలువల మూలంగా పక్షులలో గుడ్డుపై పెంకు పలుచబడి, 


న] 163 
ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. అందువల్ల అరుదైన నీటి పక్షుల సంతతి పరంపరకు తీవ్ర 
(ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు ఎక్కువ పరిమాణంలో 007 రసాయనాన్ని తీసుకున్న 
మగ ఫీసంట్‌ పక్షులు (౧6252206), (స్త్రీ పక్షులతో లైంగిక సంపర్కం గల రుతువులలో చాలా వరకు 
Trp 
wen నున్నటి న. అవి కూడా మరణిస్తున్నాయి. అవి గుడ్డను. పొదిగే 
తున్నాయి. అధిక గాఢతలు గల లగ మూలంగా ఈస్ట్రోజన్‌ 
(Estrogen) అన్న (స్తీ సంబంధమైన హర్మోన్లు, టెస్టోస్టిరోన్‌ (12510580౧౭) అన్న పురుష సంబంధమైన 
హార్మోన్లు తమ (క్రియాశీలతను కోల్పోతున్నాయి. ౨౨ ప్రభావంతో చనిపోయిన క్రిమికీటకాలను, నాచును 
భక్షించిన చేపలు కూడా మరణిస్తున్నాయి. 007 ప్రభావంతో మరణించిన చేపలను భక్షించిన నీటి 
పక్షులు, తాబేళ్ళు (1118) కూడా మరణిస్తున్నాయి. ఈ విధంగా DDT మంచినీటి వ్యవస్థలను, సముద్రనీటి 
వ్యవస్థలను కలుషితం చేస్తోంది. 
పాలల్లోని కొవ్వులలో 00T ఉన్నపుడు అది పసిపిల్లలకు చాలా (ప్రమాదాన్ని కలిగిస్తుంది. 
సాధారణంగా మనిషిలో సగటు ౨౨౫ గాఢత 1200 ఉంటుంది. కానీ సగటు భారతీయునికి ప్రపంచ 
దేశాల సగటు మానవుని కంటే DDT గాఢత 12.8 ppm నుంచి 31.0 ppm గాఢత వరకు ఎక్కువగా 
ఉంటుంది. డి.డి.టి తయారీ కర్మాగారాలలోని కార్మికులు, మలేరియా శాఖల్లో పని చేసే కార్యకర్తలు 
సాధారణ మనిషి కంటే ఎక్కువ గాఢత గల డి.డి.టి.ని తీసుకుంటారు. డి.డి.టి వల్ల మానవునికి కాన్సర్‌ 
సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నట్లు శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. 
డఉ:డ;టని ప్రత్యేకించి దోమల నివారణకు ఎక్కువగా వాడుతారు. కానీ ఇది నేలను, నీటిని 
విపరీతంగా కలుషితం చేస్తుంది. అందువల్లనే యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (1.19, జర్మనీ, స్వీడన్‌, డెన్మార్క్‌ 
వంటి అభివృద్ది చెందిన దేశాలు దోమల నివారణకు ప్రత్యామ్నాయ పద్దతులనాచరించి డి.డి,టి వాడకాన్ని 
పూర్తిగా నిలిపివేశాయి. అదే విధంగా భారత దేశంలో కూడా దోమ తెరల వంటి ప్రత్యామ్నాయ పద్దతుల 
ద్వార దోమల బెడదను ఎదుర్కొని డి.డి.టి వాడకాన్ని నిలిపివేయాలని భారత ప్రభుత్వం సూచిస్తోంది. 


3. వ్యవసాయ సంబంధ వ్యర్హపదార్థాలు (Agricultural Waste) 


ఆధునిక వ్యవసాయానికి వివిధ రసాయనిక ఎరువులు, వివిధ (క్రిమిసంహారక మందులు అధిక 
మొత్తాలలో అవసరం. తరచూ రసాయన పదార్థాల వాడకం వల్ల భూమిలో అనేక రకాల వ్యర్త రసాయన 
పదార్థాలు దీర్ణకాలికంగా మిగిలి ఉంటాయి. ఈ వ్యర్థ రసాయన పదార్ధాలు వర్షం, నీటి పారుదల 
వనరులు, మురికినీటి కాలువల ద్వారా వివిధ జలాశయాలలో, నదీ (ప్రవాహాలలోకలియడం వల్ల నిటి 
ఆవరణ వ్యవస్థ (Aquatic Ecosystem) తీవ్రంగా దెబ్బతింటో ౦ది, నీటిలో శైవలాలు, నాచుమొక్కలు 
విస్రుతంగా పెరిగి బయాలాజికల్‌ మాగ్నిఫికేషన్‌ ద్వారా ఫాస్ఫేటు గాఢత పెరిగి, జీవ ఆక్సిజన్‌ కొరత 
ఏర్పడి, తద్వారా చేపలు, ఇతర నీటి జంతువులు చనిపోతున్నాయి. 

విచక్షణా రహతంగా రసాయన ఎరువులను వ్యవసాయానికి వినియోగించడం వల్ల, జంతువులకు 
. కృత్రిమమైన ఆహారపదార్థాలను (దాణా) తరచుగా వాడడం వల్ల నీటిలో అత్యధిక నైట్రేటులు చేరతాయి. 
ఈ నైైట్రేటులు, ఫాస్పేటులు నీటిలోని శెవలాలను, నీటి మొక్కలను అధికంగా పెంచడంలో కూడా 


164 పర్యానరణ జీవశాస్త్రం 
తోడ్పడతాయి. ఈ రసాయన పదార్జాలచే కలుషితమైన నీటిని జంతువులు, మానవుడు సేవించినపుడు 
జీర్ణాశయంలోని బాక్టీరియమ్‌లు నై(ట్రేటులను నైటైటులుగా మార్చి విషపూరితం చేస్తాయి. ఈ నైటైట్టు 
రక్తంలో ని హీమోగ్లోబిన్‌ (Haemoglobin) తో కలిసి మిథిమోగ్గోబిన్‌ (Methaemoglobin) గా 
ఏర్పడుతుంది. మిథిమోగ్గోబిన్‌ రక్తంలోని ఆక్సిజన్‌ను (గ్రహించి 'మిథిమోగ్గోబినీమియా' 
‘(Methaemoglobinaemia) అన్న (ప్రమాదకరమైన వ్యాధిని కలుగ జేస్తుంది. మిథిమోగ్గోబినీమియా 
వ్యాధి వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాసకోశవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటాయి. ఇంతే కాకుండా చర్మం 
నీలిరంగుగా మారి, కాన్సరు వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదాలున్నాయి. సాధారణంగా 
ఆరోగ్యవంతమైన మానవ శరీరంలో 0.8% మిథిమోగ్గోబిన్‌ ఉంటుంది. మిథిమోగ్గోబిన్‌ స్థాయి 10% వరకు 
పెరిగినపుడు చర్మం నిలిరంగుగా మారినట్టెతే మిథిమోగ్దోబినీమియా వ్యాధి సోకిందిని గుర్తించవచ్చు. 
మిథిమోగ్గోబిన్‌ స్థాయి 20% లేదా అంతకుమించినపుడు తలనొప్పి, తలత్రిప్పటం, మైకం (giddiness), 
టాచీకార్జియా (౧౭౦౦౫612) మొదలైనవి వస్తాయి. మిథిమోగ్గోబిన్‌ స్తాయి 60% మించినపుడు 
స్పృహ తప్పటం, స్టిఫ్‌నెస్‌ (Stiffness) , పిరమిడల్‌ సిండ్రోమ్‌ (Pyramidal Syndrome), నేత 
సంబంధమైన సమస్యలు (Ocular problems) మొదలైనవి కనబడతాయి. మిధథిమోగ్గోబిన్‌ స్తాయి 
80% దాటినపుడు మరణం సంభవిస్తుంది. చంటి పిల్లలు మిథిమోగ్గోబినీమియా వ్యాధికి గురైనపుడు 
శరీరం నీలిగా మారి మరణిస్తారు. 

నైట్రేట్లు పేగుల లోపలిగోడ ౨ ద్వార ప్రత్యక్షంగా రక్తనాళాలలో ప్రవేశించి హైడ్రాక్సిల్‌ అమైన్‌ 
(Hydroxyl amine) తో కలిసి విటమిను 'ఎ'ను నశింపజేస్తాయి. తద్వారా హీమోలైటిక్‌ (HaeEmMolytic) 
చర్యల వల్ల అనీమియా (An2౭[I12) వ్యాధి సోకుతుంది. 


రాజస్థాన్‌ రాష్ట్రంలో నీటి కాఠిన్యత వల్లనూ, నీటిలో వివిధ లవణాలు చేర-టం వల్లనూ వివిధ 
' జిల్లాల్లో విషప్రాయమైన నైట్రేటులు, ఫాస్ఫేటులు అనేక మంది చిన్నపిల్లల ప్రాణాలు బలిగొన్నాయి.. 
1976లో నాగపూర్‌ జిల్లాలోని నీటిలో నైట్రేటు కాలుష్యం వల్ల కొన్ని పశుగణాలు మరణించాయి 

The Times of India, January 14, 1987). ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా నల్లగొండ, వరంగల్లు, 
కీంనగర్‌, నిజామాబాద్‌. జిల్లాల్లో నై(ట్రేట్లు, ఫాస్పేట్టు వల్ల నీరు కలుషితమైనట్టు తెలుస్తోంది. 

(ప్రపంచ ఆరోగ్య సంస్థ. (౫౫౦) అనుమతించిన న్నైట్రేటు గాఢత -నీటిలో 45 మి.గ్రా "* 
కంటే మించకూడదు. రాజస్థాన్‌ కాలుష్య అదుపు, నిర్మూలన సంస్థ సినియర్‌ రసాయన శాస్త్రవేత్త 
శ్రీ యస్‌.కె. మిశ్రా, ఆ రాష్ట్రంలో నీటిలోని నైట్రేటు గాఢత 800 మి.గ్రా * ఉన్నట్టుగా తెల్పారు. ఈ 
విపరీత కాలుష్యానికి ముఖ్యకారణం మురికినీరు, వివిభ రసాయనాలు, ఎరువులు, అకర్బన, కర్బన 
పదార్థాలు, ఇతర వ్యర్థ పదార్థాలు. | 

ఠి | డె అ 


ఎరువుల వాడకం వల్ల అనర్జాలు : 

1. నేలలోని ఖనిజాల, పోషకాలలో మార్పులు. 

2. _ యూట్రాఫికేషన్‌ ఫలితంగా మంచి నీటి వనరులు తగ్గటం, నశించటం. 
3. పంటపాలాల్లో కలుపుమొక్కల పెరుగుదలకు ప్రేరణ. 

4. జీవ ఆక్సిజన్‌ కొరత ఏర్పడటం. 


కాలుష్యం 165 


నేలలోని అయాన్‌ల సమతౌల్యం చెడిపోయి తద్వార ఆమ్లత్వం ఏర్పడటం. 
సూక్ష్మమూలకాలు తగ్గిపోవటం. 

మాలిబ్దినమ్‌, సెలినియమ్‌ వల్ల నీరు విషపూరితమవటం. 

అనేక అనర్జాలు, వ్యాధులు సంభవించటం. 


ooo 


4. భౌతిక వ్యర్హ పదార్దాలు - కాలుష్యకాలు (Physical Pollutants) 


భౌతిక వ్యర్హపదార్థాలు, కాలుష్యకాలు ముఖ్యంగా 6 రకాలుంటాయి. అవి - 
ఉష్ష కాలుష్యం (Thermal Pollution) 

పొదరస కాలుష్యం (Mercury Pollution) 

ఫోరైడ్‌ కాలుష్యం (Fluoride Pollution) 

సీసం కాలుష్యం (Lead Pollution) 

భూగర్భ జల కాలుష్యం (Ground Water Pollution) 

సముద్ర కాలుష్యం (Marine Pollution) 


రరాజ లుగు కో 


1. ఉష్ణ కాలుష్యం (Thermal Pollution) 


వివిధ కర్చన, అకర్బన రసాయన పరిశ్రమలలో : శిలాజ ఇంధన శక్యాగారాల్స్‌ (fossil fuel power 
plants), అణుశక్త్యాగారాల్డ్‌ (Nuclear Power plants) యంత్రాలను చల్లబరచటానికి, నీటి ఆవిరి 
ఉత్పాదనకు, పరిశ్రమల శుభ్రతకు నీటిని పుష్కలంగా వాడతారు. పరిశ్రమల ప్రయోజనాల నిమిత్తం 
వినియోగించిన నీరు వేడి నీరుగా మారి నిత్యం సరస్సులలో, నదులలో కలియటం వల్ల నీటి జంతువులు, 
నీటి మొక్కలు నిస్తున్నాయి (Mihursky, 1967). వివిధ యంత్రాల నుండి విడుదలైన వేడినీటి వల్ల 
నీటిలో ఉష్ణ కాలుష్యం , "Heal 2011౪600) ఏర్పడుతుంది. అణుళక్త్యాగారాల నుంచి విడుదలైన వేడ 
నీటి ఉష్ణోగ్రత సాధారణ నీటి కంటే 15౯-20౯ వరకు ఎక్కువగా ఉండి అనేక దుష్పరిణామాలకు దారి 
తీస్తుంది. 


వేడినీటి - దుష్పరిణామాలు : 
. 1. వసంత కాలానికి ముందే చేపగుడ్తు తొందరగా పొదగబడుతాయి. కాబట్టి తయారైన 

చేపపిల్లలకు సరియైన (క్రిమికీటకాలు, ఆహారంగా దొరకటం లేదు. 
తెల్ల చేప 1600 గుడ్డ పొదగబడక నశస్తున్నాయి. 

3. సాల్మన్‌ చేప సాధారణంగా గుడ్డు పెట్టకుండా పోతుంది. 
౮౮ ఉష్ణోగ్రతలో నున్న నీటిలో 14.0 ppm గాఢత గల ఆక్సిజన్‌ ఉంటుంది. అయితే 
20°C ఉష్ణోగ్రతలో నున్న నీటిలో 9.0 7౧౫ గాఢత గల ఆక్సిజన్‌ ఉండడాన్ని బట్టి జీవ 
ఆక్సిజన్‌ కొరత (B00) ఏర్పడుతుందని తెలుస్తుంది. 

క. నీటి జంతువులలో, నీటి మొక్కలలో దినసంబంధమైన, రాత్రి సంబంధమైన, రుతు 
సంబంధమైన జీవ[్రియానుక్రమాలు (Metabolic responses) మారిపోతాయి. 

6. నీటి మొక్కలు, జంతువులు అకాలంగా చనిపోతాయి. 


166 పర్యావరణ జీవశాస్త్రం 
7. శైవలాలు, నీటి జంతువులు అనేక మార్పులకు లోనై వేడిని తట్టుకొని బ్రతికే కొత్త 
జాతులు ఏర్పడి, పాత జాతులు నశిస్తాయి (6012౫0, 1975). 
' నీటి పక్షులు ఇతర ప్రాంతాలకు వలస పోతాయి. 
సరస్సులు, (ప్రవాహాలు నిర్జీవమైపోతాయి. 


2. వాదరసపు కాలుష్యం (Mercury Pollution) 


సహజంగా గాని, లేదా పరిశ్రమల వల్లగాని విడుదలైన పాదరసం, పాదరస సమ్మేళనాలు అతి 
ప్రమాదకరమైనవి. ఈ మూలకం అకర్చ, కర్చన రూపాల్లో ఉంటుంది. పాదరసం మూలంగా స్వీడన్‌, 
“జపాన్‌ దేశాలలో 'మినమట' (1410200262) అనే ఎండమిక్‌ వ్యాధి ఏకకాలంలోనే అందరికి వ్యాపించి అనేక 
మందిని పొట్టనపెట్టుకుంది. ఈ వ్యాధి సోకడానికి కారణం - చేపలు తినడం. మినమట అఖాతం 
(Minamata Bay) లో పాదరసం, మిథైల్‌ మెర్కురీ సమే శశనాలు అధికంగా ఉన్నాయి. స్వీడన్‌, జపాన్‌ 
ప్రజలకు చేపలు ముఖ్యమైన ఆహారం. మిథైల్‌ మెర్‌క్యురి అయాన్లను చేపలు ప్రత్యక్షంగానే మింగుతాయి. 
అక్కడి (ప్రజలు 27 ౧౧౫ నుండి 102 pp గాఢత గల పాదరసంతో నిండిన చేపలను తినడం వల్ల 
అకస్మాత్తుగా మినమట వ్యాధి ప్రబలింది. ఈ చేపలలో పాదరసం సరాసరి గాఢత పొడిబరువులో 50. 
ppm ఉంది. మినమట వ్యాధి (గ్రస్తునికి అస్వస్థత (21215౭), స్పర్శజ్ఞానం లేకపోవటం (numbness), 
కంటిచూపు తగ్గటం (Visual disturbances), అజీర్లం (Dyspepsia), మానసిక బాధలు (Mental 
deteriorations), అటాక్సియా (Ataxia), వణకటం (ConvVulsi0n) మొదలైన లక్షణాలు కనబడి చివరకు 
మరణిస్తారు. మినమట (ప్రాంతంలో జన్మించిన శిశువులకు, పాదరసం కేంద్ర నాడీ వ్యవస్థలో (ప్రవేశించి 
టెరటోజెనిక్‌ (teratogenic) (ప్రభావానికి గురిచేస్తుంది. మిథైల్‌ మెర్కురీ విషపదార్థం ప్లాసెంటా 
(placenta) ద్వారా తల్లి నుంచి గర్భంలోని శిశువులకు చేరుతుంది. తల్లి కంటే పిల్లలు పాదరసం గాఢతను 
దాదాపు 20% కంటే ఎక్కువగా (గ్రహిస్తారు. 

వ్యవసాయ సంబంధ రసాయనాలనుంచి శిలీం(ధ్ర సంహారి (Fungicides), శెవల సంహారి 
(Algi6ide5) మొదలైన మందుల నుండి విడుదలైన పాదరసం వల్ల స్వీడన్‌ దేశ సరస్సులు, నదులు . 
కాలుష్యానికి గురయ్యాయి. వినైల్‌ క్లోరైడ్‌ను ఉత్పత్తి చేసే కర్మాగారాలలో మెర్క్యురీ క్టోరైడ్‌ను 
ఉ(త్రేరకంగా వాడడం వల్ల పాదరసం వ్యర్త పదార్థంగా విడుదలవుతుంది. కోరల్‌ క్షారం (Chloral Alkali) 
పరిశ్రమల్లో కూడా పాదరసం ఉప ఉత్సాన్నంగా విడుదలవుతుంది. ఈ విధంగా జపాన్‌, కెనడా. 
దేశాలలోని అనేక పరిశ్రమల ద్వారా ఎక్కువగా పాదరస కాలుష్యం ఏర్పడింది. పాదరసపు స్విచ్‌లు 
(Mercury Switches), బ్యాటరీలు, విద్యుత్‌ ఘటాలు, థర్మామీటర్లు, ఫ్లోరంట్‌ విద్యుత్‌ దీపాలు, అధిక 
కాంతి తీవ్రత గల వీధి దీపాలు కూడా కొంత వరకు పాదరస కాలుష్యానికి కారణమవుతున్నాయి. 
అంతేకాకుండా ప్రిజర్వేటివ్‌లు, కాస్మెటిక్స్‌, అంటిసెస్టిక్‌ మందులు, లోషన్‌లు, డియాడరెంట్‌లు, 
శుక్రకణాలు నిర్మూలనకు వాడే మందులు (Spemnicidal creams) మొదలైన అనేక జొషధాలు 
కూడా పాదరసం కాలుష్యానికి కారణమవుతున్నాయి. పై విధంగా అనేక రకాలుగా విడుదల అవుతున్న | 
పాదరస కాలుష్యాలు నీటిలో (ప్రవేశించి, నీటి అడుగు భాగంలోని బురదపై చేరి అవాయుసహిత 
బాక్షీరియమ్‌ల జీవక్రియ వల్ల మిథైల్‌ మెర్‌క్యూరి సమ్మేళనాలుగా ఏర్పడతాయి. ఇవి ఆహారపు గొలుసులో 


కాలుష్యం 167 


ప్రవేశించి వివిధ జంతువులకు వ్యాపిస్తాయి. .మానవుని శరీరంలో మిథైల్‌ క్లోరైడ్‌ అర్థ జీవితకాలం 
(Half life period) 70 రోజులుంటుందని అంచనా వేయబడింది (R2Me1, 1974). ఇది లిపిడ్‌లో 
కరుగుతుంది, కాబటి టీ మిథైల్‌" మెర్‌క్యురి సమే శ్రభనాలు కొవ్వు కణజాలం (fatty tissue) లో నిలువ ఉంటాయి 

పాదరసయుతమైన చేపలను భక్షించిన స్వీడన్‌ మనిషిలో, లింఫోసైట్‌ (Lymphocytes) లలోని 
(క్రోమోజోమ్‌లు తరచుగా విరుగుతూ ఉంటాయని పరిశోధనలలో తేలింది. (డ్రోసోఫిలా ఈగలకు. 
0.25 ppm గాఢతలో నున్న మిథైల్‌ మెర్‌క్యురీ ఇచ్చినపుడు వాటి సంయోగబీజాలలోని (౫6663) 
(క్రోమోబోమ్‌లు 'వియోజనం (disjunction) చెందాయి. కర్చన పాదరసం (Organic mercury) డీ 
ఆఆక్సీరైబోకేంద్ర కామ్లం (DNA) తో చర్యలు జరుపుతుంది. వెల్లుల్లి (Allium 5utivum) కణాలకు కొన్ని 
హెదరస సమే ఇశనాలను ఇచ్చినపుడు కండెతంతువుల (Spindle fibres) తో చర్యలు జరిగాయి (Ramel, 
_ 1974). కొన్ని మొక్కలను 3.00% నుంచి 110 00% గాఢతలో నున్న పాదరసం ఉండే భూములలో 
పెంచినపుడు ఆ మొక్కల ఆకుల్లో పాదరసం కొద్ది గాఢతలో ఉంది. గుత్తి చిక్కుడు (01514 beans) 
మొక్కలలో '1.26 ppM గాఢతలో పాదరసమున్నట్లు కనుక్కున్నారు. 123.5 ppM గాఢతలో పాదరసం 
ఉన్న భూములలో పశువులను మేపి, వాటి నుంచి పాలు పితికినపుడు, ఆ పాలల్లో కూడా 5 00% గాఢత 
గల పాదరసం ఉన్నట్టు తేలింది. 


3. ఫ్లోరైడ్‌ కాలుష్యం (Fluoride Pollution) 


నేలలో, నీటిలో, వాతావరణంలో స సహజంగా ఫోరైడ్‌ కొద్ది మాత్రంలోనే ఉ ఉంటుంది. హరితవిప్లవం, 
పారిశ్రామిక విప్లవం వంటి మానవ కార్యకలాపాల ద్వారా "ఫారిన్‌ ఫోరైడ్‌గా మారి, నీటిలో కలిసి 
కాలుష్యానికి దారి తీస్తుంది. ఫ్లోరైడ్‌ నేలల్లో పంటలు పండించినపుడు అవి, టెనెస్సీ (7en॥655౭6) వంటి 
పారిశ్రామిక (ప్రాంతాలు కానప్పటికీ, ధాన్యంలో 300 ppm గాఢత గల ఫ్లోరైడ్‌ ఉన్నట్లు కనుక్కున్నారు 
(Merriman and Hobbs, 1962). హర్యానా, పంజాబ్‌లలో ఫ్టోరైడ్‌తో కలుషితమైన నీటిని (త్రాగిన 
ప్రజలు ఫ్లోరోసిస్‌ (12110౯0519) వ్యాధికి గురయ్యారని (Singh etal, 1962 and Kanwar and Mehata, 
1968) వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో సైతం ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపూరు, గుంటూరు, 
నల్లగొండ వంటి కొన్ని జిల్లాలో సహజంగా నీటిలో ఫ్లోరైడ్‌లుండడం వల్ల డెంటల్‌ ప్టోరోసిస్‌ అనే 
దంతసంబంధమైన వ్యాధి ఉన్నట్లు సిద్దికి (Siddiqui, 1972) పరిశోధనల్లో తేలింది. దాదాపు 20 నుంచి 
25 మిలియన్ల భారతీయులు ఫోరోసిన్‌ వ్యాధి వల్ల బాధపడుతున్నట్టు, దీనికి తగిన నివారణ చర్యలు 
తీసుకోకపోతే. ఈ సంఖ్య 1990 నాటికి 50 మిలియన్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి (గ౫1౫6౩ 
of India April, 28, 1987). 


రాజస్థాన్‌ రాష్ట్రంలో డిఫెన్స్‌ ప్రయోగశాల, జోథ్‌పూర్‌ (Defence Laboratory Jodhpur) వారి 
అంచనాల ప్రకారం అక్కడ ఫ్లోరోసిస్‌ సమస్య తారాస్థాయికి చేరుకుంది. ఫ్లోరైడ్‌ ప్రభావం వల్ల 3.5 లక్షల 
మంది వికలాంగులయ్యారు. ఇంకా అనేకమంది వికలాంగులు కాబోతున్నారు. ఫ్టోరైడ్‌ కాలుష్యం వల్ల 
నరాలు బిగిసిపోయి పక్షవాతం (౫౫913) కూడా వస్తుంది. జోథ్‌పూర్‌, భిల్‌వారా, బికనేర్‌ ఉదయ్‌పూర్‌: 
నాగౌర్‌, బార్మర్‌, అజ్మీర్‌ మొదలైన జిల్లాలలో ఫ్లోరోసిస్‌ వ్యాధి అధికంగా ప్రబలి ఉంది. ప్రత్యేకించి నాగౌర్‌ 
జిల్లాలో అనేక (గ్రామాలు ఫ్లోరైడ్‌తో కలుషితమైన నీటిని వినియోగిస్తూ ఫ్లోరోసిస్‌ వ్యాధికి ఎక్కువగా 


168 | | పర్యావరణ జీవశాస్త్రం 


గురవుతున్నాయి.. కేవలం నీటిలోనే కాకుండా నేలలో, వాతావరణంలో కూడా ఫోరెడ్డుండడం వల్ల 
జంతువులలో, వృక్షాలలో, ధాన్యాలలో కూడా ఇవి అధికస్థాయిలో ఉన్నాయి. మనిషిలో కూడా. 
ఫ్థోరైడ్‌లున్నట్టు కనుక్కున్నారు. 

రాజస్థాన్‌ రాష్ట్రంలో 4583 (గ్రామాలలో 1081 గాఢత స్థాయిని మించి ఉంది. 2158 (గ్రామాలలో 
1.1 ppm నుండి 2 ppm, 515 (గ్రామాలల్లో 5.1 pp[ నుండి 10 ౧౫౫ 48 (గ్రామాల్లో 10 9 నుండి 
30 ppm గాఢత గల ఫోరైడ్‌లున్నట్టు రాజస్థాన్‌ పొల్యూషన్‌ అండ్‌ ప్రివెన్షన్‌ కంట్రోల్‌ బోర్డు అధ్యక్షులు 
యస్‌.కె. మిశ్ర చెప్తున్నారు. 

డా॥ యస్‌.సి. కాశివల్‌ (5.0. Kashiwal) అనే గొప్ప ఆర్టోపిడీషియన్‌ ఫ్లోరైడ్‌ ప్రభావానికి 
. సంబంధించిన పూర్తి నివరాలు తెలుసుకున్నారు. ఫ్టోరైడ్‌లుమొట్టమొదట దంతాలపై తమ (ప్రభావాన్ని 
చూపించి, దంతక్షయ వ్యాధులకు గురిచేస్తుంది. స్టోరైడ్‌తో కలుషితమైన నీటిని చాలాకాలం సేవించినపుడు 
ఎముకలు, కీళ్ళు గట్టపడ స(క్రమంగా పని చేయకుండా పోతాయి. ముఖ్యంగా వెన్నెముక (Vertebral 
Column) పొడై పోతుంది. ఈ వ్యాధులకు తగిన జౌషధాలు లేవు. ఫ్టోరైడ్‌కు కాల్షియమ్‌తో దగ్గరి: 
సంబంధాలుండడం వల్ల ఈ ఫ్లోరైడ్‌ ఎముకలలో చేరి దంతాలు పలురంగుల్లోకి మారి అరిగి పోతాయి. 
కాళ్ళ ఎముకలు వంగిపోతాయి. ఈ ఎముకల వ్యాధిని 'నాక్‌-నీ-సిండ్రోమ్‌” (Knock-Knee Syndrome) 
అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (11710) వారు 0.5 ౧౧౫ కంటే తక్కువగా నున్న ఫోరైడ్‌లు సైతం 
దంత క్షయాన్ని కలుగచేస్తాయనీ, 0.5 ౧౫ కంటే ఎక్కువ గాఢత గల ఫ్లోరైడ్‌ నీటిని 5 నుండి 
10 సంవత్సరాలు దీర్షకాలికంగా సేవించినపుడు పక్షవాత వ్యాధులు వస్తాయనీ సెలవిచ్చారు. 

పింగాణీ సంబంధమైన (Ceramic Works) కర్మాగారాలు, ఫాస్పేటు ఎరువుల కర్మాగారాలు, 
అల్యూమినియమ్‌ వంటి కర్మాగారాలు గల (ప్రాంతాలలో గడ్డి మేసిన పశుగణాలు కూడా ఫ్లోరోసిస్‌ 
వ్యాధికి గురైనట్టు తెలుస్తుంది (5010166 and Rand, 1952). దంతాలు అరిగిపోవడం, మూత్రంలో 
ఫ్లోరైడ్‌ గాఢత పెరగడం, ఎముకలు వంగిపోవడం, పాల ఉత్పత్తి తగ్గడం వంటి వ్యాధి లక్షణాలు 
పశుగణాలలో కనబడ్డాయి. ఈ ఫ్లోరోసిస్‌ వ్యాధి ఉధృతమైనపుడు పశువుల వృషణాలు (౫6౩౬౦165) 
దెబ్బతిని ప్రత్యుత్పత్తి కాలం తగ్గిపోయి చివరకు మరణిస్తాయి (1116, 1970). చిన్నపిల్లలకు కొత్తగా. 
అభివృద్ధి చెందుతున్న దంతాలు ఫ్లోరైడ్‌ కాలుష్యానికి దెబ్బతిని ఎనామిల్‌ పొర (౫౧౪౫౦1 6029 
ఎర్చడక బూడిద రంగు గోధుమ మచ్చలు ఏర్పడి పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి బోసినోరుగా 
ఎర్పడుతుంది. ఇదేవిధంగా ఎముకలపైన కూడా ఎనామిల్‌ పొర పూర్తిగా ఎర్పడక, ఎముకలు దృఢత్వాన్ని 
కోల్పోయి, అంగవైకల్యం. ఏర్పడుతుంది. 


4. సీసం కాలుష్యం (Lead Pollution) 


సీసం తయారీ పరిశ్రమల నుంచి, సీసం ఉప-ఉత్సాదనలు ఏర్పడి కాలుష్యానికి దారితీస్తాయి. 
రంగులలో సీసం కలుస్తుంది. అందువల్ల తరుచూ రంగులు వేసే పనిమనుషులు, రంగులతో తయారైన 
ఆటవస్తువులను నోట్లోపెట్టుకుని ఆడినపుడు చిన్నపిల్లలు సీసం కాలుష్యానికి గురి అవుతారు. మంచినీటి 
సరఫరా గొట్టాల దృఢత్వాన్ని పెంపొందించడానికి సీసాన్ని వాడటం వల్ల నీరు కాలుష్యమవుతోంది. 
విద్యుత్‌ తీగల రక్షణకు పై పూతగా వాడడం వల్ల కూడా వాతావరణంలో సీసం కాలుష్యం ఏర్పడుత్తుంది. 


కాలుష్యం 169 


కీటక సంహారక మందులలో, సారాయి వంటి మత్తు పదార్థాలలో, లేపనం (0116610 వంటి బాషధాలలో, 
కొన్ని ఆహార పదార్థాల రూపకల్పనలో సీసాన్ని విరివిగా వాడడం వల్ల నేల, నీరు, వాయువు సీసం 
కాలుష్యానికి గురవుతున్నాయి. 

యుక్తవయస్సులో ఉన్నవారికి సీసం కాలుష్యం వల్ల అనేక విపరీత పరిస్థితులు ఎదురవుతున్నాయి. 
కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిని, హీమోగ్లోబిన్‌ (haemoglobin) తయార ఆగిపోతుంది. ఫలదీకరణ, 
గర్భధారణ వంటి విషయాలలో అనేక అపారారక మార్పులు జరిగి మనస్సు స్వాధీనంలో ఉండదు, 
గర్భధారణతో (స్త్రీలు బాధపడి అకాల (ప్రసవానికి గురవుతారు. అకాల (ప్రసవంలో జన్మించిన శిశువులు 
అప్పటికప్పుడే చనిపోవడం జరుగుతుంది. చిన్నపిల్లలో . నరాల ఈడ్పు (ConV™Ulsion), మాక్రోసెఫాలి 
(CMacrocephaly) వంటి వ్యాధులు వస్తాయి. మలబద్దకం, తెల్లబారిపోవటం, కడుపునొప్పి, నడుమునొప్పి. 
తలనొప్పి, నరాల బలహీనత, అలసట, అయాసం, పక్షవాతం, మనోచాంచల్యం, మూర్చ, సృహతప్పడం, 
మరణం వంటి అనేక విపరీత పరిణామాలు సీసం కాలుష్యం వల్ల సంభవిస్తాయి. 


భూగర్భ జలకాలుష్యం (Ground Water Pollution) 


మొత్తం భూగర్భజలవనరులలో 60% నీరు కాలుష్యానికి గురి అవుతున్నట్టు డెట్రిచ్‌ అండ్‌ 
హౌెండర్‌సన్‌ (Dietrich and Henderson, 1963) వారి పరిశో ధనల్లో తేలింది. చెత్తచెదారాలు, 
మురికిగుంటలు, సెప్టిక్‌ ట్యాంకులు, శవపేటికలు, ఎరువులు, వివిధ రసాయన కర్పన-అకర్భన వ్యర్థపదార్థాలు 
మొదలైనవి భూగర్భ కాలుష్యానీకి కారణమయ్యాయి. పంజాబ్‌ రాష్ట్రంలో అంబాల, లుథియానా, సొనెపట్‌ 
మొదలైన పారిశ్రామిక ప్రాంతాలలో సైకిళ్ళు, ఉన్ని వస్రాలు తయారుచేసే కర్మాగారాలనుంచి నికెల్‌, 
ఇనుము, రాగి, క్రోమియమ్‌, సయనైడు వంటి అనేక పదార్థాలు భూగర్భ జల వనరుల్లో. అధికంగా 
కలుస్తునాయి. 

భూగర్భ జల వనరుల్లో అనేక కాలుష్యకాలు కరిగి ఉండడం వల్ల, ఈ నీటిని సేవించినపుడు 
కలరా, హెపటైటిస్‌ (hepatitis), అతిసారం (dysentry), ఇతర వ్యాధులు సం(క్రమిస్తాయి. 

వివిధ లోతులల్లోని భూగర్భ జలాల నమూనాలను పరీక్షించి నీటి కాలుష్యానికి తగిన చర్యలు 


చేపట్టాలి. జీవ-భూ-రసాయన చర్యల అధ్యయనం ద్వారా కాలుష్యాన్ని ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని 
తగిన నివారణ పద్దతులను సలల: 


6. సముద్ర కాలుష్యం Niariie Pollution) 


సెలయేళ్లు, నదులు మొదలైన ప్రవాహాలు వివిధ (ప్రాంతాలనుంచి కలుషితమైన నీటిని సముద్రంలో 
కలుపుతాయి. ఈ (ప్రవాహాలు చెత్తాచెదారం, మృతకళేబరాలు, (క్రిమిసంహారక మందులు, రసాయన 
ఎరువులు, లవణాలు, భారలోహాలు (06276) 6219), నూనె-పెట్రోలు ఉప-ఉత్పత్తులు, కిరణధార్మిక 
వ్యుద్ద పదార్థాలు (Radioactive Wastes), పారిశ్రామిక వ్యర్ణ పదార్థాలు మొదలైన సమస్త కాలుష్యాలను 
సముద్ర గర్భంలో కలుపుతాయి. అందువల్ల సముద్రాలు తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయి. యునైటెడ్‌ 
స్టేట్స్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ (U.S: National Academy of Sciences) వారు ఇప్పటి వరకు 50 
మిలియన్‌ పౌండ్ల ప్లాస్టిక్‌ సంబంధిత పదార్థాలు సము(ద్రంలో కలిసినట్టు తెలుపుతున్నారు. Sr, ౦11, 


10 పర్యావరణ జీవశాస్త్రం 
Pu”, Pషu*” వంటి అనేక కిరణధార్మిక వ్యర్థ పదార్థాలు దాదాపు 0.01% గాఢతను మించి సముద్ర 
కాలుష్యాన్ని కలుగజేశాయి. వివిధ నూనె పదార్థాలు సముద్రపు నీటిలో తేలుతూ ఎక్కువ కాలుష్యాన్ని 
కలు గజేస్తున్నాయి. పెట్రోలు బావులనుంచి పెట్రోలును సముద్రాల మీదుగా తరలించేటపుడు, నూనెలు 
నీటిలో కలుస్తాయి. ప్రతీ సంవత్సరం 284 మిలియన్‌ గాలన్ల నూనె రవాణా ట్యాంకర్ల నుంచి కారిపోయి 
సముద్రాలలో కలుస్తుంది. 1963, మార్చి 18 వ తేదీన జరిగిన టో(క్రీ కానియన్‌ (Torrey Canyon) 
ప్రమాదంలో సముద్రంలో కలిసిన నూనె 8633 చ.మైళ్ళ విస్తీర్ణంలో, అరంగుళం మందంలో వ్యాపించింది. 
సముద్రంలో కలిసిన నూనె 284 మిలియన్‌ గాలన్‌లని తెలుస్తుంది (Franke and Granke, 1975). 
ఇం(ద్రా-డాక్‌ (1162-4009) బేసిన్‌ నుంచి (ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తున్న నూనె *వ్యర్హ 
పదార్థాలు దాదాపు 90,000 లీటర్లని బొంబాయి పోర్ట్‌ అథారిటీ వారు నిర్వహించిన “సముద్ర 
కాలుష్యం” చర్చాగోష్టిలో వెల్లడయ్యింది. 

ప్లాస్టిక్‌ సంబంధ పదార్థాలతో కలుషితమైన సము(దాల నుంచి సుమారు 280 జాతుల సముద్ర 
పక్షులు 15% ప్లాస్టిక్‌ను ఆహార పదార్థాలతో కలిపి మింగుతున్నాయి. దీని వల్ల కడుపులో పుండ్లు 
(వ్రణాలు ఏర్పడి, అజీర్లం, కడుపునొప్పి ఏర్పడుతాయి. ప్లాస్టిక్‌లో ఉండే పాలిక్టోరినేటెడ్‌ బైఫినైల్స్‌ 
_ (Polychlorinated bipheniles P_B) అనే రసాయన పదార్జాలుండటం వల్ల పక్షుల (గుడ్డ పై పెంకు 
మందం తగ్గిపోతుంది. సముద్రపు నీటిలో నూనె పదార్థాల కాలుష్యం వల్ల శైవలాలు, అకశేరుకాలు, చేపలు, 
పక్షులు మొదలైన జీవరాశులు అనేక క్షిష్టపరిస్టితులను ఎదుర్కొంటున్నాయి. సముద్రాలలోని 
నూనె పదార్థాల (ప్రభావంతో ప్రతి సంవత్సరం 50,000 నుంచి 250,000 పక్షులు చనిపోతున్నాయని 
పక్షి శాస్త్రవేత్తలు (0110108536) అంచనా వేశారు. నూనె కాలుష్యం వల్ల బెంజ్‌పైరిన్‌ (Benzpyrene) 
వంటి హై(డ్రోకార్బన్‌లు ఆహారపు గొలుసు ద్వారా మానవుణ్ణి చేరినపుడు మానవునికి కాన్సర్‌ సోకే 
ప్రమాదాలున్నాయని తెలుస్తుంది. నూనెలు కాకుండా డిటర్ణెంట్ల వల్ల కూడా సముద్ర కాలుష్యం 
తారాస్థాయికి పెరిగి వివిధ వ్యాధులకు కారణమవుతుంది. 

ఫిన్‌ల్యాండ్‌ తీరప్రాంతంలో వివిధ కాలుష్యుకాలు నిటి ప్రవాహాల ద్వారా సముద్రాలలో కలిసి, 
వివిధ భౌతిక-రసాయన చర్యల ద్వారా విషపదార్థాలు ఏర్పడుతున్నాయి. ఈ పదార్థాలు ఆహారపు 
గొలుసులో (ప్రవేశించడం ద్వారా అనేక జంతువులు వ్యాధులకు లోనై నశిస్తున్నాయి. బెంథిక్‌ సంబంధించిన 
జంతువులు (Benthic Animals) పూర్తిగా అదృశ్యమయ్యాయి. అయితే ఖైరోనోమిడ్‌. డింభకం 
(Chironomid larva) మాత్రం నీటి అడుగున అక్కడక్కడ కనబడుతుంది (932880, 1973). 


నీటి నాణ్యత - జీవశాస్త్రీయ సూచికలు 
(Biological indications of water Quality) 
కాలుష్యాన్ని మార్టిన్‌ (1976),. హోల్డ్‌గేట్‌ (1976), మేసన్‌ (1981) మొదలైన శాస్త్రవేత్తలు 
“పరిసరాలలో సహజ, అసహజ, జీవ, నిర్జీవ, కర్చన, అకర్బన వ్యర్థపదార్థాలు నాయిని మించిన గాఢతలో 
ఉండి అనేక దుష్ప్రభావాలను చూపే పర్యావరణ స్థితిని కాలుష్యం” అని నిర్వచించారు. . 
నీటి ఆవరణవ్యవస్థ గురించి మాట్టాడినపుడు ఇందులో ముఖ్యంగా రెండు రకాల 
కాలుష్యాలుంటాయి. | (న. 


కాటం 171 


1. తరుగుదలలేని కాలుష్యుకాలు 
2. తరుగుదల ఉన్న కాలుష్యకాలు 


1. తరుగుదలలేని కాలుష్యకాలు (Non Degradable Pollutants) : 

అల్యూమినియమ్‌ (A1,), పాదరసం (౪) మొదలైన లవణాలతో. పొడుగైన గొలుసులు గల 
ఫినాలిక్‌ రసాయన పదార్దాలు, డి.డి.టి. వంటి రసాయన పదార్థాలు నిటి ఆవరణ - వ్యవస్థలో వివిధ 
వనరుల ద్వారా జమ అవుతాయి. అవి నీటిలో ఎంతకాలమున్నప్పటికీ వాటికి అంతగా చెప్పుకోదగ్గ 
తరుగుదల లేదు. ఈ రసాయన పదార్థాలు నీటి నుండి మొక్కలకు, మొక్కల, నుంచి జంతువులకు 
ఆహారపు గొలుసు ద్వారా సంక్రమించి జంతువులలో ముమ్మరంగా ద్విగుణీకృతమై. అనేక 
దుష్రుభావాలకు గురి చేస్తాయి. ఒక్కొక్కసారి ఇవి ఇతర కర్చన, అకర్బన సమ్మేళనాలతో కలిసి 
తీవ్రమైన విషపదార్థాలను కూడా ఏర్పరుస్తాయి. ఇటువంటి పదార్థాలను నిర్మూలించడమనేది అంత 
తేలికైన పని కాదు. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఈ రసాయన పదార్థాలను నీటి ఆవరణ వ్యవస్థలోకి 
రాకుండ నిలిపివేయడమే నిజంగా సాధ్యమైన నిర్మూలన పద్దతి. 


2. తరుగుదల ఉన్న కాలుస్యకొలు (Degradable Pollutants) : 

గృహ సంబంధమైన మురికి, నిర్జీవ కర్బన సమ్మేళనాలు మొదలైన వాటిని తరుగుదల గల 
కాలుష్యకాలు అంటారు. ఇవి అధికస్థాయిలో నీటి ఆవరణ వ్యవస్థలో చేరినపుడు క్లిష్ట పరిస్థితులు 
ఏర్పడతాయి. వీటిని యాంత్రిక, రసాయనిక, జీవ సంబంధమైన (Mechanical, Chemical & 
Biological treatments) పద్దతుల ద్వారా నివారించవచ్చు. 

- నీటి ఆవరణ పరిస్థితులను బేరీజు వేయటానికి అవసరమైన ప్రణాళికలను ప్రవేశపెట్టి, వాటి 
ద్వారా నిటి నాణ్యతను తగ్గించే కాలుష్యకాలను సంక్షిప్తంగా, నిర్దిష్టంగా తెలుసుకోవటానికి, వివిధ క్షిష్ట 
పరిస్థితులు ఎదురైనప్పటికీ శాస్త్రవేత్తలు అదేపనిగా సాహసించి ముందుకు వెళుతున్నారు. జీవశాస్త్ర వేత్తలు 
కొ న్ని జాతుల శైవలాలను, నీటి మొక్కలను, బెంధిక్‌ సూక్ష్మ అకశేరుకాలను (Benthic Micro inver- 
tebrates) జీవశాప్రీయ సూచికలుగా ఉపయోగించి ఆ నీటి నాణ్యతను గుర్తిస్తున్నారు. కానీ 
రసాయనశాస్త్రవేత్తలు నీటి కాలుష్యకాలను, రసాయన పారామీటర్ల (Chemical Parameters) గణన 
ద్వారా నీటి నాణ్యతా లక్షణాలను గుర్తిస్తున్నారు. అయినప్పటికీ రసాయన .పారామీటర్ల గణన ఒక్కటే 
సరైన నీటి నాణ్యతను నిర్జారించక పోవడం వల్ల, జీవశాస్త్రీయ సూచికలను బట్టి నీటి నాణ్యతను 
గుర్తించడం అత్యంత అవసరమైంది. ౮.1. వంటి దేశాలలో జీవశా(స్త్రీయ. సూచికల ద్వారా నీటి నాణ్యత 
మదింపు లెక్కలను తెలుసుకోవటం ముఖ్యమైన పద్దతిగా వాడుకలో. ఉంది. 


జీవస అజరదే పరిశీలనల అవసరం (The existance of biological surveillance) : 

కొన్ని రకాల నీటిమొక్కలు, జంతువులు నిటి వ్యవస్థలో అభివృద్ది చెందడాన్ని బట్టి నీటి నాణ్యత. 
మదింపు లెక్కలను తెలుసుకోవటం చాలా ఉత్తమమైన పద్దతి (Warren, 1971; Tarzwell, 1971;Mall 
et 2.979). నీటి నాణ్యత నిర్ధారణలో జీవుల నమూనాల (52mp!౭కను ఎన్నుకోవటం చాలా కష్టమైన 
పని. ఈ జీవుల నమూనాలు వివిధ నీటి ఆవరణ వ్యవస్థలలో, వివిధ (ప్రాంతాలలో, వివిధ రకాలుగా 
ఉంటాయి. నీటి స్వచ్చతకు, కాలుష్య నివారణకు మొక్కల, జంతుసమ్లుదాయాలు (Plant & animal 


172 పర్యావరణ జీవశాస్త్రం 
communities) తమ వంతు బాధ్యతను ఒక నిర్దిష్టమైన (క్రమపద్దతిలో నిర్వహిస్తుంటాయి. ఈ జీవ 
సముదాయాలు వాతావరణం, నీటి ఆవరణంలోని కొత్త కాలుష్యకాలను కూడా కొంత వరకు 
ఎదుర్కొంటాయి. ఈ జీవ సముదాయాలలోకొన్ని జాతులను లేదా -ప్రజాతులను మార్చుచేసి ఏ 
కాలుష్యకాలను ఏజాతి - ప్రజాతులు నివారిస్తాయో తెలిసి కోవచ్చు. జీవసంబంధ సూచికలను 
ఏవరూ ఎక్కువ శ్రద్దగా ఉపయోగించడం లేదని హెల్లావెల్‌ (011౪7011, 1978) వాపోతున్నారు. 
జంతువులు, వృక్షాలు మొదలైన జీవసంబంధ సూచికలను సరిగా ఉపయోగించినట్రైతే వాటి ద్వారా నిటి 
నాణ్యతకు సంబంధించిన ఉపయుక్త సమాచారం దొరుకుతుందని హెల్లావెల్‌ అభిప్రాయపడ్డాడు. కాని, 
"ఈ అభిప్రాయానికి వ్యతిరేకంగా అనేక మంది శాస్త్రవేత్తలు నీటి నాణ్యత సంబంధ వివరాలను 
జీవశా(స్రీయ సూచికల .ద్వారా తెలిసికోవటానికి సాహసించి కృషి చేయక, సంఖ్యా సంబంధమైన ' 
విలువల (12%6గ021 ౪2463) కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జీవ శాస్త్రీయ సూచికల ద్వారా వ్యక్తమైన 
వివరాలు కేవలం అంకెలను' మాత్రమే సూచించడం వల్ల, ఈ వివరాలకు బహుముఖ ప్రాముఖ్యత 
లభించడం లేదు.' అయినప్పటికీ ఈ జీవ సంబంధ వివరాలను (Biological informations) 
జా(గ్రత్తగా భద్రపరచినట్టైతే రానున్న తరాల భావి శాస్త్రవేత్తల పరిశోధనలకు తోడ్పడగలవు. 

నీటి ఆవరణ వ్యవస్థలోని. కాలుష్యకాల ప్రభావాలను సూచించే జీవశా(స్తీయ సూచికల ద్వారా. 
నీటి నాణ్యత మదింపు లెక్కలను 4 దశలుగా విభజిస్తారు. అవి - 

1. తెలుసుకోవటం (Awareness) 

2. పరిశీలన (Observation) 

3. ఊహించటం (Prediction) 

4. యాజమాన్యం (Management) 


సై నాలుగు పద్దతుల ద్వారా జీవశాప్రీయ సూచికలను ఉపయోగించి నీటి భౌతిక-రసాయన 
నాణ్యత వివరాలను (క్రోడీకరించి కాలుష్య నివారణకు సరియైన మార్గాలను తెలిసికోవచ్చు. కానీ 
అవసరాలకనుగుణంగా ముందుగా రాబోయే మహావిపత్తును చతురతతో ఊహించి ఎంత వరకు 
నిర్మూలిస్తారనేది చిక్కు ప్రశ్నే ! 


నీటి కాలుష్యం - అదుపు - నిరూ శలన (Prevention and Control of water pollution) : 


నీటి కాలుష్యానికి భౌతిక-రసాయన-జీవవ్యర్థ పదార్థాలు ముఖ్యమైనవి. ఈ వ్యర్థ పదార్థాలను 
మళ్ళీ మళ్ళీ ఉపయోగించి, వాటి పరిమాణాలను తగ్గించి నీటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. 
నీటి కాలుష్య నివారణకు, నీటి నాణ్యత సంరక్షణకు ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ పొల్యూషన్‌ ఆక్ట్‌ 1974 
(Prevention and Control of Pollution Act, 1974), ఎన్విరాన్‌మెంటల్‌ పొల్యూషన్‌ ఆక్ట్‌ 1086 
(Environmental Pollution Act, 1986) వంటి చట్ట సంబంధమైన పద్దతులతో పాటు కొన్ని సరళ, 
సాంకేతిక పద్దతులు కూడా ఉన్నాయి. అవి మూడు రకాలు. 

1. ఆవరణ వ్యవస్థ స్థిరీకరణ 

రాయు 
2. వ్యర్థ పదార్థాలను మళ్ళీ-మళ్లీ వినియోగించటం 
(<2) డా లా 
3 కాలుష్యకాలను తొలగించటం 


సస్యం 173 
ఆవరణవన్యవస్ట స్ట స్థిరీకరణ (Stabilization of Ecosystem) : 

పు వ్యర్థ పదార్థాలను విడువకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అపాయకరమైన 
లాలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. చేపల పెంపకాన్ని, పోషక పదార్థాల సరఫరాను నిలిపివేయాలి. 
కా భౌతిక, జీవ సంబంధమైన పద్దతులు ద్యారాఅవసరమైన జీవ జాతులను విస్తరింపజేసి నీటి 
బుష్యాన్ని నిర్మూలించి, ఆవరణ వ్యస్థను స్టిరీకరించవచ్చు. 
వ్యర్థ పదార్థాను మళ్ళీ-మళ్ళీ వినియోగించటం 

(Reutilization and Recycling of Wastes) : 

కాగితపు గుజ్జు (Paper pulp), పురపాలక సంఘపు మురికినీరు, పారిశ్రామీక వ్యర్ధ పదార్థాల 
ఏటి రకరకాల కాలుష్యకాలను అవసరాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ వాడి ఉపయోగాలు పొందవచ్చు. పట్టణాల 
త పదార్థాలను, కిరణధార్మిక వ్యర్థ పదార్థాలను, తక్కువ నాణ్యత గల ఇంధనవాయువు (fuel gas), 
ద్యుత్‌ల ఉత్పత్తి కోసం వాడవచ్చునని నేషనల్‌ ఎన్విరాన్‌ మెంటల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చి 
స్ట్రెట్యూట్‌ (National Environmental Engineering Research Institute, Nagpur), నాగపూర్‌ 
'స్త్రజ్ఞులు వారి పరిశోధనలో తెలిపారు. పట్టణ వ్యర్ద పదార్థాలను తిరిగి తిరిగి వినియోగించే పరిశ్రమను 
త్త ఢిల్లీ దగ్గరి ఓక్సా (0191లో స్థాపించారు. ఈ పరిశ్రమ నుంచి ప్రతిరోజు 0.6 మిలియన్‌ ఘనపుటడుగుల 
౦ధన వాయువు, 700 నుండి 800 ఘనపుటడుగుల BTU ఉష్ణోగ్రత ఉత్పన్నమవుతుంది. మురికినీటిని 
'టి వర్ణనం (AqUaesUlture) ద్వారా పునరుద్దరించటం, గృహ సంబంధ పారిశ్రామిక సంబంధ వ్యర్హపు 
టిని “వ్యవసాయానికి వినియోగించటం, ఫీనాల్‌ (Phen0), సైనమైడ్‌ (C(ynamide) వంటి 
'సాయనాలు గల వ్యర్థపునిటిని జీవ సంబంధమైన పద్దతుల ద్వార ఉపయోగార్హంగా మార్చటానికి 
)'షనల్‌ ఎన్విరాన్‌ మెంటల్‌. ఇంజనీరింగ్‌ రిసెర్చి ఇన్చిట్యూట్‌ (NEER)), నాగపూర్‌ సాంకేతిక నిపుణులు 
నేక పరిశోదనలు జరుపుతున్నారు. అదే విధంగా గుజరాత్‌లో వ్యర్థ పదార్థాలు గల మురికినీటిని 
దిగి ఉపయోగించటానికి కాచివడబోసే (0॥ti1121y) కర్మాగారాన్ని స్థాపించారు. ఈ కర్మాగారంలో 
కోజుకు 450,000 లీటర్ల వ్యర్హపునీరు శుభ్రమై, తద్వారా 10 టన్నుల బొగ్గుతో ఉత్పన్నమయ్యే. శక్తికి 
సమానమైన శక్తి విడుదలవుతుంది. 


3. కాలుష్యకాలను తొలగించటం 

అయాన్ల వినిమయం (10% Exchange), ఉతమ (ద్రవాభిసరణ (reverse osmosis), అధిశోష్ణ 
(Adsorption), విద్యుత్‌ విశేషణ (Electrolysis) వంటి సాంకేతిక పరమైన భౌతిక-రసాయన 
పద్దతుల ద్వార రసాయన, రేడియోబయాలాజికల్‌ మలిన పదార్దాలను తొలగించవచ్చు. ముఖ్యంగా 
ఉతమ (ద్రవాభిసరణ పద్దతి ద్వారా వివిధ రకాల లవణాలను, ఇతర పదార్థాలను కలుషితమైన నీటి 
నుంచి విచక్షణ పొర సహాయంతో తొలగించవచ్చు. మురికినీటిని స్వచ్చత పరచటానికి, ఆర్థిక పరమైన 
ఖర్చులను తగ్గించటానికీ ఇది సమర్థవంతమైన పద్దతి. ౮51% వారు, నీటి కాలుష్య నిర్మూలనకు, 
కాలుష్యకాలను తిరిగి ఉపయోగించటానికి కొన్ని సాంకేతిక పరమైన పద్దతులను సూచించి 
విజయవంతంగా నిర్వహిస్తు మ్రన్నారు. ఇవి ఐదు రకాలు. 

1. పారిశ్రామిక వ్యర్ధపు నీటి నుంచి అమ్మోనియాను తొలగించటం 


174. ss జీవాస్త్రం 


2. క్లోర్‌-ఆల్కలీ వంటి పారిశ్రామిక వ్యర్హ పదార్దాల నుంచి పాదరసాన్ని తొలగిచటం. 
3. ' ఫినోలిక్‌లను తొలగించటం. 

4. నీటి రంగులను తొలగించటం. 

5. సోడియమ్‌ లవణాలను తొలగించటం. 


1. పారిశ్రామిక న్యర్థపు నీటి నుంచి అమ్మోనియాను తొలగించటం 

అయాన్‌ వినిమయ పద్దతి ద్వారా మిథాక్రిలిక్‌ ఆమ్లం (Methacrylic acid) తో ఆమ్హ కాటయాన్ల 
వినిమయాన్ని (Acidic cation exchange) అభివృద్ధి చేసి వ్యర్థపు నీటి నుండి అమ్మోనియాను 
తొలగించవచ్చు. అమ్మోనియాను అమ్మోనియమ్‌ సల్చేటు రూపంలోతొలగిస్తారు. ఈ పద్దతి ద్వారా 
కాలుష్యకాలు తొలగడమే కాకుండా ఉపయోగార్హమైన లవణాలు కూడా లభిస్తాయి. 


pa క్లోర్‌-ఆల్కలీ వంటి పారిశ్రామిక న్యద్ద పదార్థాల నుండి పాదరసాన్ని తొలగించటం 


మెర్‌క్యురి సెలెక్టివ్‌ అయాన్‌ ఎక్స్‌ఛేంజ్‌ రెజిన్‌ పద్దతి ద్వార క్లోర్‌-ఆల్కలీ వంటి న వ్యర్థ 
పదార్దాల నుంచి పాదరసాన్ని తొలగిస్తారు. 


3. ఫినోలిక్‌లను తొలగించటం 

పెట్రోలు శుద్ధి కర్మాగారాలు, కాగితపు గుజ్జు కర్మాగారాలు, రెజిన్‌ కర్మాగారాలు, కార్చనైజేషన్‌ 
యంత్రాలు, తోళ్ళ పరిశ్రమల నుండి విడుదలైన కాలుష్యపు నీటిని పాలిమెరిక్‌ అధిశోషకాలను 
(Polymeric Adsorbents) ఉపయోగించి ఫినోలిక్స్‌ను తొలగిస్తారు. 


4. నీటి రంగులను తొలగించటం 


గుజరాత్‌లో ముఖ్యంగా జెట్పూర్‌ (6%౪౧ లో చీరెల అద్దకం వంటి రంగుల పరిశ్రమలలో వివిధ 
రంగుల చేత కలుషితమైన నీటి నుంచి ఎల(క్రోలైటిక్‌ డికాంపోజిషన్‌ వంటి సాంక్తేత్రిక్ర పద్దతుల వై 
రంగులను తొలగించి, నీటి స్వచ్చతను వం 


5. సోడియమ్‌ లవణాలను తొలగించటం 


గంగానది ఒడ్డు పొడుగున గల అనేక మహానగరాల నుండి రోజుకు దాదాపు 1000 మిలియన్‌ 

'టర్హ మురికినీరు వెలువడి గంగానదిలో కలిసి తీవ్ర కాలుష్యానికి గురి చేస్తుంది. ఈ కాలుష్య 

)లనకు భారత ప్రభుత్వం వారు రు. 560 మిలియన్‌ల వ్యయంతో సెట్టింగ్‌ అప్‌ సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ 

‘up Sewage treatment) అనే బృహత్‌ పథకాన్ని జూన్‌ 1987లో గంగా (ప్రాజెక్ట్‌ పేరుతో 

చారు. శ్రీ యస్‌.యస్‌ బగ్గా (5.5. 32882), డివిజనల్‌ కమీషనర్‌, గంగా ప్రాజెక్ట్‌గారు ఇదివరకున్న 

సంగ్‌ ే స్టెషన్లను విస్తృత పరిచి (క్రొత్త సీవేజ్‌ పంపింగ్‌ స్టేషన్ల న్ల నిర్మాణాన్ని చేపట్టి, గంగా కాలుష్య 

) తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీనికితోడు కమ న స నుండి వెలువడుతున్న 

నీటి నుంచి ఉత్రుమ ద్రవాభిసరణ వంటి సాంకేతిక పద్దతుల వల్ల సోడియమ్‌ సల్ఫేటును 

పన్నారు. ఇదే విధంగా ఇంకా నీటి కాలుష్యాన్ని పూర్తిగా అదుపు చేయటానికి సరిక్రొత్త 
లనాలోచించి నీటి నాణ్యతను కాపాడవలసిన బాధ్యత మానవునిపైనే ఉంది. 


కాలుష్యం | వ 175 
5 (iii) వ్యర్ధ ఘనపదార్గాల కాలుష్యం 
(Solid Waste Pollution) 


గాజుసీసాలు, పింగాణీపాత్రలు, ప్లాస్టిక్‌ వస్తువులు, పాలిథీన్‌ వస్తువులు, అట్టపెట్టెలకు బిగించే 
తాళ్ళు, రేకు డబ్బాలు, ఇనుపముక్కలు మొదలైన వ్యర్థ ఘనపదార్థాలను పెంటకుప్పల పైన పారేస్తాము. 
పాత సైకిల్‌ విడిభాగాలు, ఆటోమోబైల్‌ యంత్రాలు, అరిగిన పాత విడిభాగాలు, ఇంజన్లు మొదలైన 
ఘనపదార్థాలకు సంబంధించిన వస్తువులను పనికిరాని వస్తువులుగా బయట పడపస్తారు. గృహ నిర్మాణ 
సంబంధమైన ఇటుకలు, రాళ్ళు, రష ప్పలు, సిమెంటు, మట్టి పెంకులు, ఇనుప ముక్కలు మొదలైన వ్యర్ద 
పదార్థాలను బయట పారవేయడం జరుగుతుంది. పై విధంగా అనేక వ్యర్హ ఘనపదార్జాలు అనేక 
విధాలుగా, అనేక స్థలాల్లో పోగుచేయబడి కాలుష్యాన్ని స | 


అమెరికా, యూరపు మొదలైన సుసంపన్నమైన దేశాలలో అధికంగా వ్యర్ద ఘనపదార్థాల కాలుష్యం 
ఏర్పడుతుంది. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలోని కన్సాస్‌ (Kansas) పట్టణంలో పరిసరాల పరిశుద్దతను 
తెలుసుకోవటం కోసం క్రైస్తవులు నిర్వహించిన సర్వే కార్యక్రమంలో, ఒక మైలు విస్తీర్ణంలో 770 కాగితపు 
కుప్పలు, 730 సిగరెట్‌ ప్యాకెట్‌ డబ్బాలు, 590 ప్లాస్టిక్‌ డబ్బాలు, 90 నూనె డబ్బాలు, 50 పశుదాణాల 
ఖాళీ బస్తాలు, 30 అట్టపెట్టెలు, 26 వివిధ పత్రికలు, 20 చిత్రపటాలు, 16 కాఫీ డబ్బాలు, 10 చిరిగిన 
పరికిణీలు, 10 టైర్లు, 10 'బర్జాప్‌ బ్యాగులు (0౪1% 3289), 4 ఆటో బంపర్గు, 4 బూట్లు, 2 చెప్పులు, 

| = 0 గా నె | లా య 
2 చిరిగిన బనియన్‌లు, 2 హాస్యపుస్తకాలు (C06 00016), 2 మంచం స్పింగ్‌లు (Bed springs), 
1 తుప్పుపట్టిన కారు, 1 పాత సైకిలు, మరియు 270 ఇతర వ్యర్హ పదార్థాలు ఉన్నట్టు తేలింది. ఇంకా పెద్ద 
పట్టణాలలో తుప్పుపట్టిన, చెడిపోయిన వాహనాలు అధిక సంఖ్యలో కుప్పలు తెప్పలుగా పడిఉంటాయి. 
1966లో న్యూయార్క్‌ నగరం పోలీసు అధికారి ఆ నగరంలో 40,000 చెడిపోయిన కార్డు ఊరికే 
వదిలివేయబడ్డాయని ఒక సర్వేలో తెలియపరచాడు. యు.యస్‌.ఎ. లో దాదాపు 100 మిలియన్‌ టైర్లు 
కుప్పలు తెప్పలుగా వదిలివేయబడ్డాయి. కొన్ని వాహనాల సూక్ష్మజీవుల చేత విచ్చిన్నం "చేయబడి 
తరిగిపోతున్నప్పటికీ, పాలిథీన్‌, ప్పాస్టిక్‌, నైలాన్‌ సంబంధిత వ్యర్హ ఘనపదారాలు తరుగుదల లేక 

(౧ = (క) 

మ ఉంటున్నాయి. 


భారతదేశంలో ప్రత్యేకంగా రాజస్థాన్‌లో 1.9 మిలియన్‌ టన్నుల వ్యర్థ ఘనపదార్జాలు ప్రథమశ్రేణి 
పట్టణాలలో ఉత్పత్తి అవుతున్నాయి. కేవలం ం జయపూర్‌లోనే 30% వ్యర్ధ ఘనపదార్జాలు ఉత్పన్నమవుతాయి. 
ద్వితీయశ్రేణి పట్టణ (ప్రాంతాలలో ప్రతీ సంవత్సరం 0.21 మిలియన్‌ టన్నుల వ్యర్ద ఘనపదార్జాలు 
ఉత్పన్నం అవుతున్నాయి. ఇదే విధంగా అన్ని రాష్ట్రాలలో కూడా వ్యర్హ ఘన పదార్థాల కాలుష్య సమస్య తీవ్ర 
స్థాయికి చేరుకుంటుంది. అయితే తుప్పు పట్టిన ఇనుప సామాను, గాజుసీసాలు, కాగితాలు మాత్రం 
వృత్తిపరంగా విధుల వెంట ఇంటింటికీ. తిరిగే వారు నామమాత్రపు ఖరీదుతో కొని-ఈ వ్యర్థ పదార్థాల 
పంపిణీ సమస్యను కొంత వరకు నిర్మూలించ కల్గుతున్నారు. ఇనుము, ప్లాస్టిక్‌, గాజును కరిగించి తిరిగి 
కొత్త వస్తువులను చేసి ఈ కాలుష్యాన్ని పూర్తిగా నివారించి ఉపయోగాలను పొందవచ్చు. చెత్త చెదారం, 
పాత కాగితాలను యంత్రాల సహాయంతో తిరిగి కొత్త కాగితాలుగా తయారుచేయవచ్చు. 


176 పర్యావరణ జీవశాస్త్రం 
వ్యర్ధ ఘునపదార్గాల నివారణ పద్దతులు (Control measures for solid waste) : 

పునః చక్రీయ పద్దతి ద్వారా తిరిగి ఉపయోగించడం. 
. వ్యర్హ పదార్థాలను  మ్రతడింది: ఉష్ణాన్ని విద్యుత్‌ ఉత్సాదనకు వినియోగించడం. 

చెత్తను పచ్చిరొట్ట ఎరువుగా వినియోగించడం 

పూర్తిగా అనర్హమైన పదార్థాలను కాల్చివేయడం, 


bes PrP 


5 (7) కిరణధారి క కాలుష్యం 


(Radio active Pollution) 


కిరణధార్మిక పదార్థాలు అన్ని కాలుష్యాలకంటే చాలా ప్రమాదమైనవి. అణుబాంబులు, అణువిద్యుత్‌ న 
శక్ష్యాగారాలు, అణు సంబంధ పరిశ్రమలు, అధునాతన వైద్య, పరిశోధనా రంగాలలో వాడే యంత్ర 
పరికరాలనుంచి కిరణధార్మిక కాలుష్యం ఏర్పడుతుంది. = 


కిరణధారి శక కిరణాల వనరులు (530106 of Radiation exposure) : 
కిరణధార్మిక కిరణాల వనరులు రెండు రకాలు . 
1. సహజ కిరణధార్మిక కిరణాలు 
2. కృత్రిమ కిరణధారి శక కిరణాలు 


1. సహజ కిరణధారి శక కిరణాలు (Natural Sources) : 


మానవుని ప్రమేయం లేకుండా వాతావరణంలో గల సహజకిరణధార్మిక వనరులు రెండురకాలు. 
ఎ) కాస్మిక్‌ కిరణాలు బి) పర్యావరణ కిరణాలు. 


ఎ) కాసి ]క్‌ కిరణాలు (Cosmic rays) 
కాస్మిక్‌ కిరణాలు భూ వాతావరణం వెలుపల అంటే దాదాపు భూతలానికి 1000 మైళ్ళ 
వ. అతి సూక్ష్మ కర్చన అణువులు (Corpuscular) ,విద్యుదయస్కాంతం (electromagnetic) 
కో సమ్మిళితమైన మిశ్రమ పదార్థంలో కల్సి ఉంటాయి. సముద్ర మట్టంలో కాస్మిక్‌ కిరణాలు 
(Cosmic radiation) సంవత్సరానికి 40 మిల్లిరెమ్‌ (40 millirem year 1) 'సాంద్రతలో ఉంటాయని 
అంచనాలు వేశారు. ఇది (ప్రతీ 100- అడుగుల ఎత్తుకు పోయినపుడు ఒక మిల్లిరెమ్‌ చొప్పున 
పెరుగుతుంది. బొంబాయి సముద్ర మట్టంలో 48.4 మిల్లిరెమ్‌ల కాస్మిక్‌ రేడియేషన్‌ ఉంది. ఢిల్లీ 
నగరంలో 216 మీటర్ల ఎత్తులో 70.0 - 310 మిల్లిరెమ్‌లు, మద్రాస్‌ సముద్ర మట్టంలో 79.0 - 28.0 
'మిల్లిరెమ్‌లు, బెంగుళూరులో 921 మీటర్ల ఎత్తున 82.5 - 44.0 మిల్లిరెమ్‌లు సాంవత్సరిక 
సాంద్రతలు ఉన్నాయి (Nambi, 1986). అందువల్లనే ఎత్తు ప్రదేశాలలో నివసించే ప్రజలకు ఎక్కువ 
కాస్మిక్‌ కిరణాలు సోకే అవకాశాలుంటాయి. జీవావరణంలో కాస్మిక్‌ రేడియేషన్‌ తీవ్రత సంవత్సరానికి 
35 [౧౫౯౬65 ఉంటుంది. ఇది చాలా తక్కువే అయినప్పటికీ అంతరిక్ష రవాణా (504206 travel) 
సంబంధమైన పైలెట్‌ (1100 అధికారులు ఎత్తులో ప్రయాణించడం వల్ల సంవత్సరానికి 300 92264 
శక్తి గల కాస్మిక్‌ కిరణాలను (గ్రహించి తీవ్ర పరిణామాలకు గురి అవుతారు. మానవుడు రోజుకు 


177 


gen శక్తిగల కాస్మిక్‌ కిరణాలను మాత్రమే తట్టుకోగలడు. అంతకు మించినపుడు దాని 
టుంది, 


రణ వికిరణ కిరణాలు (EnVirంnmental radiation rays sources) 
(వరణ కిరణధార్మిక వనరులు మూడు రకాలుంటాయి. 
నౌమ వికిరణాలు 2. వాతావరణ. వికిరణాలు 3. అంతర్గత వికిరణాలు. 


కిరణాలు (Terrestrial radiations) : 

నియం, రేడియం, థోరియమ్‌, యురేనియం వంటి అపురూప ఖనిజాలు (1౫6 ౬2rth5), 
) సమస్మానీయాలు (కో), కార్బన్‌ సమస్టానీయాలు (6౮) వంటి రేడియో ఐసోటోప్‌లు 
'డియోనూకైడ్‌లు, నేలలో, శిలలో, నీటిలో, వాయువులో విసృతంగా వ్యాపించి ఉన్నాయి. 
అవక్షేప పొరలు (Sediments) సాధారణంగా మంచినిటి అవక్షేప పొరల కంటే అధిక 
డియో న్యూక్రైడ్‌లను కలిగి ఉంటాయి. మనిషి ఒక సంవత్సరానికి 50 7263 (50 9263 
ొమ వికిరణాలను (గ్రహించగలడని అంచనాలున్నాయి. భారతదేశంలో కేరళ వంటి 
యురేనియంతో నిండిన శిలలు అనేకంగా ఉండడం వల్ల కాసి క్‌ కిరణాలు, భౌమ వికిరణాలు 
రకు బ్యాక్‌గ్రౌండ్‌ వికిరణాలు (320% ground radiation) ఉత్పత్తి అవుతున్నాయి. 


రణ నికిరణాలు (Atmospheric radiations) : 
౦డన్‌ (Randon), థోరాన్‌ (Thoran) వంటి కిరణ ధారి శక వాయువుల (Radio active gases) 
వరణ వికిరణాలు ఏర్పడుతాయి. వీటి గాఢత అతి స్వల్పం. అంటే సంవత్సరానికి 2 1263 


వికిరణాలు (Internal radiations) : 

ంతర్గత రేడియేషన్‌లు యురేనియం, థోరియం వంటి అపురూప ఖనిజోలు, పొటాషియం 
మం, |స్టాన్షియమ్‌ సమస్థానీయం, కార్బన్‌ సమస్థానీయం మొదలైన ఐసోటోపుల రూపాలలో 
రేడియేషన్‌లు ఉంటాయి. వివిధ 'కిరణధార్మిక పదార్థాల (610 active matter) నుంచి" 
ఎన అంతర్గత రేడియేషన్‌లు మానవ శరీర కణజాలంలో అంతర్గతంగా నిలువ చేయబడతాయి. 
౨గా మానవుని శరీరంలో సంవత్సరానికి 25263 గాఢత గల అంతర్గత రేడియేషన్‌ ఉంటుంది. 
“క్కొక్కసారి 70 నుండి 80 163 వరకు కూడా ఉన్నట్లు దాఖలాలు ఉన్నాయి. మొత్తం సహజ 
తో వ్యక్తి శరీరంలో నున్న సరాసరి అంతర్గత రేడియేషన్‌ను పోల్చి చూచినపుడు వ్యక్తిలోని 
వ్‌ గాఢత సంవత్సరానికి .0.1 26 (0.1 mrad year") అని తేలింది. 


3వు కిరణధారి శక కిరణాలు (Man-made radiation exposure sources) : 
వధునిక మానవుని కార్యకలాపాల ద్వారా కృత్రిమ కిరణ ధార్మిక వనరులు అధికంగా అభివృద్ధి 
న్నాయి. అవి - 4 రకాలు 

L. వైద్యఎధానాలు - ఉపయోగాలు. 

2. కేంద్రకాల (ప్రేళుళ్ళు 


178 పర్యావరణ జీవశాస్త్రం 
3. అణుశక్యాగారాల నుంచి కిరణధార్మిక వ్యర్థ పదార్థాలు 
4. ఇతర వనరుల నుంచి రేడియేషన్‌ 


1. వైద్య విధానాలు - ఉపయోగాలు (Medical and dental uses) 


వైద్య రంగంలో వ్యాధుల నిర్దారణకు దంతాలు, ఎముకలు, ఊపిరితిత్తులు, గుండె, మెదడం 
ఇతర అంగాలకు ఎక్స్‌-రే (40 పరీక్షలు జరిపినపుడు అయనీకరణ వికిరణాలు ' (10912102 
radiations) ఉత్పత్తి అవుతాయి. ఎక్స్‌-కిరణాలు అత్యంత శక్తివంతమైనవి, అపాయకరమైనవి, కాబట్ట 
వ్యాధి జనకాల (రోగ జీవులుతో పాటు శరీర కణజాలాన్ని కూడా పాడుచేస్తాయి. ఎక్స్‌-కిరణాలకు 
వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, రేడియాలజిస్ట్‌లు (డాక్టర్లు) అధికంగా . 
గురవుతున్నారు. 0.02 [౭4 నుండి 3.0 [8 గాఢతలో నున్న ఎక్స్‌-కిరణాలు శరీరంలో ప్రవేశించినపుడు = 
చర్మం, ఇతర కణాలు నశించే అవకాశాలున్నాయి. 


2. కేం (దకాల పేలుళ్ళు (Nuclear explosions) 


కిరణధార్మిక కేంద్రకాలు పేలటం, విస్తరణ అంతాకూడా అరసెకను కాలంలో జరిగిపోతుంది. 
ఒక అణుబాంబ్‌ పేలినపుడు 50% శక్తి, 33% ఉష్ణం, 17% కిరణధార్మిక కిరణాలు ఉత్పన్నం అవుతాయి 
(Glasstone, 1977). ఒక బాంబ్‌ పేలినపుడు అనేక బిలియన్‌ అటా ్యస్‌ఫియర్‌ల ఒత్తిడి (Several billion: « 
atmospheres pressure) తో 108°C © ఉష్ణోగ్రత అవుతుంది. అణుబాంబ్‌ పేలుడులో 
వెలువడ్డ కిరణ ధార్మిక దుమ్ము (Radio active dust) ను రేడియో ఆక్టివ్‌ ఫాల్‌బొట్‌ (Radi active fall 
010 అంటారు. (పేలుడులో వెలువడ్డ రేడియో నూక్సెడ్‌ల (2410201616) అర్హ జీవిత కాలం (Naif 
life period) కొన్ని సెకనుల నుండి అనేక వేల సంవత్సరాల వరకు ఉంటుంది. స్ర్ట్రాన్షియమ్‌ ” అర్హ జీవితకాలం 
28.1 సంవత్సరాలు, సెలనియమ్‌"” అర్హజీవిత కాలం 30 సంవత్సరాలు, కార్బన్‌" అర్హ జీవిత కాలం 
5730 సంవత్సరాలు, అదే విధంగా స్ర్ట్రాన్నియమ్‌” కు 51 రోజులు, అయోడిన్‌ “కు 8.05 రోజులు అర్హ 
జీవితకాలాలు ఉంటాయి. కేంద్రకాల పేలుళ్ల వల్ల వెలువడ్డ వివిధ రేడియోనూక్సైడ్‌లు భూమిపైన, 
'వాతావరణంలో స్టిరపడి కొన్ని వేల సంవత్సరాల వరకు ఆహారపుగొలుసు ద్వార జంతువులకు, మానవునికి 
సైతం చేరుతూ ఉంటుంది. ఫస్ర్రాన్నియవ్‌ మూలకం ఆహారపు గొలుసులో ప్రవేశించి గడ్డి ద్వారా 
పశువులకు; పాలు, మాంసం, ఆహార ధాన్యాల ద్వారా మానవుని శరీరంలోకి చేరుతుంది. ఇది 99% 
దేహంలోని ఎముకలలో జమ చేయబడి అస్టికణాలకు హాని కలిగిస్తుంది. అంతే కాకుండా మృదులాస్టిని, 
రక్తాన్ని ఉత్పత్తి చేసే అస్థి కణజాలం (Marrow blood cell producing tissues) కూడా పూర్తిగా 
దెబ్బతింటాయి. 

అయోడినోో' కూడా కేంద్రక పేలుడులో రేడియో నూక్టెడ్‌లను పెద్ద మొత్తంలో విడుదలచేసి 
వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ఈ రేడియో నూక్రెడ్‌లు. ఆహారపు గొలుసు ద్యారా మానవశరీరంలో 
ప్రవేశించి ముఖ్యంగా థైరాయిడ్‌ (Thyroid glands) ఏ గ్రంథులలో నిలువ చేయబడి, ఆ (గంథులను 
పాడుచేస్తాయి. రేడియో నూక్తెడ్‌లు కేవలం ఆహారపు గొలుసు ద్వారానే కాకుండా బీవ-భూ-రసాయన 
వలయాల ద్వారా నీహాకరపంలో చేరతాయి. మానవుడు 2000 కేంద్రక శే ఎలుళ్ళను 'పప్రయోగించినపుడు 


కా కన్తో 
aes 179 


వాతావరణంలో కిరణధార్మికత (22810 tivity) దాదాపు 3% పెరుగుతుందని శాస్త్రవేత్తల 
అంచనాలు ఉన్నాయి, 


3. అణుశక్యాగారాల నుంచి కిరణధార్మిక వ్యర్ధ పదార్గాలు 


(Radio active waste from nuclear power plants) 


అణు శక్యాగారాల నుంచి వెలువడుతున్న కిరణ ధార్మిక కిరణాలు (radiations) అతి స్వల్పం. 
అందువల్ల వీటితో చెప్పుకోదగ్గ ప్రమాదాలు ఏమీ లేవనే చెప్పాలి. అణుశక్త్యాగారాలు అణుబాంబ్‌లలాగా 
సెలవ, అయినప్పటికీ ప్యూయల్‌ రాడ్‌ ట్యూబ్‌ (fuel rod tubes) పగుళ్ళ నుంచి వెలువడే కిరణధార్మిక 
' పదార్థాలు వాతావరణంలో కలుస్తాయి. 1979లో యునైటెడ్‌ స్టేట్స్‌ మూడు మైళ్ళ విస్తీర్ణం గల చెర్నోబిల్‌ 
ద్వీపంలో గల అణుశక్ష్యాగారం పేలి, పగిలిపోవటం, 1986లో రష్యాలోని అణుశక్త్యాగారం కరిగిపోవటం 
వంటి (ప్రమాదాలలో మాత్రం రేడియోనూక్తెడ్‌లు (Radionucleids) అధిక ప్రమాణాలలో వెలువడి 
కాలుష్యాన్ని కలుగజేసిన సంఘటనలు ఉన్నాయి. చెర్నోబిల్‌ సంఘటనలో విడుదలైన 20 కిరణధార్మిక 
మూలకాలలో (radio active elements) అయోడిన్‌", 1సీసియమ్‌ే”మాత్రం (ప్రమాదకరమైన స్థాయిలో 
వెలువడ్డాయి. అణుధార్మిక ఇంధనం (Nuclear fuel), వాయు సంబంధ కిరణధార్మిక వ్యర్త పదార్థాలు 
(gaseous effluents) మొదలైన రేడియో ధార్మిక నూక్తెడ్‌ల నిర్మూలన అంత తేలికైన పనికాదు. ప్రతీ 
సంవత్సరం అణు శక్ష్యాగారాల నుంచి కొన్ని వందల టన్నుల కిరణధార్మిక వ్యర్హ పదార్ధాలు స్థాయిని మించి 
వెలువడుతున్నప్పటికీ, తగిన నివారణ పద్దతులు నేటికీ కనుక్కోవడం జరగలేదు. 
ప్రెపరైజ్డ్‌ వాటర్‌ రియాక్టర్‌ల (PR) నుంచి వెలువడుతున్న అణు ఇంధనం (Nuclear fuel) 
సంవత్సరానికి దాదాపు 36 మెగారామ్స్‌ (36 megarams giga watts! year") ఉంటుంది. అదే విధంగా 
అణు శక్వాగారాల నుంచి వెలువడ్డ అయోడిన్‌, అయోడిన్‌ *, ఇనుము, అనేక కిరణధార్మిక మూలకాల 
ఐసోటోప్‌లు పెద్ద మొత్తాలలో నెలువడుతున్నాయి. వాయు సంబంధమైన కిరణధార్మిక వ్యర్ద పదార్థాలలో 
హైడోజన్‌ (tritium), కార్బన్‌ కిరణధార్మిక ఐసోటోప్‌ (6) (Radio active isotop, of carbon), క్రిప్టాన్‌ 
(£౫), అయోడిన్‌ (11) వంటి పదార్థాలు ముఖ్యమైనవి. స్ర్రాన్నియం కిరణధార్మిక పదార్థాలు కాల్షియమ్‌ 
సంబంధమైన ఎముకలలో నిలువ చేయబడతాయి. 


అంతర్జాతీయ ప్రమాణాల న గనస్టే (International system of Units) 


రోయింట్‌జెన్‌, రాడ్‌, రెమ్‌ మొదలైన రేడియేషన్‌ ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ 
వారు తృణీకరించి వాటి స్థానంలో కొలోంబ్‌ (Coulomb Kg"), గ్రే (Gray Kg"), జౌల్‌ (JంUle Ke) 
అన్న మూడు రకాల (ప్రమాణాలను విరిఐగా ఉపయోగిస్తున్నారు (HO, 1977). 


జీవరాశులపై రేడియేషన్‌ ప్రభావం 
(Biological Effect of Radiation) 
అయోనైజింగ్‌ రేడియేషన్‌ల ద్వారా జీవరాశులు 2 రకాల ప్రభావాలకు లోనవుతాయని తెలుస్తుంది. 
(Plant, 1969; WHO, 1961, 1972; Mc. Lean, 1973). అవి - 
1. శారీరక సంబంధ ప్రభావాలు 2. జన్యు సంబంధ (ప్రభావాలు 


150 పర్యావరణ జీవశాస్త్రం 


1. శారీరక సంబంధ ప్రభావాలు (5009260 Effects) : 

శారీరక కణజాలం (006 06119) పైన రేడియేషన్‌ల (ప్రభావం వల్ల కలిగే (ప్రత్యక్ష ఫలితాలను 
శారీరక సంబంధ ప్రభావాలని అంటారు. ఈ ఫలితాలు వెంటనే కాని లేదా ఆలస్యంగా కాని కనబడవచ్చు. 
400 నుండి 500 రోయెంట్‌జెన్‌ల గాఢత గల రేడియేషన్‌లకు ఒక జనాభాలోని కనీసం 50% మంది 
శరీరాలు కృశించి చనిపోవడం జరుగుతుంది. కాని 600 నుండి 700 రోయెంట్‌జెన్‌ గాఢతలో నున్న 
రేడియేషన్‌ (ప్రభావం వల్ల 100% జనాభాలు పూర్తిగా నశించగలవు. 25 నుండి 50 రోయెంట్‌జెన్‌ 
(ప్రమాణాల గాఢత గల రేడియేషన్‌కు ఒక శరీరం గురైనపుడు, ఆ శరీరం పూర్తి అలసట చెంది, కండరాలు 
మెత్తబడి పోతాయి (Plant, 1969). ఇంతకు మించిన గాఢతలో రేడియేషన్‌ కిరణాలు శరీరానికి 
సోకినపుడు జ్వరంతో కూడిన వాంతులు, అలసట సంభవించి, నెమ్మదిగా రక్త కణాల సంఖ్య 
తగ్గిపోతుంది. తర్వాత “అనీమియా” (4%లు1ఇ) వ్యాధి కూడా సోకుతుంది. అనీమియా, హెమరేజ్‌ 
(Hemorrhage) మొదలైన తీవ్ర వ్యాధులను తట్టుకోలేక కొన్ని జీవులు చనిపోతాయి. రేడియేషన్‌లు 
ఆలస్యంగా ప్రభావాన్ని చూపినపుడు వ్యాధిగ్రస్తుడు కొన్ని నెలలు లేదా ఒకటి రెండు సంవత్సరాలు 
(బ్రతకవచ్చు. ల్యూకేమియా (:‘Leuckemia), మాలిగ్నంట్‌ ట్యూమర్స్‌ (Malignant tumours), కంటి 
శుక్షాలు (౮/6 cataracts), గుండె రక్త (ప్రసరణ అవకతవకలు (Cardiovascular disorders), అకాల 
వార్దక$ం (Premature aging), జీవిత కాలం తగ్గటం (reduced longevity) వంటి అనేక వ్యాధులు 
దీర్భకాలిక ప్రభావం వల్ల వస్తాయి. ఎక్స్‌-కిరణాల వంటి రేడియేషన్‌ (ప్రభావంతో ముఖ్యంగా 
గర్భిణీ స్త్రీలకు పుట్టబోయే పిల్లలకు కాన్సర్‌ వ్యాధులు రావచ్చు. 


2. జన్యు సంబంధ ప్రభావాలు (Genetic Effects) : 

వివిధ రేడియేషన్‌ల ప్రభావంతో జన్యు సంబంధ నిర్మాణాలయిన క్రోమోజోమ్‌లు, జన్యువులు 
(genes) కూడా దెబ్బతింటాయి. యురేనియం గని కార్మికులు, రేడియమ్‌తో రంగులు వేసే పని 
మనుషులుేడియాలబిస్ట్‌లు[126010108156) వివిధ రేడియేషన్‌ల వల్ల జన్యు సంబంధమైన (ప్రభావాలకు 
విపరీతంగా లోనవుతున్నారు. ఎక్స్‌ కిరణాలు, రేడియమ్‌, థోరియమ్‌ వంటి రేడియో నూక్తెడ్‌లు మొదలైన 
వైద్య విధానాలలో వ్యాధిగ్రస్తులు రేడియేషన్‌ వల్ల జన్యు సంబంధ (ప్రభావాలకు ఎక్కువగా లోనవుతున్నారు. 
అణు శక్త్యాగారాలు (4[0116 power stations), అణుకేంద్రకాల (ప్రేలుళ్ళు (Nuclear explosions) 
వంటి సంఘటనలలో రేడియేషన్‌ కిరణాలు ఉత్పన్నమై అకాలప్రసవం, ప్రాణంలేని శిశువులు జన్మించటం, 
మతి చాంచల్యం, బుద్ది కుశలత తగ్గడం వంటి అనేక దుష్పరిమాణాలకు గురి చేస్తున్నాయి. 


' చెర్నోబిల్‌ అణుశక్త్యాగార దుర్భటన వల్ల ఇరుగు-పొరుగు గ్రామాల ప్రజలు 350 నుండి 400 
రోయెంట్‌జెన్‌ గాఢత గల రేడియేషన్‌ కిరణాల (ప్రభావానికి గురై దాదాపు 50% చనిపోయినట్టు 
డా॥ బిల్‌ కాల్లికోట్‌ (DI. Bill 0214604). వెల్లడించాడు. అయితే మిగతా 50% శాతం (ప్రజలు 
వెంట్రుకలు ఊడిపోయి, ఎముకలలోని రక్త కణాలు దెబ్బతిని, తెల్లరక్తకణాలు పూర్తిగా నశించి, 
నపుంసకత్వం ఏర్పడి, శరిరం రోగనిరోధక శక్తిని కలు, తద్వారా ఎయిడ్స్‌ (AIDS) వ్యాధి సోకడం, 
కడుపులోని పేగుల కణాలలోఅంతర్గత రక్త (స్రావం కావడం, చివరకు ఒకటి లేదా రెండు వారాలలో 
మరణించడం జరిగింది. 100 రోయెంటెజెన్‌ గాఢత గల రేడియేషన్‌ సోకిన ప్రజలు కూడా కొద్ది కాలం 


కాలుష్యం 181 


గడచిన తర్వాత పై లక్షణాలతో అనేక వ్యాధులకు గురై చివరకు మరణించడం జరిగిదని 


డా॥ బిల్‌ కాల్లికోట్‌ వివరించారు. మనుషులే కాకుండ వివిధ జీవరాశులు కూడా రేడియేషన్‌కు గురై 
తలనొప్పి, వాంతులు, మనోవ్యధ మొదలైన తీవ్ర బాధల వల్ల మరణించాయి. జీవరాశులకు రేడియేషన్‌ 


ప్రభావం వల్ల కాలగమనంలో జన్యు సంబంధ లక్షణాలలో అనేక అవలక్షణాలు చోటు చేసుకొని 
వినాశకరమైన దుష్పరిణామాలు ఏర్పడ్డాయి (Dr. Bill Caldicott, 1986). 


రేడియేషన్‌ రక్షణ 


(Radiation Protection) 


సంవత్సరానికి సుమారు అన్ని వనరుల ద్వారా విడుదలైన రేడియేషన్‌ 0.1 [24 (0.1 126. 
year!) అని అంచనా వేయడం జరిగింది. (ప్రస్తుతం ఈ గాఢతలో నున్న రేడియేషన్‌ వల్ల పర్యావరణ 
కాలుష్యం చెప్పుకోదగ్గ స్టాయికి చేరలేదనే చెప్పాలి. అందుకే మానవ కార్యకలాపాల వల్ల రేడియేషన్‌ 
విడుదల సంవత్సరానికి 0.5 రాడ్‌ (Id) పరిమాణాన్ని మించకుండా ఉండాలని ఇంటర్నేషనల్‌ 
కమీషన్‌ ఆన్‌ దేడియోలాబికల్‌ ప్రొటెక్షన్‌ (ICRP) వారు సిఫారసు చేశారు. స్టోరోస్కోఫి (Fluoroscopy) 
వైద్య విధానంలో ఒక నిమిషంలో 4 రాడ్‌ (24) ప్రమాణాలలో రేడియేషన్‌ విడుదల అవుతుంది. 
కాబట్టి అనివార్య పరిస్థితిలో మాత్రమే ఎక్స్‌-కిరణాలను పిల్లలకు, గర్భిణీప్రీలకు వైద్య విధానంలో 
ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO, 1963) వారు ఉద్దాటించారు. అధునాతన సాంకేతిక 
విధానాలను అభివృద్ది చేసినట్రైతే రేడియేషన్‌ ద్వారా రోగులకు, వైద్యులకు, రేడియాలజిస్ట్‌లకు 
ఎటువంటి ప్రమాదాలుండబోవని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (11/30, 1965) వారు సిఫారసులు 
చేశారు. ఎక్స్‌-కిరణాల సంబంధమైన పనులలో పాల్గొనే సిబ్బంది సీసంతో తయారైన కవచాలు 
(shields), సీసం-రబ్బరుతో కలిపినేసిన ఆ(ప్రాన్‌ (Apron) లను ఉపయోగించి 90% ఎక్స్‌-కిరణాల 
గాఢతను తగ్గించవచ్చు. అధునాతన సీసం ఆప్రాన్‌ 0.5 [1 మందం ఉండడం వల్ల దీనిపై 
ఎక్స్‌-కిరణాల (ప్రభావం ఉండబోదు. అందువల్ల ఎక్స్‌-కిరణాలకు సంబందించిన పనులకు 
నియమించిన సిబ్బంది డోసిమీటర్‌ (0031206160 ను లేదా ఫిల్మ్‌ బ్యాడ్డి ఆప్రాన్‌ను విధిగా వాడాలి. 

నూక్టియర్‌ రియాక్టర్ణలో సూక్ట్ష్మపదార్భాలుగా (fission products) విభజించబడ్డ 
అయోడిన్‌ (1) దాదాపు 5% ఉంటుంది. (ప్రెపరైజ్ల్‌ వాటర్‌. రియాక్టర్‌ (PWR) యంత్రాలలో 
టటియమ్‌ (11) అధిక మొత్తాలలో ఉత్పత్తి అవటం వల్ల వాతావరణంలో కలుస్తుంది. కిరణధార్మిక 
కార్సన్‌, కిరణధార్మిక స్ర్రాన్నియమ్‌, (టిటియమ్‌ ఇతర రేడియో నూక్తియోటైడ్‌లలాగా B- రేడియేషన్‌లను 
విడుదల చేస్తాయి. (టిటియమ్‌ కిరణజన్య సంయోగక్రియలో కూడా పాల్గొంటుంది. అణుశక్వాగారాల 
నుంచి విడుదలైన (ట్రిటియమ్‌ సముద్రాలలో 40 అడుగుల లోతువరకు, వాతాపరణంలో 10 కి.మీ. ఎత్తు 
వరకు వ్యాపించింది. క్రిప్టాన్‌ (గ) కూడా వాయురూపంలో ఉండే వేరొక కిరణధార్మిక పదార్ధం. దీని 
సగటు అరజీవితకాలం (half life period) 10.76 సంవత్సరాలు. ఇది వాతావరణాన్ని అంతగా 
కలుషితం చేయదు. 2000 సంవత్సరాల నాటికి వాతావరణంలో దీని గాఢత 0.02 ౧79౫ పరిమాణంలో 
ఉంటుందని అంచనా. 2000 సంవత్సరాల నాటికి ప్రతీ మనిషి దేహంలో సగటున 0.002 6% 
పరిమాణంలో వివిధ కిరణధార్మిక పదార్థాలుంటాయని శాస్త్రజ్ఞుల అంచనా. 


182 పర్యావరణ జీవశాస్త్రం 


ఇతర వనరుల ద్వారా కిరణధారి కత (Radiation from other sources) : 

గడియారంలోని రేడియమ్‌, ఎక్స్‌-రే, రంగుల టెలివిజన్‌లోని ఫ్టోరోస్కోపి (fluoroscopy), 
రాడార్‌ (162%) లనుంచి, కేంద్రక పరిశోధనా (ప్రయోగశాలలు (Nuclear research) మొదలైన 
ఇతర వనరుల నుంచి కిరణధార్మిక వ్యర్ద పదార్థాలు వెలువడుతున్నాయి. సహజ కిరణ ధార్మికత 
కంటే మానవ కార్యకలాపాల ద్వారా వెలువడ్డ కిరణధార్మికత (౫౭412400) చాలా తక్కువ. మొత్తం 
కిరణ ధార్మికతలో. దాదాపు 75% సహజ కిరణధార్మికత. ఉంటుంది (NaMbi, 1986). ఫెడరల్‌ 
రేడియేషన్‌ కౌన్సిల్‌ (FRC) వారు, అమెరికాలో మానవ కార్యకలాపాల వల్ల సంవత్సరానికి 67 mrems 
(67 mrems year") పరిమాణం గల రేడియోధారి ్యక కిరణాలు వెలువడుతాయని తెలిపారు. దీనిలో 
50 mrems (75%) వ్యాధి నిర్ణయ సంబంధ పరీక్షలలో వాడే ఎక్స్‌-రే పరికరాల వల్ల, 10.72 Mrems 
(10%) రేడియేషన్‌ వైద్యచికిత్స వ్ల: (12612600 therapy), 4.02 mrems (6%) రేడియో ఆక్టివ్‌ 
ఫాల్‌బొట్‌ వల్ల (radio active fall out), 2.01 mrems (3%) ఇతర వనరుల దార కిరణధార్మిక 
కాలుష్యం వెలువడుతుంది. వైద్య సంబంధమైన మానవ కార్యకలాపాల ద్వారా దాదాపు 96% 
రేడియేషన్‌లు వెలువడుతున్నాయి. 


వికిరణాలలోని రకాలు (Types Of radiation) : 
రేడియేషన్‌లు ముఖ్యంగా రెండు రకాలు. అవి - 


1. విద్యుదయస్కాంత వికిరణాలు (Electromagnetic radiations) ఉదా : ఎక్స్‌-కిరణాలు. 
2. కణమయ వికిరణాలు (CarpsCUlar radiations) ఉదా : ఆల్ఫా రేడియేషన్‌ 


ఎక్స్‌ కిరణాలు (౫-[ఇ౪5), గామా కిరణాలు తక్కువ తరంగదైర్యత గల విద్యుత్‌ అయస్కాంత 
కిరణాలు. ఇవి కఠినమైన ఘనపదార్థాలలో సైతం చొచ్చుకొని పోగలవు. ఇవి మానవ కార్యకలాపాల 
పరంగానే కాకుండ రేఢియమ్‌, ఫ్లూటోనియం వంటి అపురూప ఖనిజాల అణుకేంద్రకాల 
(Atomic nucle1) నుంచి సహజంగా కూడా వెలువడుతాయి. ఉదా : ఆల్ఫా కిరణాలు, బీటా కిరణాలు. 
ఎల(కాన్లు, (ప్రోటాన్లు మొదలైనవి కణమయ వికిరణాలు. వీటికి రేడియమో, యురేనియం, 
ప్పూటోనియం 2 వంటి మూలకాలు (elements) మంచి ఉదాహరణ. ఈ కిరణాలు ఘనపదార్థాల 
నుంచి చొచ్చుకొని పోలేవు. కానీ ఎక్స్‌-కిరణాల కంటే 10 రెట్లు హానికరమైనవి. 


కిరణధార్మికతను కొలవటం 

మేడమ్‌క్యూరి (Madam Marie Curie) శాస్త్రవేత్త తర్వాత ఆమె పేరుతో కిరణధార్మికత 
గాఢతను కొలవటానికి 'క్యూరి' (౮౫౦౫6 (C1) అన్న ప్రాథమిక ప్రమాణాలను ఉపయోగిస్తున్నారు. 
ఈ (ప్రమాణాలు కేంద్రకాల శిధిలీకరణ రేటు (Rate of Nuclear disintegration) ను కూడా 
తెలియపరుస్తాయి. ఒక కూరి (య (ప్రమాణానికి 3.7౫10 కేంద్రకాల శిధిలీకరణ gm" 560016 
(ప్రమాణాలు సమానంగా ఉంటాయి. 


రేడియేషన్‌ బలాన్న కొలవటం (Measurement of Radiation Potency) : 
రేడియేషన్‌ను కొలిచే ప్రమాణాలు 3 రకాలుగా ఉంటాయి. 


కాలుష్యం 183 
1. రోయెంట్‌జెన్‌ న. 
2. రాడ్‌ (Rad) 
3. రెమ్‌ (Rem) 


1. రోయెంట్‌జెన్‌ (Roentgen) : 


కొనార్డ్‌ రోయెంట్‌జెన్‌ (Konard Roentgen) పేరుతో, ఎక్స్‌-కిరణాలు, గామా కిరణాలు 
ఉత్పత్తి చేసిన అయనీకరణాన్ని (10012460) కొలిచే ప్రమాణాన్ని రోయెంట్‌జెన్‌ అంటారు. ఒక 
దోయెంట్‌జెన్‌, 1%1. వాయువు ఉత్పత్తి చేసిన 2.083%10% అయాన్‌ల జతలు సమానంగా 
ఉంటాయి. ఎక్స్‌-కిరణాలకు, గామ-కిరణాలకు రోయెంట్‌జెన్‌ ప్రమాణాలే సరియెన కొలతబద్దలని 
రెడియాలబిస్ట్‌లు, ఈ ప్రమాణాలనే తు.చ. తప్పకుండా వాడతారు. 


2. రాడ్‌ (Rad): 


జీవకణజాలం (గ్రహించిన అయోనైజింగ్‌ రేడియేషన్‌ల మొత్తాన్ని 'రాడ్‌' అనే ప్రమాణాలలో 
కొలుస్తారు. అంటే ఒక [గ్రాము కణజాలం 100 ఎర్ష్‌ల (ఆ$5) శక్తిని (గ్రహించటానికి కావలసిన 
రేడియేషన్‌ మొత్తం ఒక 'రాడికు సమానం అంటారు. నిజానికి ఒక “రాడోకు సరిసమానం ఒక 
రోయెంట్‌జెన్‌ ఉంటుందని ప్రయోగరీత్యా ప్లాంట్‌ అనే శాస్త్రవేత్త (21226 1969) ప్రవచించాడు. 
వాతావరణంలో . రేడియేషన్‌ స్థాయి 1/1000 ప్రమాణాన్ని రాడ్‌-మార్డ్‌ (226-౧26) లేదా MR 
అంటారు. ఇది రేడియేషన్‌ను కొలవటానికి అనువుగా ఉంటుంది. రోయెంట్‌జెన్‌, రాడ్‌ అనే రెండు 
(ప్రమాణాల ద్వారా కూడా రేడియేషన్‌ మొత్తాలను కొలుస్తారు. 


3. రెమ్‌ (Rem): 


ఒక ప్రమాణ జీవకణాలు, ఎక్స్‌-కిరణాలు (గ్రహించే శక్తిని రోయెంట్‌జెన్‌ అని, దానికి 
సమానమైన అయొనైజేషన్‌ రేడియేషన్‌ను రెమ్‌' అనీ అంటారు. అయొనైజేషన్‌ రేడియేషన్‌ ద్వారా 
చెడిపోయిన జీవకణసముదాయాలను కొలవటానికి 'రెమ్‌'అనే ప్రమాణాలు సముచితంగా ఉంటాయి. 
- 'రెమ్‌' ప్రమాణాల ద్వారా ఆరోగ్యానికి అపాయకరమైన శక్తిని కొలిచి తెలుసుకోవటానికి వీలవుతుంది. 


రేడియేషన్‌ వ్యర్హ పదార్థాలకు తగిన నిర్మూలన పద్దతులు 
(Suitable waste తా. methods) : 

కేంద్రక శక్వాగారాల నుంచి (Nuclear power plants) విడుదలవుతున్న కిరణధార్మి 
{Radiation) కాలుష్యాన్ని నిర్మూలించే నవీన సాంకేతిక పద్దతులను కనుక్కొని పర్యావరణ నాణ్యతను 
కాపాడాలి. జనసామర్హ్యం గల ప్రాంతాలకు చాలా దూరంగా కేంద్రక శక్యాగారాలను నెలకొల్పి, 
కర్మాగారాల చుట్టూ రేడియేషన్‌ను (గ్రహించే యంత్రాలను అమర్చాలి. అందువల్ల (ప్రమాద 
సంఘటనలు అనుకోకుండ జరిగినప్పటికీ రేడియేషన్‌ కిరణాలు దూరప్రాంతాలకు తప్పించుకొని 
సోజాలవు. ఇంటర్‌ నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజన్సీ (148గు, డైరెక్టర్‌ అయిన డా॥ హన్స్‌బ్లిక్స్‌, 
కేంద్రక శక్యాగారాలకు తగిన రక్షిత పథకాలను రూపొందించి, మానవుని ఉన్నతికి తోడ్పడాలని 
ఉద్భొదించారు. 


184 పర్యావరణ జీవశాస్త్రం 
5 (v) ధ్వని కాలుష్యం 
(Noise Pollution) 


శబ్దతరంగాలు చెవిని సోకివినిపించడాన్ని శబ్దం లేదా ధ్వని (Noise) అంటారు. 'నాయిస్‌” (Noise) 
అన్న పదం 'నౌసియా' (N2॥5౭2) అనే లాటిన్‌ పదం నుంచి ఉత్పత్తి అయింది. సాధారణంగా అనవసరపు, 
అసమ్మతమైన, విపరీతమైన, (శ్రావ్యయోగ్యం కాని అసహ్యమైన శబ్దాలను 'ధ్వనులు' అంటారు. అయితే 
వినటానికి యోగ్యమైన శబ్ద తరంగాలను కూడా “ధ్వని అనే అంటారు. పర్యావరణంలో కాని సమయంలో 
(Wrong time), కాని స్థలం (Wrong place) లో అనవసరపు సందడి, చప్పుడు విడుదలై, జీవుల 
ఆరోగ్యం షల ధ్వనులను “ధ్వని కాలుష్యం” (Noise pollution) అంటారు. 

పూర్వకాలం ధ్వనికాలుష్యం లేనే లేదు. పారిశ్రామిక విప్లవం తర్వాత, పరిశ్రమల చుట్టూ ఉండే 
పరిసరాలలో మాత్రమే ధ్వనికాలుస్యం కొంత వరకు ఉండేది. ప్రస్తుతం అధిక జనాభా, పట్టణాభివృద్ది, 
అదుపులేని పరిశ్రమల పెరుగుదల, రోడ్లపై కిక్కిరిసిన వాహనాలు, విద్యుత్‌ ఉపచారాలు (9160601041. 
entertainments) మొదలైన ఉప(ద్రవాల వల్ల ధ్వని కాలుష్యం మితిమీరి పోయింది. అంతే కాకుండా 
మత సంబంధమైన, సామాజిక పరమైన కార్యక్రమాలలో, దూరశ్రవణ యంత్రాలు (LoUd-speakers), 
టేపు రికార్డర్‌లు, (గ్రామ్‌ఫోన్‌ రికార్డర్‌లు, బాజా-భజంత్రీ వాయిద్యాలు మొదలైన వాటి వినియోగం వల్ల 
కూడా శబ్ద కాలుష్యం అధికమవుతుంది. ' 


ధ్వని వనరులు (0002110665 of Noise) : 

దాదాపు 100 సంవత్సరాల (క్రితం నుంచీ ధ్వని కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. సహజంగా 
ఉరుముల వల్ల అధికంగా ధ్వని ఉత్పత్తి అవుతుంది. మానవుని కార్యకలావాల వల్ల కృత్రిమంగా వివిధ 
ధ్వనుల ఉత్పత్తి అవుతున్నాయి. పట్టణ (ప్రాంతాలలో పరిశ్రమలు, యంత్రాలు, (ట్రక్కులు, మోటార్డు, 
బస్సులు, పోలిసువాహనాలు, అగ్నిమాపక యంత్రాలు, రైళ్ళు, విమానాలు, ఉపగ్రహాల నుండి వెలువడిన 
ధ్వనులు ధ్వనికాలుష్యోనికి దోహదం చేస్తున్నాయి. ఇంతే కాకుండా సైరన్‌లు (5126౧5), హారన్‌లు (horns), 
సంగీతవాయిద్యాలు, (Musicalinstruments), టెలివిజన్‌ (T.V.)లు, రేడియోలు, ట్రాన్సిస్టర్‌లు, టెలిఫోన్లు, 
కుక్కల అరుపులు, దూర శ్రవణ యం(త్రాలు (1.046 speakers), ఫ్యానులు (fans), మిక్సర్‌లు (Mixers), . 
ఆవిరివంట పాత్రలు (pressure cookers), ఎయిర్‌ కండిషనర్‌ (Air conditioners), వాషింగ్‌ మిషన్లు 
(Washing Machines), వాక్యూమ్‌ క్రీనర్స్‌ మొదలైన గృహోపకరణాల ద్వారానూ, ఇతర వనరుల 
ద్వారానూ ధ్వనికాలుష్యం విపరీత స్థాయిని చేరింది. యూరోపియన్‌ ఎకనామిక్‌ కమ్యూనిటి (E.E.C.) 
వారి సర్వేలో 48% రవాణా సంబంధ వనరులు, 30% పారిశ్రామిక వనరులు, 2% ఆకాశయాన వనరులు, 
20% ఇతర వనరుల ద్వారా ధ్వనికాలుష్యం ఉత్పన్నమవుతుందని తేలింది ((.2rge, 1977). పై విధంగా 
ప్రతీ పది సంవత్సరాల కాలంలో పర్యావరణ ధ్వని కాలుష్యం రెండింతలై పెరుగుతుంది. 


ధ్వని కొలత (Measurement of Noise) : 
ధ్వని తరంగాల పౌనఃపున్యం (౯౭416౧0) పై ధ్వని తీవ్రత ఆధారపడి ఉంటుంది. ధ్వని 
తీవ్రతను డెసిబెల్‌ (1B) ప్రమాణాలలో కొలుస్తారు. ఈ (ప్రమాణాలను ఎ.గ్రాహమ్‌బెల్‌ (A.Graham 


కాలుష్యం 185 
Bell) ఆవిష్కరించాడు. 'డెసి' అనే పదానికి = 10 అని అర్థం. అదే విధంగా 'బెల్‌ అనే పదానికి 
(గ్రాహమ్‌బెల్‌ అని అర్హం. వినయోగ్యమైన ధ్వని (50%651 261016 50nd) కీ, వివిధ తీవ్రతలలో నున్న 
ధ్వనులకు గల- నిష్పత్తిని 'డెసిబెల్‌ అంటారు. సాంకేతికపరంగా 0.0002 మైక్రోబార్‌ల (0.0002 
microbars) కు సమానమైన ధ్వని ఒత్తిడి (50496 pressure) ని ఒక 'డెసిబెల్‌ అంటారు. అంటే ఒక 
డెసిబెల్‌ సమానం dynes యె లేదా 10 వాట్ల శక్తి (energy of about 10" watts) అని అర్థం. కఠోర 
ధ్వనుల తీవ్రతను లాగరిథిమిక్‌ స్కేలు (Logarithimic 5021ల తో సాధారణంగా కొలుస్తారు. అందువల్ల 
ధ్వనిని కొలిచే 'డెసిబెల్‌ ప్రమాణాలను ఈ (క్రింది సమీకరణంలో చూపించవచ్చు. 


| 
dB = lOxlog 10 — 
10౮ 


నోటు :- 63 = డెసిబెల్‌, 1= ధ్వని తీవ్రత (50806 intensity) 
10 = వినయోగ్యమైన ధ్వని (Softest audible sound) 


వినిపించటానికి అవసరమైన ధ్వని సాయి విలువ సౌధారణంగా4B=0 ఉంటుంది. ఉదాహరణకు 
2083 ల ధ్వని, సాధారణంగా వినిపించే ధ్వని కంటే 1,000,000 రెట్లు కథోరంగా ఉంటుంది. 0643, 143 


. అ మధ్య గల ధ్వనిని బలహీనమైన ధ్వని అంటారు. ఈ ధ్వనిని సాధారణ మనిషి వినగలడు. దీనిని 
సరాసరి ధ్వని అంటారు. 


గో 


పట్టిక 5(౪).1 ధ్వని వనరులు - వాటి తీవ్రతలు 


నెం. _ ధ్వని వనరులు ధ్వని తీవ్రత 
డెసిబెల్‌ ప్రమాణాలలో (౮F' 

క్షే శ్వాసక్రియ 10 

2 రాలిపడిన ఎండుటాకుల ధ్వని 10 - 15. 
3. ఆకాశవాణి కేంద్రం - (రేడియో (ప్రసార కేంద్రము) 20 

4. రహస్యపు మాటలు 20 - 30 
5. గడియారపు చప్పుడు 30 

6. (గ్రంధాలయం 30 - 35 
7 తక్కువ స్థాయిలో రేడియో ధ్వని 35-40. 
8, సాధారణ సంభాషణ 35 - 60 
9. సాధారణ టెలిఫోన్‌ ధ్వని 60 

10. 20 అడుగుల దూరంలో ఎయిర్‌కండిషనింగ్‌ యూనిట్‌ 60 

11. రెస్టారెంటు చప్పుడు 60 - 70 
12. కార్యాలయం చప్పుడు 60 - 80 
18: పెల్లల ఆటలచప్తుడు 60 - 80 
14. | లాన్‌ (పచ్చిక బయలు) మూవర్‌ చప్పుడు 60 - 80 


186 


15. 
16. 

17. 

18. 

19. 

20. 
21. 
గో 
23. 
24. 
25. 
26. 
37 
28. 


30. 
dL 
32 
తద 


పర్యావరణ జీవశాస్త్రం 


అలారం మోగిన గడియారం 70 - 80 
వాక్యూమ్‌. క్రీనర్‌ 80 
ప్రయాణీకుల సందడి 50 - 90 
50 అడుగుల దూరంలో ఉన్న భర్తీ చేసిన ట్రక్కు 90 
Sports Car 80 - 95 
అరవటం 100 
వార్తాపత్రికల అచ్చు యం('త్రం 100 
మోటారు సైకిలు 105 
జెట్‌ విమానం 1000 అడుగుల ఎత్తులో 105 - 110 
సింహ గర్జన 12 అడుగుల దూరంలో 105 -110 
మేఘాల గర్జన 110 
రైలు కూత - 50 అడుగుల దూరంలో 110 
సేరియో చప్పుడు (Stereos in discotheques) 110 - 117 
విమానాలు 100 అడుగుల దూరంలో 110 - 120 
వాయు ఒత్తిడి (Pneumatic drills) 110 - 120 
జెట్‌ విమానం ప్రారంభధ్య్వని 300 అడుగుల దూరంలో 120 
వాణిజ్య జెట్‌ విమానం 100 అడుగుల దూరంలో 120 - 140 
సైరన్‌లు (Sirens) 150 
రాకెట్‌ - (ప్రారంభ ధ్వని 170 - 180 : 


ప్రపంచ ఆరోగ్య సంస్థ (11/10) వారు గరిష్ట ధ్వని సాయిని పగటి పూటకు 45643 అని, రాత్రిపూటకు 


35dB ఉండవచ్చని 80608 దాటినపుడు ధ్వనికాలుష్యం ఏర్పడుతుందని ధృవీకరించారు. 


నె 


న కారా జలు గు క 








పట్టిక 5(v).2 సమ్మతించదగిన ధ్వని స్థాయిలు 


స్పష్టంగా వినుపించే ధ్వని 
గృహాలలో ధ్వని 
రేడియో కేంద్రాలలో ధ్వని 

ఆస్వత్ర వార్డులు 

ఎద్యాసంస్లలు, [గ్రంథాలయాలు 
పారిశ్రామిక వర్క్‌షాప్‌లు, ప్రయోగశాలలు 
వాణిజ్యకేం(ద్రాలు, సభలు, రెస్టారెంట్‌లు 


ధ్వనిస్థాయి (4B) ప్రమాణాలలో 


10 
25 - 40 
30 
ఆర్‌ 
30 - 45 
40 - 60 
50 - 60 


187 


మానవుని. మద ధ్వనికాలుష్యం - ప్రభావం 
(Effects of Noise pollution on human beings) 


మానవునిపై ధ్వని కాలుష్య (ప్రభావాలు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి. అవి 
1. శ్రవణ సంబంధమైన (ప్రభావాలు 
2. (శవణ సంబంధంకాని (ప్రభావాలు 


+ శ్రవణ సంబంధమైన ప్రభావాలు (AUditory Effects) : 


ధ్వని కాలుష్యం వల్ల (శ్రవణ సంబంధమైన (ప్రభావాలు రెండు రకాలుంటాయి. అవి, 
) శవణంలో అలసట. బి చెవిటితనం... 


ఎ) (శవణంలో అలనట (Auditory fatigue) : 


9063 తీవ్రత గల ధ్వనులు వ్యాపించినపుడు చెవులలో గింగురుమనే, కీచుమనే ధ్వనులు పుట్టి 
ధ్వనులు చక్కగా వినిపించవు. ఈ కాలుష్యం వల్ల ధ్వని వినటంలో పూర్తిగా అలసట ఏర్పడుతుంది. 


బి) చెవిటితనం (Deafness) : 

ఎడతెరిపి లేని ధ్వని కాలుష్యం వల్ల చెవులు ధ్వనిని వినే సామర్థ్యాన్ని కోల్పోతాయి. తర్వాత 
పూర్తిగా చెవిటితనం సంభవిస్తుంది. ఈ _చెవిటితనం కొంతకాలమే కాని లేదా శాశ్వతంగా గాని 
ఉండవచ్చు. 4000 నుండి 6000102. పౌనఃపున్యం (frequency) గల ధ్వనిలో తాత్కాలిక చెవిటితనం 
ఏర్పడవచ్చు. 24063 ధ్వనికాలుష్యంలో శాశ్వత చెవిటితనం రావచ్చు. శాశ్వత చెవిటితనం రావటానికి 
ముందు, వెంట్రుకలు చెవిగూబ మొదలైనవి దెబ్బతిని, మెదడుకు శబ్ద తరంగాలు అందించే భాగాలు 
చెడిపోతాయి. పరిశ్రమలలో పనిచేసే కారి ్యకులకు తఠచుగా శాశ్వత చెవిటితనం వస్తుంది. ఈ వ్యాధిని 
'ఆక్యుపేషనల్‌ హియరింగ్‌ లాస్‌' (Occupational hearing loss) అంటారు. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ 
ఆర్గనైజేషన్‌ (150) వారు వారానికి 40 గంటలు విధిగా 90౮8 ధ్వని కాలుష్యానికి గురైనపుడు వినేసామర్జ్యాన్ని 
కోల్పోతారని సిఫారసులు చేశారు. 16043 స్థాయిలో నున్న ధ్వని కాలుష్యంవల్ల టింపానిక్‌ త్వచం 
(tympanic membrane) పగిలి పోయి శాశ్వత చెవిటితనం ఏర్పడుతుంది. డా॥ ఓకె (DR. Oko), 
బొంబాయి గారు ధ్వని కాలుష్యం ఇదే రీతిలో పెరిగినటైతే 21 వ శతాబ్దం నాటికి జీవులన్నీ (శ్రవణ 
సామర్ద్యాన్ని కోల్పోగలవని హెచ్చరించారు (1986). 'భారతదేశంలో కలకత్తా బొంబాయి వంటి 
మహానగరాలు ఇంచుమించు పూర్తి ధ్వని కాలుష్యానికి చేరువయ్యాయి. 


2. శ్రవణ సంబంధం కాని (ప్రభావాలు (Non-auditory Effects) : 


(శ్రవణ సంబంధంకానిధ్వని (ప్రభావాలు 4 రకాలు. అవి - 
ఎ) ఉపన్యాస ప్రసంగంలో అవరోధాలేర్పడటం. 

బి) చికాకు కలిగించడం 

స్‌ మని సొమర్ష్యం తగ్గటం 

డి) శరీరధర్మ వికాసం తగ్గటం 


188 పర్యావరణ జీవశాస్త్రం 
_ ఎ) ఉపన్యాస ప్రసంగంలో అవరోధాలేర్పడటం 
(Interference with speech communication) : 

300 నుంచి 50012 ఫ్రీక్వెన్సీ వద్ద 50-13 నుండి 60 63 తీవ్రత గల రోడ్డు రద్దీ ధ్వని, 
ఉపన్యాసాలకు, పక్కనే ఉన్న పాఠశాలలకు, కళాశాలలకు అవరోధాలేర్సడి ఏ విషయం చక్కగా వినబడదు, 
ఉపన్యాసపు ధ్వని తీవ్రత, కాలుష్యపు ధ్వని తీవ్రత సమానంగా నున్నపుడు 30% ఉపన్యాసాన్ని 
మా(త్రమే వినగలము. 


బి) చిరాకు కలిగించడం (Annoyance) : 


దాదాపు 80% ప్రజలు రోడ్డు రవాణా వాహనాల చప్పుడుకు, రేడియో చప్పుడుకు, ఇంకా తక్కువ 
స్థాయి ధ్వనులకు కూడా చాలా చికాకు పడుతుంటారు. అప్పుడప్పుడు ఈ వ్యర్థపు ధ్వనులచే ఇరు 
పక్షాలు వాగ్యుద్దాలకు, ఘర్షణలకు దిగిన పరిస్థితులు కోకొల్లలుగా ఉంటాయి. ఈ ధ్వనులు ప్రధానంగా 
మానసిక సంబంధమైన నరాల మీద (ప్రాథమిక (ప్రభావాన్ని చూపిస్తాయి. ధ్వని కాలుష్యం వల్ల 
100% ప్రజలు కొద్దో, గొప్పో మానసిక అస్ట్రిరత్వానికి (Mental disorientation) గురి అవుతారని, 
మానసిక శాస్త్రవేత్తలు (Psychologists) వారి పరిశోధనలలో వెల్లడించారు. అయితే (శ్రావ్యమైన 
సంగీత ధ్వనులు మానసిక నిరుత్సాహ వంతులను కూడా ఆహ్హాదపరుస్తాయి. 


సి) సలి సామర్థ్యం తగ్గటం (Detraction of working efficiency) : 


ధ్వని కాలుష్యం వల్ల మానసిక సామర్హ్యం (Mental ability) తో సంబంధమైన పనులలో. 
నిమగ్నమైన (ప్రజలు తీవ్ర ఆటంకాలకు గురై, చివరకు పనులను అర్జాంతంగా నిలిపివేసే స్థితి కూడా . 
ఏర్పడుతుంది. ధ్వని కాలుష్యం వల్ల ముఖ్యంగా మానసికమైన నీరసం, ఆయాసం, అస్థిరత్వం మొదలైన 
అవలక్షణాలు ఏర్పడి పనిసామర్హ్యం పూర్తిగా తగ్గిపోతుంది. . 


డి) శరీరధర్మ వికాసం తగ్గటం (Physiological Responses) : 


ధ్వని కాలుష్యం వల్ల జీవుల దేహాలలో జీవ(క్రియా విధులు సరిగా నిర్వహించబడక నరాల 
బలహీనత ' (Neurosis), వ్యాకులత (anxiety), మైకంచే తిప్పటం (giddiness), అలసిపోవటం 
(fatigue), నిద్రలేమి (10509012), ఉద్రిక్తత (6౧060021 stress), చెమటలు పుట్టటం 
(increasihg in swéating), హైపర్‌ టెన్షన్‌ (hypertension), టాచీకార్డియో (Tachycardia), వికారం 
(Nausea), హెషోటిక్‌ వ్యాధులకు సంబంధించిన దుష్పరిణామాలు సంభవించవచ్చు. ధ్వని 
కాలుష్యం వల్ల దృష్టి సంబంధమైన దుష్పరిణామాలు కూడా సంభవించవచ్చు. కంటిపాప దెబ్బతిని 
రంగులను సరిగా గుర్తించలేకపోవటం, రేచీకటి మొదలైన కంటి వ్యాధులు వస్తాయి. ధ్వని కాలుష్యం 
వల్ల మానసిక, భౌతిక, రసాయనిక విధానాలలో మార్పు జరిగి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎడతెరిపి 
లేని దీర్హకాలికమైన ధ్వనికోలుష్యం వల్ల, శ్వాసక్రియలో, రక్త ప్రసరణలో, చర్మం ఉష్ణోగ్రతలో, 
కడుపులో కూడా మార్పులు ఏర్పడి అనూహ్యమైన దుష్పరిణామాలు సంభవించే అవకాశాలున్నాయి. 
అధిక తీవ్రత గల ధ్వనికి గురైన కార్మికులు రెండింతలు హైపర్‌ టెన్షన్‌కు లోనై చివరకు పెప్టిక్‌ అల్ఫర్లు 
ఏర్పడతాయని సోవియట్‌ శాస్త్రవేత్తల పరిశోధనలు వెల్లడించాయి (Singh, 1984). 


190 పర్యావరణ జీవశాస్త్రం 
ధ్వని కాలుష్యం -నిర్మూలన పద్దతులు (Control of Noise pollution) : 

ధ్వని కాలుష్యం వల్ల ఆరోగ్యసంబంధమైన విషయాలలో తీవ్ర పరిణామాలు ఏర్పడగలవు. 
అందువల్ల ధ్వని కాలుష్యాన్ని అదుపు చేయటానికి తగిన సాధారణ చర్యలను, చట్ట సంబంధమైన 
నిర్భంధాలను [క్రమపరచవలసిన అవసరముంది. ధ్వని కాలుష్యం సత్వర నివారణకు ముఖ్యంగా ఆరు 
పద్దతులున్నాయి. అవి. 

1. ధ్వని ఉత్పన్నమయ్యే ఆధారాల పరిధిలోనే నివారించడం. 

2. ధ్వని కాలుష్య ప్రసారాన్ని నివారించడం. 

3. ధ్వని కాలుష్యానికి గురవుతున్న కార్మికులకు రక్షణ లా 

4. శబ్ద్బగ్రహణ శక్తి గల వృక్షాలను పెంచడం 

5. శాసనాలు (చట్టం, ఎర్పరచటం 

6. విద్య 


1. ధ్వని ఉత్పన్నమయ్యే ఆధారాల పరిధిలోనే నివారించడం (COnNtr0l of Noise at Sources) : 

ధ్వని కాలుష్యానికి పాల్పడే విమానాలలో, రవాణా వాహనాలలో, పారిశ్రామిక యంత్రాలలో, 
సినిమా హాళ్లల్లో, ఇతర గృహోపకరణాలలో శబ్దగ్రహణ యంత్రాల (Silencing devices) ను అమర్చి 
ధ్వనికాలుష్యాన్ని నిర్మూలించవచ్చు. ధ్యనికాలుష్యానికి పాల్పడే యంత్రాలను వేరుపరిచి వాటికి 
ప్రత్యేక స్టలాలను కేటాయించి నడపడం ద్యారా కూడా కొంతవరకు ధ్వని కాలుష్యాన్ని అదుపు 
చెయవచ్చు. 


2. ధ్వని కాలుష్య ప్రసారాన్ని నివారించడం (Control of transmission of Noise) : 
ధ్వనిని గ్రహించగల పదార్జాలతో నిర్మితమైన ఫలకాలను (1169) రూపకల్పన చేసి వాటితో. 

పారిశ్రామిక యంత్రాలు గల భవన సముదాయాలకు గోడలు, పైకప్పును నిర్మించినట్టెతే ధ్వని వ్యాప్తిని 

అరికట్టవచ్చు. 

3. ధ్వని కాలుష్యానికి గురవుతున్న కార్మికులకు రక్షణ కల్పించడం 

(Protection of exposed persons) : 

150. hz లెదొ ఆపైన పౌనఃపున్యం (frequency) తో 85 dB తీవత గల ధ్వనికాలుష్యూన్ని 
ఉత్పత్తి చేసే కర్మాగారాలలోనూ విమానాలలోనూ పనిచేసే కార్మికులకు, తత్సంబంధమైన సిబ్బందికి 
చెవి బిరడాలు (Ear plug), చెవిగంతలు (Ear Mf) మొదలైన సాధనాలకు విధిగా ధరింపజేసి వారిని 
ధ్వని కాలుష్యం నుంచి రక్షించవచ్చు. 


4. శబ్దగ్రహణ శక్తే గల వృక్షాలను పెంచడం (Creation of Vegetation buffer zone) : 

ధ్వనికాలు జ Ny (గ్రహాంచి హరించగల అశోకము (Saraca 722264), వేప (Azadirachta indica), 
చింత (Tamarindus indica), మామిడి (Mangifera indica), కొబ్బరి (Cocos nucifera) వంటి 
మొక్కలను రహదారుల వెంబడి, గృహసముదాయాల చుట్టు, పరిశ్రమల చుట్టూ విధిగా /సాోటడం వల్ల 
చెప్పుకోదగ్గ ధ్వని కాలుష్యం అదుపు చేయబడి పర్యావరణ నాణ్యత పెరుగుతుంది. 


కాలుష;౦ 
ణి 191 


5. శాసనాలు (చట్టం) ఏర్పరచటం (Legislation) : 


చట్టాల ద్యారా వాఠశాలలు, ఆస్వత్రి పరిసరాలలో ధ్వని ఉత్సాదక చర్యలను నిరోధించి నిళ్ళబ్ద 
వాతావరణాన్ని కల్పించవచ్చు. జన సమ్మర్థంగల పట్టణ కేంద్రాలలో భారీ వాహనాలను, మత సంబంధమైన 
సభలలో వాడే దూర శ్రవణ యంత్రాలను (1014 5062166) చట్టాల ద్వారా అదుపు చేసి ధ్వని కాలుష్యాన్ని 
నిర్మూలించవచ్చు. సైలెన్సర్‌ లేని వాహనాలను, అనవసరపు సంగీత వాయిద్యాలను నిరోధించడానికితగిన 
చట్ట సంబంధమైన నిబంధనలను విధించి కాలుష్యాన్ని అదుపు చేయవచ్చు. ధ్వని కాలుష్యానికి కారకులైన 
వారికి, బాధ్యులైన వారికి చట్టరీత్యా తగిన శిక్ష, జరిమాన విధించాలి. ధ్వని కాలుష్యానికి గురైన వారికి తగిన 
నష్టపరిహారం చెల్లించటానికి తగిన చట్టాలున్నట్టెతే కాలుష్య నివారణ జరుగుతుంది. 


లండను నగరంలో ని హ్మీత్రో (Heathrow) విమానాశ్రయంలో జరిపిన సర్వే (ప్రకారం విమానాశ్రయం 
చుట్టూ (ప్రదేశాలలో నివసించే (ప్రజలు మానసిక జబ్బుల (mental illness) చే బాధపడుతున్నట్టు, 
దూరప్రాంతాల (ప్రజలు మానసిక జబ్బులు లేకుండ ఉన్నట్టు తేలింది. భారత రాజధాని ఢిల్లీ 
మహానగరంలో ధార్యాగంజ్‌, చాందీచౌక్‌, కరోల్‌ బాగ్‌, సబ్దీమండి మొదలైన ప్రాంతాలలో 90 4B 
తీవ్రతలో ధ్వని కాలుష్యం ఉండడం వల్ల అక్కడి ప్రజలు చాలా వరకు ధ్వని వినే సామర్థ్యం కోల్పోయినట్లు 
1985లో జరిపిన ౫.2.1. సర్వేలో వెల్లడయ్యింది. ప్రస్తుతం వాడుకలోనున్న చట్టాలు చాలా తక్కువ. క్లాజ్‌ 
5.9 ఢిల్లీ మోటారు వెహికిల్‌ రూల్స్‌ ప్రకారం ఢిల్లీలోని వాహనాలు కదలికలో నున్నపుడు ధ్వని ఉత్పాదన 
లేకుండా ఉండాలి, ప్రతీ వాహనం విధిగా సైలెన్సర్‌ ఉన్న యంత్రాన్ని వాడాలి. భారత ప్రభుత్వం వారు 
ధ్వని కాలుష్య నివారణ చట్టాన్ని (Noise pollution control act) ప్రవేశపెట్టి పట్టణ (ప్రాంతాలలో 
ధ్వని కాలుష్యం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అధునాతన దేశాలలోఇది వరకే ధ్వని కాలుష్య 
నివారణకు అనేక చట్టాలున్నాయి. వీటిలో 'సిటీ నాయిస్‌ కంట్రోల్‌ కోడ్‌' (City Noise Control Code) 
చాలా ముఖ్యమైంది. ఈ చట్టం ప్రకారం ధ్వని కాలుష్యానికి పాల్పడ్డ వారు శిక్షార్హులు. 19795 
మధ్యప్రదేశ్‌ హైకోర్టు వారు, పురపాలక సంఘం వారికి ధ్వని “కాలుష్య సంబంధమైన అనారోగ్యాల 
నిర్మూలనకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించడం జరిగింది (Patriot, December, 3, 1984). 
ఇదే విధంగా 1982లో (త్రివేండ్రం మున్సిఫ్‌ కోర్టు వారు ధ్వని కాలుష్య నివారణ చర్యల గురించి రాష్ట్ర 
(ప్రభుత్వానికి, పోలీసు శాఖ వారికి ఉత్తర్వులు (Orders) జారీ చేశారు. 


6. విద్య (Education) : 


ధ్వని కాలుష్య నివారణకు విద్య చాలా ఉత్తమమైన సాధనం. (ప్రాథమిక స్థాయి పాఠశాలల నుంచ 
ఉన్నతస్థాయి కళాశాలల వరకు ధ్వనికాలుష్యం, పరిణామాలు, నివారణ పద్దతులు మొదలైన విషయాలను 
స్థాయిని బట్టి పాఠ్యాంశాలుగా నిద్దేశించినట్టైతే విద్యార్థి లోకానికి ధ్వని కాలుష్య సమస్యలు పూర్తిగా 
అవగాహన అవుతాయి. ధ్వని కాలుష్యం గురించి పలు సమస్యలను, నివారణ పద్దతులను వ్యాసాల ద్వార 
స్పష్టంగా విశదపరచడానికి దినప(త్రికలు, వారప(త్రికలు, పక్షపత్రికలు, మాసపశత్రికల వారు విరివిగా కృషి 
చేయాలి. టెలివిజన్‌ (7.౪, రేడియో వంటి ప్రసార సాధనాల ద్వారా ధ్వని కాలుష్య సంబంధమైన 
పలువిషయాలను ఉపన్యాసాల రూపంలో ప్రసారాలు చేసి ధ్వని కాలుష్య నివారణ పద్దతులను (ప్రజలకు 
తెలియపరచాలి. సినిమా హాళ్లల్లో ధ్వని కాలుష్యం, నివారణ చర్యలను న్యూస్‌ రీళ్ళల్లో (News 


192 పర్యావరణ జీవశాస్త్రం 
reels ప్రదర్శనలు జరపాలి, దీనివల్ల పామరుల నుంచి పండితుల వరకు, అన్ని రకాల (ప్రజలకు ధ్వని 
కాలుష్యం - సంబంధిత వివరాలు తెలిసిపోతాయి. అయితే ధ్వని కాలుష్య నివారణ చర్యలకు తగిన 
(ప్రోత్సాహకాలను ప్రభుత్వాలు కల్పించాలి. ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా ధ్వని కాలుష్యాన్ని 
పరస్పర సహకారంతో ఎదుర్కొని నిర్మూలించవచ్చు. 


5 (౪) మనిషి మీదుసంఘం మీద 
పర్యావరణ కాలుష్య ప్రభావం 


ఆది మానవుడు అవసరాలను బట్టి పరిసరాలను తగిన విధంగా వినియోగించుకొని [క్రమంగా 
సంఘజీవనం సాగించాడు. అప్పటి నుంచి మానవుడు స్వచ్చమైన నీటి సరఫరా వ్యవస్థ, పారిశుద్ద - 
వ్యవస్థలను సక్రమంగా నిర్వహించి, సత్వర కాలుష్య నివారణ చర్యలను చేపట్టినట్టు చరిత్రాధారాలు 
తెలుపుతున్నాయి. దీని మూలంగా ఆది మానవుడు కూడా కాలుష్య (ప్రభావాన్ని గురించి క్షుణ్ణంగా 
అర్థం చేసుకొని తగిన నివారణ చర్యలు అప్పటికప్పుడు తీసుకున్నాడని తెలుస్తూంది. మొహంజోదారో, 
రోమ్‌ వంటి నగర శిధిలాల ద్యారా పురాతన నాగరికత కాలుష్య నివారణ చర్యలు వ్యక్తమవుతున్నాయి. 
భారత దేశంలో ఆర్యులు కాలుష్య నివారణకు పటిష్టమైన కార్యక్రమాలు చేపట్టినట్టు చరిత్ర ద్వారా 
విశదమవుతుంది. 


ఆధునిక మానవుడు కొన్ని దశాబ్దాల కాలం నుంచీ అడవులను నరకటం, పట్టణాలు నెలకొల్పటం, 
వ్యవసాయాన్ని అభివృద్ది పరచటం, పరిశ్రమల స్థాపన, అణు శక్యాగారాలను నెలకొల్పటం, సాంఘిక, 
. రాజకీయ, సాంస్కృతిక పరమైన అభివృద్ది వంటి అనేక కార్యక్రమాలను చేపట్టి అనుకున్న లక్ష్యాన్ని 
అధిగమించి సఫలీకృతుడవుతున్నాడు. ఈ అభివృద్ది సాధనలో వివిధ రకాల ఉప-ఉత్సాదనలు 
కాలుష్యకాల రూపంలో వెళువడి, తీరని పర్యావరణ కాలుష్యానికి సోపానం వేసి, మానవుని మనుగడకే 
ముప్పును సూచిస్తున్నాయి. 

(ప్రస్తుతం పట్టణాలలో, మహానగరాలలో వ్యవసాయ విధానం నుంచి, పరిశ్రమల నుంచి, 
అణు శక్ష్యాగారాల నుండి, గృహ సంబంధ మురికి, వ్యర్థ పదార్థాల నుంచి పలు కాలుష్యకాలు వెలువడి - 
వాయువు, నిటి ప్రవాహాల డ్యారా (గ్రామాలకు, పలైలకూ (క్రమ(క్రమంగా వ్యాపిస్తున్నాయి. పర్యావరణ 
వ్యవస్థకు ఎల్లలు, పరిధులు లేనందువల్ల ఒక (ప్రదేశంలో ఉత్పన్నమైన కాలుష్యం అదే ప్రాంతానికి 
పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదాలుంటాయి. కాబట్టి కాలుష్య సమస్య 
విశ్వవ్యాప్తమైన, అతి క్లిష్టమైన సమస్యగా పరిణమించింది. ఈ సమస్యను ఎదుర్కోవటానికి 
ప్రపంచమంతా ముక్త కంఠంతో; ముందడుగు వేసి సమిష్టి కృషి జరపాలి. లేకపోతే పల్లెలు, పట్టణాలు 
అన్న బేధం లేకుండా యావత్‌ (ప్రపంచానికే కీడు వాటిల్లగలదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

అభివృద్ది చెందిన దేశాలతో పాటు అభివృద్ది చెందుతున్న దేశాలు కూడా కొనసాగిస్తున్న 
పారిశ్రామికీకరణ (industrialization) ద్వారా ఘన, (ద్రవ, వాయు రూపాలలో వెలువడే వివిధ కాలుష్యకాలు 
పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. అదే విధంగా వ్యవసాయ రంగంలో. హరితవిష్టవం (Green 
Sl సాధించినప్పటికిని, సరియెన వ్యవసాయ నిర్వాహణ పద్దతుల లోటు వల్ల వివిధ (క్రిమినాశక 


కాలుష్యం 193 
మందులు నేలలో, నీటిలో కలిసి తీవ్రకాలుష్యానికి గురవుతున్నాయి. నిర్దాక్షిణ్యంగా అడవులను నరికి 
పట్టణాభివృద్ది పారి శ్రామి కాభివృద్ది, వ్యవసాయాభివృద్ధి చేపట్టడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు 
జరిగి అనావృష్టితో భూసారం తగ్గి, నేల (క్రనుక్షయం వంటి దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. భూములు 
ఎడారులుగా మారుతున్నాయి. పరి(శ్రమలే కాకుండా వివిధ రవాణా వాహనాల ద్వార వెలువడుతున్న 
హైత్రోఫ్లోరోకార్చన్‌లు (03), క్రిమిసంహారక మందుల ద్వార వెలువడుతున్న క్షోరోప్లోరోకార్చన్‌లు 
(CFC5) జీవావరణానికి రక్షక కవచమైన ఓజోన్‌ (0) పారను హరించి వేస్తున్నాయి. అదే విధంగా 
కార్బన్‌డయాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు వాతావరణంలో కల్సి ఉష్ణోగ్రతను 
పెంచుతున్నాయి. వాతావరణ ఉష్ణోగ్రత పెరిగి ధ్రువాలలో మంచు కరిగి, సము[ద్రమట్టం పెరిగి తరచు 
తుఫానులు, వరదలు, పల్లపు ప్రాంతాల ముంపు వంటి అనేక (ప్రమాదాలు ఏర్పడనున్నాయి. 


వివిధ పరిశ్రమలు, వివిధ వాహనాలు, సంగీత వాయిద్యాల ద్వారా వెలువడుతున్న ధ్వనులు ధ్వని 
కాలుష్యాన్ని ఏర్పరచి మానవుని ప్రశాంతతకు చావుదెబ్బ తీస్తుంది. ఆధునిక (ప్రపంచంలోధ్యని 
కాలుష్యం పెరుగుదల రేటు ఇదే విధంగా కొనసాగినటైతే మహానగరాలలో నివసించే (ప్రజలు రానున్న 
30 సంవత్సరాలలో చెవిటివారుగా మారటానికి అవకాశాలున్నట్లు ఊహించడం జరిగింది. అణశ్తక్తి 
వ్యర్హ పదార్దాల కాలుష్యాన్ని 'చావుదేవత' (Angel 01 death) అంటున్నారు. ఒక్క అణుబాంబ్‌ 
'ప్రేలినపుడు వెలువడ్డ కాలుష్యకాలు, యావత్‌ ప్రపంచాన్ని తృటిలో మసి చేయగలవనటంలో అతిశయోక్తి 
లేదు. ఈ కాలుష్య సమస్య యావత్‌ ప్రపంచాన్ని కలచి వేస్తున్న ప్రస్తుత తరుణంలో కేవలం 50% 
కాలుష్యకాలను మాత్రమే వివిధ యాజమాన్య పద్ధతుల ద్వార పరిశుద్ధ పరచడం జరుగుతోంది. మిగతా 
50% కాలుష్యకాలు నేరుగా వాయువులో, నీటిలో, నేలలో కలియడం చాలా దురదృష్టకరం. ఇదే రీతిలో 
కాలుష్యం పెరుగుదల కొనసాగితే 2000 సంవత్సరాల నాటికి కాలుష్యం స్థాయిని మించగలదు. 


ఆర్టికాభివృద్దికి, భారతదేశంలో పారిశ్రామికీకరణ పెరుగుదల కార్యక్రమాలకు (ప్రోత్సాహం 
పెరుగుతుంది. పారి(శ్రామికాభివృద్దితో పాటు ఘన, (ద్రవ వాయు రూపాలలో కాలుష్యకాలు వెలువడి 
పర్యావరణ వ్యవస్థను కలుషితం చేస్తున్నాయి. ఈ కాలుష్యాన్ని మనం సాధించిన ఆర్థికాభివృద్ధి 
ఫలితమని చెప్పక తప్పదు. కలకత్తా డెవలప్‌మెంట్‌ అథారిటి వారు నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ 
రిసెర్చి ఇన్చిట్యూట్‌, నాగపూర్‌ వారి సహాయ సహకారంతో నిర్వహించిన పరిశోధనలో రోజుకు 250 
టన్నుల దుమ్మూధూళి రేణువుల్సు75 టన్నుల సల్ఫర్‌డయాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు, 65 టన్నుల 
వాహనాల వ్యర్హ "పదార్థాలు, గృహ సంబంధ వ్యర్థ పదార్థాలు విడుదలై పర్యావరణ నాణ్యతను కలుషిత 
చేస్తున్నాయని తేలింది. వాతావరణ కాలుష్యం విషయంలో కలకత్తా ముంబాయి వంటి నగరాలు, 
న్యూయార్క్‌, చికాగో, లండన్‌ వంటి మహానగరాల స్థాయికి ఎదిగాయి. 3 మిలియన్‌ల జనాభా గల 
కలకత్తా నగరంలో, పశ్చిమ బెంగాల్‌లో రోజుకు 30 మిలియన్‌ కిలోల పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, గృహ 
సంబంధ వ్యర్ద పదార్థాలు వెలువడి పర్యావరణ కాలుష్యానికి దోహదం చేస్తున్నాయి. ముంబాయిలో ఈ 
కాలుష్యం పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. ఇదే విధంగా ఢిల్లీ, కాన్పూర్‌, తదితర పారి(శ్రామిక కేంద్రాలు 
కూడా కాలుష్యాన్ని అధికతరం చేస్తున్నాయి. ముంబాయి. కలకత్తా చెన్నై చుట్టు గల సముద్రం పూర్తి 
కాలుష్యంతో నిండింది. వివిధ నదులు, సముద్రాలు కాలుష్యానికి గురి కావడం వల్ల చేపలు కాలుష్యానికిలోనై 
చనిపోతున్నాయి. ఆహారపు గొలుసు ద్వారా మానవునికి అనేక అనూహ్యమైన వ్యాధులు సోకుతున్నాయి. 


I పర్యావరణ జీవశాస్త్రం 
కలకత్తా నగరం, స్వచ్చమైన వాయువు కోసం తహతహలాడి పోతుంది. ముంబాయి (ప్రజలకు 
ఊపిరాడటం లేదట. ముంబాయి నుండి బట్టల మిల్లులను వెంటనే ఇతర ప్రత్యేక స్థలాలకు మార్చాలి. 
రాణి ముంతాజ్‌ జ్ఞాపకార్థం షాజహాన్‌ చక్రవర్తి నిరి శ్రైంచిన న “తాజ్‌మహల్‌ అద్భుత భవనవం" (Mousolium) 
యొక్క కలువ కి తెల్లదనం (Lily White) కాలుష్యంకాటుకు గురై నల్లగా మారి, కాంతివిహీన 
'మవుతూంది. నాగరికత అందానికి మధ్యధరా సము[ద్రం (Mediterranean Sea) 'పూదోట'* వంటిదని 
అంటారు. అయితే నేటి ఆధునికి నాగరికతే, ఆ పూదోట నాణ్యతను కలుషితం చేసి "సెస్‌ పూల్‌ 
(06౩9001) గా మార్చి వేసింది. బ్రిటన్‌లోని, 'ది రాయల్‌ కమీషన్‌ ఆన్‌ ఎన్విరాన్‌ మెంటల్‌ పాలూ ల్యూషన్‌' 
(The Royal Commission on Environmental Pollution) వారు బ్రిటన్‌ వాతావరణ కాలుష్య 
నివారణకు చేపట్టిన కృషిలో ఒక భాగంగా మద్యధరా .సముద్రాన్ని పరిశీలించి, దాని (ప్రశాంతత 
చెడిపోయి పూర్తి కాలుష్యానికి గురైందని వారి రిపోర్టులో హెచ్చరించారు. ౮.5.4. లోత్వరితగతిన _ 
పెరుగుతున్న పారిశ్రామికీకరణ మోటారు వాహనాలు, అణుశక్త్యాగారాలు ఘన, (ద్రవ, వాయు 
కాలుష్యకాలను విపరీతంగా విడుదల చేసి పర్యావరణ నాణ్యతను ఘాతుకంగా దెబ్బతీస్తుంది. 


ఈ విధంగా పర్యావరణ కాలుష్యానికి మానవుడే కారణమై, తత్‌ (ప్రభావానికి మానవుడే 
బలైపోతున్నాడు. మానవుడు చేపట్టిన వివిధ కార్యకలాపాల ద్వారా వెలువడ్డ విషవాయువులు, పొగ, 
సిమెంటు, దుమ్ము-ధూళి, గాజు దుమ్ము (81255 6450, ఇతర రేణువులు, కిరణధార్మిక పదార్థాలు 
(radio active fall out), ee మురికి, వ్యర్థ పదార్థాలు పర్యావరణ కాలుష్యానికి 

కారణమవుతున్నాయి. 


జీవావరణ కాలుష్యం వల్లమానవుడు తన ఆరోగ్య సంబంధమైన విషయాలలో పలు సమస్యలను 
ఎదుర్కొంటున్నాడు. మొక్కలు, జంతువుల జీవిత విధానాలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 
ఈ మార్పులను స్పందించిన మానవుడు కాలుష్య నివారణ చర్యలకు (ప్రతినబూని సత్వరమే చర్యలు 
ప్రారంభించాలి.. అంతర్జాతీయ పారి(శ్రామికాభివృద్ది, వ్యవసాయానికి ఆటంకం లేకుండ కాలుష్య 
నివారణకు సమగ్రమైన అనేక పరిశోధనా చర్యలు అత్యవసరంగా ప్రవేశపెట్టాలి. రెండవ చర్యగా 
జనాభాను సాధ్యమైనంత వరకు తగ్గించాలి. మూడవ చర్యగా కాలుష్య వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టి 
కాలుష్యకాల విడుదల రేటును తగ్గించాలి. అన్ని రంగాలలో కాలుష్య వ్యతిరేక సాధనాల (406 pollution 
devic౭కను పెంచాలి. అయితే ఆ సాధనాలను గురించిన ఉత్తర్వులు (orders) లేనేలేవు. కాలుష్య 
నిరోధక చట్టాలున్నప్పటికీ వాటిని తూ.చ. తప్పకుండ అమలు పరచడంలేదు. కాలుష్య బాధితులకు 
సరియైన న్యాయం జరగటానికి కాలుష్యానికి కారకులైన వారికి కఠిన శిక్షలు విధించటానికీ న్యాయ 
స్థానాలకు అధికారాలుండాలి. దురదృష్టవశాత్తు కాలుష్య ప్రభావాలను, కాలుష్య సమస్యలను తెలిసిన 
మేధావులు కూడా కాలుష్య సంబంధ విషయాలను అలక్ష్యం చేస్తున్నారు. ప్రజలకు కాలుష్యం గురించి 
తగినంత పరిజ్ఞానం అందటం లేదు. కాలుష్యం సమస్య తెలిసిన (ప్రజలకు సరియెన నివారణ పద్దతుల 
అవగాహన, ప్రోత్సాహం, అభిరుచి లేవు. ఐక్యరాజ్య సమితి వారు అనేక మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక 
నిపుణుల వంటి సమర్దుల క షి ఫలితంగా పర్యావరణ కాలుష్యనివారణ పూర్తిగా జరిగి, సర్వమానవ 
కళ్యాణానికి శాయశక్తులా కృషి జరుగుతుందని ఆశిద్దాం. 


టు గై రై కాల 


6. 
చట్టపరమైన కాలుష్య నివారణ 
(CONTROL OF POLLUTION TROUGH LAW) 


కొమిక విప్రవం (Industrial revolution), హరిత వష్టవాల (Green revolution) ద్వారా 
ర్దిక, సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాల సాధనతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని 
రాయికి చేర్చ గలిగాడు. నేటి పరిసరాల కాలుష్యం తన వికృత ప్రభావాలను చూపిస్తూ 
కి గొడ్డలిపెట్టుగా మారి, మానవుణ్ణి వెక్కిరిస్తూ ప్రపంచానికే ఒక సవాలుగా పరిణమించింది. . 
నివారణకు కట్టుదిట్టమైన చర్యలను చేపట్టవలసిన కనీస బాధ్యత మానవునిదే. అందువల్ల 
* మానవుడు కాలుష్య నివారణకు, పరిసరాల పరిరక్షణకు అనేక చర్యలను చేపట్టాడు. ఈ . 
త్యంత ముఖ్యమైంది _చట్టపరమైన కాలుష్య నివారణ, భారతదేశంలో కాలుష్యనివారణకు, 
ురిరక్షణకు కావలసిన అనేక చట్టాలున్నప్పటికీ దురదృష్టవశాత్తు ఏ ఒక్కటి కూడా 
)టిష్టంగా అమలుకు రావడం లేదు. ప్రస్తుత తరుణంలో ఈ చట్టాలను సవరించి గాని, 
కొత్త చట్టాలను రూపొందించి గానీ పర్యావరణ కాలుష్యాన్ని నివారించి జీవి మనుగడను 
స్తారని భావిస్తూ భారతదేశం 1897 సం॥ నుంచి రూపొందించిన కొన్ని చట్టాలను ఇక్కడ 


9, 
ర్యావరణ పరిరక్షణ చట్టాలు 
r protection of Indian Enviornment) 


ది ఇండియన్‌ ఫిషరీస్‌ ఆక్ట్‌ 1897. 

ది ఇండియన్‌ పోర్ట్స్‌ ఆక్ట్‌, 1901. 

ది బెంగాల్‌ స్మోక్‌ ,న్యూసెన్స్స్‌ ఆక్ట్‌, 1905. 

ది ఎక్స్‌పోజివ్స్‌ ఆక్ట్‌ 1908. . 

ది 'ఇండియన్‌ పోర్ట్స్‌ ఆక్ట్‌, 1908. 

ది బాంబే స్మోక్‌ న్యూసెన్స్‌ ఆక్ట్‌ 1912. 

ది ఇన్‌ల్యాండ్‌ స్ట్రీమ్‌ వెస్పెల్‌ ఆక్ట్‌ 1917. 

ది మైసూరు డిస్టక్షివ్‌ ఇన్‌సెక్ట్‌ అండ్‌ పెస్ట్‌ ఆక్ట్‌ 1917. 

ది పర్సన్‌ ఆక్ట్‌, 1919. 

ది పాయిజన్‌ ఆక్ట్‌, 1919... 

ది ఆంధ్రప్రదేశ్‌ అగ్రికల్చరల్‌, పెస్ట్‌ అండ్‌ డిసీజెస్‌ ఆక్ట్‌, 1919. 
= ది ఇండియన్‌ బాయిలర్స్‌ ఆక్ట్‌, 1923. 

ది వర్క్‌మెన్స్‌ కాంపెన్సేషన్‌ ఆక్ట్‌ 1923. 


196 


14. 


15. 
16. 


17. 
18. 


19. 
20. 
21. 
22, 
23. 
24. 
25. 
26. 
27. 
. 28. 
29, 
30. 


31. 


32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 


41. 


42. 


43. 


పర్యావరణ జీవశాస్త్రం 


ది ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆక్ట్‌ 1927. 

ది మోటారు వెహికల్స్‌ ఆక్ట్‌ 1938. 

ది బీహార్‌ వేస్ట్‌ల్యాండ్స్‌ ఆక్ట్‌ (రిక్సాయేషన్‌, కల్టివేషన్‌ అండ్‌ ఇం(ప్రూవ్‌మెంటు), 1946. 
ది మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ ఆక్ట్‌ (రెగ్యులేషన్‌ అండ్‌ డెవలప్‌ మెంటు), 1947. 

ది దామోదర్‌ వేలీ కార్పోరేషన్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ పొల్యూషన్‌ ఆఫ్‌ వాటర్‌) రెగ్యులేషన్‌ ఆక్ట్‌, 


. 1948. 


ది ఫ్యాక్టరీ ఆక్ట్‌ (పొల్యూషన్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌), 1948. 

ది ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ ఆక్స్‌, 1948. 

ది ఆంధ్రప్రదేశ్‌ వరక ురలు స్క్‌్స్‌ ఆక్ట్‌ (ల్యాండ్‌ యుటిలైజేషన్‌), 1949. 
ది ఇండస్ట్రీస్‌ ఆక్ట్‌ (డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌), 1951. 

ది కలకత్తా మునిసిపల్‌ ఆక్ట్‌, 1951. 

ది మహారాష్ట్ర ప్రివెన్షన్‌ ఆఫ్‌ వాటర్‌ పొల్యూషన్‌ ఆక్ట్‌, 1953. 

ది ఒరిస్సా రివర్‌ పొల్యూషన్‌ అండ్‌ (ప్రివెన్షన్‌ ఆక్ట్‌, 1953. 

ది అస్సామ్‌ అగ్రికల్చరల్‌ పెస్ట్స్‌ అండ్‌ డిసీజ్‌ ఆక్ట్‌, 1954. 

ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ పుడ్‌ అడల్జరేషన్‌ ఆక్ట్‌, 1954. 

ది యు.షి, అగ్రికల్చరల్‌ పెస్ట్‌ అండ్‌ డిసీజ్‌ ఆక్ట్‌, 1954. 

ధి అక్విషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌ ఫర్‌ ఫ్లడ్‌ కంట్రోల్‌ అండ్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇరోషన్‌ ఆక్ట్‌, 1955. 
ది రివర్‌ బోర్డు ఆక్ట్‌ 1956. 


ది ఏన్సియంట్‌ మాన్యుమెంట్స్‌ అండ్‌ ఆర్కియోలాజికల్‌ సైట్స్‌ అండ్‌ రిమెయిన్స్‌ ఆక్ట్‌ 


1958. 
ది కేరళ అగ్రికల్చరల్‌ పెస్ట్‌ అండ్‌ డిసీజ్‌ ఆక్‌, 1958. 
ది రాజస్థాన్‌ నాయిస్‌ కంట్రోల్‌ ఆక్ట్‌, 1961. 
ది అటామిక్‌ ఎనర్జీ ఆక్ట్‌ (రేడియేషన్‌ (ప్రొటెక్షన్‌ రూల్స్‌, 1971), 1962. 
ది మేజర్‌ పోర్ట్‌ ట్రస్ట్‌ ఆక్ట్‌ 1963. 
ది గుజరాత్‌ స్మోక్‌ న్యూసెన్స్‌ ఆక్ట్‌, 1963. 
ది ఢిల్లీ రెస్టిక్షన్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజెస్‌ ఆక్ట్‌, 1964. 
ది బీడి అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ ఆక్ట్‌, 1966. 
ది ఇన్‌సెక్టిసైడ్స్‌ ఆక్ట్‌, 1968. 
ది మహారాష్ట్ర వ. ఆల్‌ ప్రివెన్షన్‌ ఆక్ట్‌, 1969. 
తమిళనాడు వాటర్‌ సప్టై అండ్‌ డ్రైనేజ్‌ ఆక్ట్‌ (ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ వాటర్‌ 
పొల్యూషన్‌), 1970. 
ది మర్చంట్‌ షిప్పింగ్‌ (అమెండ్‌మెంటు) ఆక్ట్‌ (హార్చర్‌ అండ్‌ కోస్టల్‌ వాటర్‌ డంపింగ్‌ 
ఆఫ్‌ ఆయిల్‌), 1970. 
ది క్యాటిల్‌ (ట్రెస్‌పాస్‌ ఆక్ట్‌, 1971 


199 పర్యావరణ జీవశాస్త్రం 


చేయబడుతుంటాయి. UNEP వారు ఇంటర్నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ పొటెన్షియల్లీ టాక్టిక్‌ కెమికల్స్‌ 
([RPTC)ను స్థాపించి దీనిలో వివిధ కాలుష్యకాల తీవ్రతను ఎప్పటికప్పుడు నమోదు చేసిఅంతర్జాతీయ 
కాలుష్యకాలను, వాటి పరిమితులను వెల్లడిస్తారు. సముడ్ర కాలుష్యం, సముద్ర వనరుల వినియోగం. 
మొదలైన విషయాలలో సముద్ర తీర ' ప్రాంతం గల దేశాలకు తీరం నుంచి సముద్రంలోకి 
12 నాటికల్‌ మైళ్ళ (Nautical miles) దూరం మాత్రమే అధికారాలుంటాయని ౮NEP వారు ఆదేశించారు. 
అందువల్లనే 1972 సంవత్సరాన్ని పర్యావరణ యాజమాన్య చరిత్రలో గీటురాయిగా భావిస్తారు. 


మహావిపత్తులు - పరిణామాలు (౮2౪00910 events and its consequences) 


డిసెంబర్‌ 3, 1984 అర్హరాత్రిలో జరిగిన భోపాల్‌ మిథైల్‌ ఐసోసయనేట్‌ దురంతం (310021 
MIC gas tragedy), ఏప్రిల్‌ 25, 1986 నాడు జరిగిన చెర్నోబిల్‌ ఆకస్మిక అణు (ప్రమాదం 
(Chernobyl's nuclear accident) మొదలైన మహా విపత్సంఘటనల వల్ల అపారమైన జననష్టం, ధన 
నష్టమే కాకుండా తీరని జీవావరణ కాలుష్యం ఏర్పడి ఊహించని పరిణామాలకు దారి తీసింది. 
జీవ-భూ-రసాయన వలయాలలో పెద్ద పెట్టున మార్పులు చోటుచేసుకొన్నాయి. అందువల్ల జీవి 
మనుగడకు అంతరాయమేర్చడనున్న ఈ తరుణంలో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, మేధావులు 
ప్రభుత్వ పరంగాను, స్వచ్చందంగాను పర్యావరణ కాలుష్య సమస్యల పరిష్కారం గురించి 
ఇదివరకెన్నడూ లేని శ్రద్దాసక్తులను కనబరుస్తున్నారు. పై విషాద సంఘటనల ప్రభావంగా ప్రస్తుతం 
నెలకొని ఉన్న పర్యావరణ చట్టాలు (En?ironmental laws) పర్యావరణ పరిరక్షణకు ఎంతవరకు 
ఉపయుక్తంగా ఉన్నాయనే ప్రశ్నలు సహజంగానే అందరికీ ఎదురవుతున్నాయి. 

భారతదేశంలో పర్యావరణ సమస్యల చట్టాలు, న్యాయ 'శాస్త్రానుగుణమైన పొందికల 
పరిణామంలో డూన్‌లోయ రాతిగని సంఘటన (Doon valley quarrying case), ముస్తోరి కొండల 
సంఘటన (The Mussoorie hills case) గురించి మార్చి 12, 1985 రోజున సుప్రీమ్‌ కోర్టు ఇచ్చిన 
తిరుగులేని తీర్చు విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఈ తీర్పును భారతదేశ పర్యావరణ " 
చట్టాల పరిణామంలో (Evolution of Environmental Laws) మొదటి మెట్టుగా భావిస్తారు. మన 
ప్రియతమ మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్‌ గాంధీ గారు మే 23, 1986 నాడు భారత రాష్ట్రపతి 
సమ్మతితో 1986లో పర్యావరణ చట్టాన్ని (EnVirTంnMent a1) పర్యావరణ కాలుష్య నిర్మూలనకు 
గాను రూపొందించారు. ఈ చట్టం రూపకల్పనను పర్యావరణ చట్టాల పరిణామంలో . రెండవ 
మెట్టుగా చెప్పవచ్చు. దీనిని స్టాక్‌హోమ్‌ మహాసభ లక్ష్య సాధనలో దిగ్విజయమైన కృషిగా పేర్కోవచ్చు. . 

భోపాల్‌ వాయువు విషాదాంతం తర్వాత ముందు జాగ్రత్త చర్యగా పర్యావరణ కాలుష్య 
నివారణకు గాను 11 బిల్లులను యునైటెడ్‌ స్టేట్స్‌ కాంగ్రెస్‌ సభలో సవరణ కోసం (ప్రవేశపెట్టడం 
జరిగింది. అయితే భారత ప్రభుత్వం దూరదృష్టితో ముందడుగు వేసి ప్రప్రథమంగా పర్యావరణ 
చట్టాన్ని ప్రవేశపెట్టి పర్యావరణ సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇది (ప్రపంచానికే 
గొప్ప ఆదర్శం. అయితే ఈ పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని పర్యావరణ పరిశోధకురాలైన 
(Environmental Pioneer) క్షీ శే ప్రియతమ (ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాందీ గారి 
పుట్టినరోజున అనగా నవంబర్‌ 19, 1986 నాడు అమలులోకి తీసుకరావడం జరిగింది. 


చట్టపరమైన కాలుష్య నివారణ 199 


సర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 
. (The environment (protection) act, 1986) 


పర్యావరణ పరిరక్షణ చట్టం ఒక కొత్తచట్టం. ఇదివరకే రూపొందించిన చట్టాలు ముఖ్యంగా - 
'ది వాటర్‌ (ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ పొల్యూషన్‌) ఆక్ట్‌, 1974", 'ది ఏయుర్‌ (ప్రివెన్షన్‌ అండ్‌ 
కంట్రోల్‌ ఆఫ్‌ పొల్యూషన్‌) ఆక్ట్‌, 1981' చట్టాలలోని కొన్ని అంశాలు తీసివేసి, కొన్ని అంశాలు చేర్చి తిరిగి 
సవరించి రాసిన చట్టమే పర్యావరణ పరిరక్షణ చట్టం. ఇది అన్ని చట్టాల కంటే పర్యావరణ పరిరక్షణ 
దృష్ట్యా అన్ని విధాల ఉపయుక్తమైంది. ది వాటర్‌ ఆక్ట్‌ 1974, ది ఎయిర్‌ ఆక్ట్‌ 1981 చట్టాల ద్వారా కేంద్ర 
ప్రభుత్వానికి కేంద్ర బోర్డులు, రాష్ట్ర బోర్డులు, సంయుక్త బోర్డులు స్టాపించటానికి అధికారాలుంటాయి. 
- ఈ బోర్డులు ప్రభుత్వ ప్రణాళికలకు, కార్యక్రమాలకు, కార్యనిర్వహణా సంబంధమైన పరిశోధనలకు 
తగిన సలహాలను, సూచనలను ఇస్తాయి. రాష్ట్ర బోర్డులు కాలుష్యానికి కారణమైన ఏ వ్యక్తినైనా 
లొంగదీసికొని కఠినంగా శిక్షించే అధికారాలను కల్గి ఉంటాయి. అయినప్పటికిని1986కు పూర్వం గల 
చట్టాలు సృష్టి సహజత్వాన్ని (క్రమబద్దం చేసేవిగానే ఉన్నాయి. 
పర్యావరణ పరిరక్షణ చట్టం, పరిసరాలను తత్సంబంధ కాలుష్యాల నుంచి పరిరక్షించి వాటి 
నాణ్యతను పెంపొందించేదిగా ఉంది. ఈ చట్టంలో 26 సెక్షన్‌లతో కూడిన 4 అధ్యాయాలున్నాయి. ఈ 
చట్టం యావత్‌ భారత దేశానికి వర్తిస్తుంది. ఈ చట్టంలోని మొదటి రెండు సెక్షన్లలో 
“పర్యావరణం”, “పర్యావరణ కాలుష్యం”, తత్సంబంధ పదాలకు నిర్వచనాలతో సహా సంగ్రహంగా 
వివరణలు ఉన్నాయి. ఈ చట్టం ద్వారా పర్యావరణ కాలుష్యం అదుపుకు, నివారణకు, పరిసరాల నాణ్యత 
అభివృద్దికి కావలసిన ప్రణాళికలు, కార్యక్రమాల సక్రమ నిర్వాహణ, పరిసరాల నాణ్యత ప్రమాణాలను 
గుర్తించడం, పర్యావరణ కాలుష్య నివారణ సంబంధ పరిశోధనలను ్రతిపాదించటం, సమాచార 
సేకరణ, చట్టాల పుస్తకం (Manual 000066) తయారుచేయటం మొదలైన చర్యలు తీసుకోవటానికి 
కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలున్నాయి. ఈ చట్టంలో అనేక యోగ్యతలు (Merits) ఉన్నప్పటికినీ 
కొన్ని అయోగ్యతలు కూడా (Demers) లేకపోలేదు. 


పర్యావరణ పరిరక్షణ చట్టంలోని యోగ్యతలు 


ఈ కొత్త చట్టం పరిశ్రమల వల్ల కలిగే విపత్తులను, పరిసరాల క్షీణతను కూలంకషంగా 
చర్చిస్తుంది. విపత్తుకు కారణమైన పదార్థాల నిర్వచనం, పదార్ధాల భౌతిక, రసాయన ధర్మాలు, 
జీవావరణంపైన, పరిసరాల పైన ఆ పదార్థాల (ప్రభావం గురించి సెక్షన్‌ (2 'ఇ' లో పొందుపరచారు. సెక్షన్‌ 
(2) 'బి' లో పరిసరాల కాలుష్యానికి కారణమైన పదార్థం ఘనపదార్థమా? ద్రవపదార్థమా? లేదా వాయు 
పదార్థమా ? అది ఏ గాఢతలో ఉన్నపుడు పరిసరాలు నష్టపోతాయో పూర్తిగా వివరించబడింది. పై విధంగా 
పర్యావరణ కాలుష్యానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకొని తత్‌ నివారణ చర్యలను, సూచనలను, 
ఒడంబడికలను (ప్రతిపాదిస్తుంది. 


ఈ కొత్త చట్టం ఇది వరకున్న చట్టాలలాగా కాలుష్యం నిర్వచనం, నిటి కాలుష్యం, వాయు 
కాలుష్యం వరకే పరిమితం కాకుండ ధ్వని కాలుష్యంతో సహా అన్ని కాలుష్యాల నిర్మూలనకు తగిన 


200 పర్యావరణ జీవశాస్త్రం 


ఏర్పట్టను, పొందికలను, అధికారాలను కలిగి ఉంది. ఈ చట్టంలోని సెక్షన్‌ 6 (2) బి ద్వారా దేశంలోని 
వివిధ (ప్రాంతాలలో అన్ని రకాల పరిసరాల కాలుష్య కారకాల గాఢత, పరిమితులను ధృవీకరించే 
అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. 


ఈ చట్టంలో అపాయకరమైన కాలుష్యాలను తనిఖీ చేయటానికి, ఖచ్చితమైన చర్యలు, , 
అధికారాలను పొందుపరచడం జరిగింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 8లో కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా 
ఎవరైనా పర్యావరణ పరిరక్షణకు , అపాయకరమైన పదార్థాల తయారీకి పాల్పడినట్రైతే తగిన చర్యలకు 
పాల్పడడం జరుగుతుందని స్పష్టంగా తెలపబడింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 6 (2) 'యఫ్‌” ద్వారా కేంద్ర 
' ప్రభుత్వం, అనుకోని హఠాత్సంఘటనల వల్ల ఏర్పడ్డ కాలుష్యానికి తగిన తరుణోపాయాలు, అటువంటి 
 హఠాత్సంఘటనలు జరుగకుండ తీసుకోవలసిన జాగ్రత్తలను, ముందే నిర్ణయించి పర్యావరణ పరిరక్షణకు 
తగిన చర్యలను తీసుకోవటానికి సర్వాధికారాలను కలిగి ఉంది. ముందే నిర్ణయించిన సరిమితుల మేరకు 
మించి, ఎవరైనాకాని' కాలుష్యానికి కారకులైతే అట్టవారిపై కఠిన చర్యలు తీసుకోవటానికీ, ఆ కాలుష్య 
నివారణ చర్యలను చేపట్టటానికీ పూర్తి అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి. 


ఈ చట్టంలోని సెక్షన్‌ 5 (ప్రకారం పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇవ్వడానికి, నిరాకరించడానికి, 
పరిశ్రమలు నడిపించటానికీ, మూసి వేయటానికీ విద్యుత్తును, నీటిని సరఫరా చేయటానికీ లేదా నిలిపి 
వేయటానికీ కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. ఇంతకు పూర్వం ఉన్న చట్టాలలో ఈ 
అధికారాలు కలిపించలేదు. దీనికి తోడు పర్యావరణ పరిరక్షణ కోసం సాధారణ పౌరుడు సైతం 
కాలుష్యానికి బాధ్యులైన వారిపై అభియోగం మోపి న్యాయ న్దానానికి ఫిర్యాదు చేసే అధికారం 
కలిపించారు. అయితే ఇంతకు ముందు ఉన్న చట్టాలలో కాలుష్య నివారణ సంస్థలకు లేదా బోర్డులకు 
(Pollution control boards) మాత్రమే న్యాయ స్థానాలలో (Court) ఫిర్యాదులు చేసే అధికారాలుండేవి. 


ఈ చట్టంలో సెక్షన్‌ 19 (బి) ప్రకారం సాధారణ పౌరుడు పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా. 
ప్రభుత్వానికిర0 రోజులు ముందుగా నోటీసు ఇచ్చి కాలుష్యానికికారకులైన వారిపై చర్యా నిమిత్తం 
న్యాయస్థానంలో ఫిర్యాదు చేయటానికి అధికారాలు పొందుపరచడం జరిగింది. కాలుష్య నివారణ 
బోర్డులు (అవినీతికి పాల్పడి) కాలుష్యకాల తయారీకి బాధ్యులైన పరిశ్రమల యజమానులపైన _ 
చట్టసంబంధమైన కఠిన చర్యలు తీసుకోని పక్షంలో మెలుకువ కలిగిన పౌరులు సైతం ఈ చట్టంలోని 
'పొందికల ద్యారా తనిఖీ చేసే అధికారాలు కల్పించడం జరిగింది. 


ఈ చట్టంలోని సెక్షన్‌ 3 ద్వారా "ప్రస్తుతం. చలామణిలో నున్న 35 చట్టాల నిర్వాహణకు తగిన 
సూచనలు, సహాయ సహకారాలు, ఉత్తర్వులు ఇచ్చే అధికారాలు కేంద్ర . ప్రభుత్వానికి ఉంటాయి. 
పరిసరాల నాణ్యత ప్రమాణాలను నిర్ణయించటానికి, పెంచటానికి పరిపాలకులు, న్యాయ శాఖాధికారులు, 
శాస్త్రవేత్తలు సూచించిన మార్గదర్శక సూత్రాలను కాలుష్య నివారణ బోర్డులు తూ.చ. తప్పకుండ అమలు 
పరచడానికి కావలసిన నిర్లెశక సూత్రాలు పొందుపరచడం జరిగింది. ఈ పరిసరాల నాణ్యత అంతర్జాతీయ 
పరిసరాల నాణ్యతతో సరితూగేటట్లు పొందుపరచారు. ' 


పూర్వపు నిటిచట్టం, వాయుచట్టాలను ఉల్లంఘించి పర్యావరణ కాలుష్యానికి పాల్పడ్డ వారికి 
వరుసగా రసంవత్సరాలు, 3 నెలలు కఠిన కారాగార శిక్ష లేదా రు. 5,000/- జరిమాన మాత్రమే ఉండేది. 


చట్టపరమైన కాలుష్య నివారణ 201 


అయితే ఈ కొత్త చట్టం (ప్రకారం కాలుష్యకాల ఉత్పత్తికి బాధ్యులైన వారికి ఇంకా కఠినమైన శిక్షలు 
విధించబడతాయి. ఈ చట్టంలోని సెక్షన్‌ 15 [ప్రకారం నేరస్తునికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష లేదా 
రు. 1,00,000/- లేదా రెండూ కూడా విధించబడతాయి. అయితే ఎవరైతే ఒక సంవత్సర కాలం మితిమీరి 
కాలు ష్యాభివృద్దికి కారకులవుతారో, వారికి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష రోజుకు రు. 5,000/- 
చొప్పున జరిమాన విధించబడుతుంది. 


ఈ చట్టంలోని సెక్షన్‌ 16 ద్యారా పరిశ్రమలు కాలుష్యానికి దారి తీసినపుడు ఆయా పరి(శ్రమల 
యజమానులను నేరస్తులుగా పరిగణించి కఠిన శిక్షలు విధిస్తారు. డైరెక్టరు, మెనేజరు, కార్యదర్శి, ఇతర 
అధికారుల నిర్లక్ష్యం వల్లకాలుష్యాలు ఏర్పడినపుడు వారిని నేరస్తులుగా పరిగణించి వారిపై తగిన 
చర్యలను తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ చట్టంలోని 17వ చట్టం ద్వారా ప్రభుత్వ విభాగాల అధికారులను 
కూడా కాలుష్య ఉత్సాదనకు బాధ్యులుగా చేసి శిక్షార్హులుగా పరిగణించవచ్చు. 


పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 లోని లోపాలు 
‘(Demerits of the environment (protection) Act, 1986) 


'ఈ చట్టానికి సంబంధించిన సంపూర్ణాధికారాలు ఒకే ఒక కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టడం, రాష్ట్ర 
ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం శోచనీయాంశం. కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణాధికారాలుండబట్టే 
చట్టంలోని నియమాలు, పొందికల సక్రమ నిర్వాహణ కుంటుబడిందని పరిశీలకుల అభిప్రాయం. ఈ 
చట్టంలో సెక్షన్‌ 3(2) V (ప్రకారం అటవీ (ప్రాంతాలలో అడవులతో ఏ విధమైన సంబంధం లేని ఇతర 
పాశవిక చర్యలు (ఉదా॥ గనుల (త్రవ్వకం) అయినప్పటికీ నిరాటంకంగా సాగుతున్నాయి. ఏటి నిషేధానికి 
తగిన పొందికలు ఇందులో కల్పించబడలేదు. అందువల్ల అడవులు సంరక్షించబడక, రోజురోజుకు 
తరిగిపోతున్నాయి. 


ఈ చట్టంలోని సెక్షన్‌ 24(2) ఈ క్రింది విధంగా రాయడం జరిగింది. 


"Where any Act or omission constitutes an offence punishable under this Act and 
also under any other Act. then the offender found guilty of such offence shall be liable to 


be punished under the other Act and not under this Act.” ఈ సెక్షన్‌ (ప్రకారం నేరస్తులకు తగిన 
శిక్షలు విధించకుండా పాత చట్టాల ప్రకారం తక్కువ శిక్షలు ఎధించడం జరుగుతుంది. అందువల్ల సెక్షన్‌ 
24(2) ద్వార పర్యావరణ కాలుష్యం తగ్గి సత్ఫలితాలు సాధించలేక పోవడమే కాకుండా ఎక్కువ నేరాలు 
జరిగి కాలుష్యం అధికమయ్యే (ప్రమాదాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఈ సెక్షన్‌లో పాత-కొత్త 
చట్టాలను మితిమీరిన పరిధులతో కలపడం వల్ల సమ(గ్రమైన అధికారాలు సన్నగిల్లి పోయి, కఠిన శిక్షలు 
ఇవ్వడంలో ఈ కొత్త చట్టం విఫలమైంది. ఖచ్చితమైన కాలుష్య నివారణ చర్యలకు ఈ చట్టాన్ని మళ్ళీ 
సవరణ చేసి, కఠినమైన శిక్షలను ఇవ్వడానికి అధికారాలను కల్పించి ఆచరణలోకి తెచ్చినపుడే స్టాక్‌హోమ్‌ 
మహాసభ లక్ష్య సాధన సిద్దించగలదు. 
పరిశ్రమల అనుమతికి, స్థాపనకు పూర్వం పరిశ్రమల వల్ల పర్యావరణ నాణ్యత మదింపు 
(Environmental impact assesment = E/A) సై ఏ విధమైన దుష్పలితాలు కలుగజేస్తాయో 
తత్సంబంధ నివేదికలను పారిశ్రామిక వేత్తలు అధికారులకు అందజేసేటట్టు ప్రత్యేక ఉత్తర్వులు 


202 పర్యావరణ బీవశాస్త్రం 


ఈ'చట్టంలో పొందుపరచలేదు. యునైటెడ్‌ * స్టేట్స్‌లో నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ పాలిసీ ఆక్ట్‌ (NEPA), 
1969 (ప్రకారం ప్రభుత్యామోదంతో చట్టబద్దంగా స్టాపిస్తున్న పరిశ్రమల యజమానులు తూ.చ. 
తప్పకుండ E1A నివేదికను తత్సంబంధ అధికారులకు సమర్పిస్తారు. ఇదే విధంగా యు.యస్‌.ఎ,, 
యు.యస్‌.యస్‌.ఆర్‌., కెనడా దేశాలలో కూడా పరిశ్రమలను స్టాపించటానికి ముందు పారి (శ్రామిక వేత్తలు 
14 నివేదికలు తయారుచేసి అధికారులకు అందిస్తారు. కానీ ప్రస్తుతం భారతదేశంలో ఇటువంటి 
ఆచారం అమలులో లేదు. అయితే ప్రభుత్వామోదంతో, (ప్రభుత్వ ధన సహాయంతో స్థాపించే 
పరిశ్రమలకు మాత్రం, వాటిని స్థాపించే ముందు పారిశ్రామికవేత్తలు కాలుష్య నివారణ బోర్లు 
(Pollution control board) వారిచే ఆక్షేపణ లేని ధృవీకరణ పత్రం" (No objection certificate) 
తీసుకొని సంబంధిత అధికారులకు ఇస్తారు. 


అకు శక్తీ కర్మాగారాల (Nuclear power plants) స్థాపన విషయంలో, ఈ కొత్త చట్టంలో 
ఎటువంటి (ప్రస్తావనలు రాలేదు: చెర్నోబిల్‌ అణు రియాక్టర్‌ ' దుస్పంఘటన (Chernobyl Nuclear 
reactor breakdown), త్రీ మైల్‌ ఐలాండ్‌ ఆక్సిడెంట్‌ (Three Mile Island Accident) మొదలైన 
సంఘటనలకు సంబంధించిన కాలుష్యానికి తగిన (ప్రత్యేక పరిష్కార మార్గాలు, ఏర్పాట్టు (ప్రతి 
 పాధించాల్సిన అవసరం ఉంది. అణుశక్యాగార స్థాపన పట్ట ఆకస్మిక అణువిపత్కర సంఘటనల 
పట్ల పరిమితులను, నిషేధాలను ఇతర మార్తాలను ప్రతిపాదించి ఒక ప్రత్యేక సెక్షన్‌ను ఏర్పటు చేసి. 
పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలి. 


ఇతర దేశాలలో నిషేధించిన రసాయన పదార్థాలను, భారతదేశం దిగుమతి చేసుకోవటంలో 
నిషేధించాల్సి ప్రతిపాదనలను ఈ చట్టంలో పొందుపరచలేదు. 


పర్యావరణ కాలుష్య పరిరక్షణకు పై విధంగా కొత్త చట్టంలో సాధ్యమైనంతవరకు ఉచితమైన 
మార్గాల ద్వారా ధైర్యంగా ఖచ్చితమైన (ప్రతిపాదనలే చేయబడ్డాయి. పర్యావరణ కాలుష్య నివారణ 
దృష్ట్యా ఈ చట్టంలో. నిర్దిష్టమైన ప్రణాళికలు, కార్యక్రమాలు ఉండి, దేశవ్యాప్తంగా అధికారాలను 
చలాయించడం జరుగుతుంది. అయితే. నేరస్టులైన పారిశ్రామికవేత్తలు న్యాయస్థానాల నుంచి. 
నిలుపుదల ఉత్తర్వులు (Stay orders). తకం వల్ల కార్యనిర్వాహణలో చాలా ఇబ్బందులు 

" ఎదురవుతున్నాయి. ప్రాఫెనర్‌ ఉపేంద్ర బక్షి మాజీ భారత న్యాయశాఖ సంస్థ డైరెక్టర్‌ (The Director 
of Indian Law Institute) గారు (ప్రత్యేక. పర్యావరణ (టిబునల్‌ను (50601241 Environmental 
tibunal ఏర్పాటు చేసి సరియైన తీర్మానాల ద్వారా పర్యావరణ కాలుష్య సమస్యలను చక్కబరచ 
వచ్చునని వ్యాఖ్యానించారు. శ్రీ టి.యన్‌. శేషన్‌, పర్యావరణ, అటవీ శాఖల మాజీ కార్యదర్శిగారు - 
సమాజానికి పర్యావరణ చట్టాలు క్షుణ్ణంగా తెలియజేసినపుడే ఆ చట్టాలు సత్ఫలితాలను ఇవ్వగలవని 


వ్యాఖ్యానించారు. త్వరలోనే ఇటువంటి మార్పులు జరిగి పర్యావరణ సమస్యలకు సంపూర్ణ పరిష్కార 
మార్గాలు “ess ఆశిద్దాం. 


7. 
పర్యా వరణ నిద | 
(ENVIRONMENTAL EDUCATION) 


పృధ్సిలో కొన్నివేల సంవత్సరాలకు పూర్వమే భూ(గహం నెలకొని ఉంది.” ఆదిమానవునిపైన 
నాటి పరిసరాలు అంతగా (ప్రభావాన్ని చూపించలేదు. ప్రస్తుతం (ప్రపంచ పరిసరాలు, వాతావరణ 
పరిస్థితులు శీఘ్రగతిన మారుతున్నాయి. పశ్చిమదేశాలలో అత్యధిక పరిశ్రమల స్టాపనను, తూర్పు 
దేశాలలో అరికట్టశక్యం కాని జనాభాను పెంచి, ఆధునిక న. పర్యావరణ కాలుష్యానికి (ప్రధాన 
కారకుడై, తుదకు తనకు తానే నశించడానికి చేరువవుతున్నాడు. 


_ వివిధ పరిశ్రమల ద్యారా వెలువడే విషవాయువులు; వివిధ రసాయన ఉప-ఉత్సాదితాలు, వివిధ 
ధ్వనులు, వాతావరణాన్ని, నేలను, నిటిని కలుషితం చేసి జీవి మనుగడకు అవరోధాన్ని కలిగిస్తున్నాయి. 
ప్రపంచ జనాభా ప్రతీ 35 సంవత్సరాలలో రెండింతలవుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. 
2000 A.D. నాటికి భారతదేశ జనాభా ఒక బిలియను కాబోతున్నదని అంచనా. అధిక జనాభా వల్ల 
అడవులు నరకబడి (గ్రామాలు, పట్టణాలు నెలకొంటున్నాయి. వృక్షసంపద క్షీణత వల్ల తగిన వర్లాలు 
కురియక కొంత భూభాగం ఎడారులుగా మారే అవకాశం ఉంది. తత్సలితంగా వాతావరణ ఉష్ణోగ్రత 
విపరీతంగా పెరిగి ఉష్ణకాలుష్యం (Thermal Pollution) ఏర్పడగలదు, సగటున ఒక మనిషి ప్రతి 
సంవత్సరం ఒక టన్ను కలుషితాలను ఉత్పత్తి చేసి వాతావరణ కాలుష్యానికి, నీటి కాలుష్యానికీ 
బాధ్యుడవుతున్నాడు. పరిశ్రమలు, మోటారు వాహనాలు, సినిమాలు మొదలైన వాటి వల్ల (ప్రతీ దినం 
ఎడతెరిపి లేని వివిధ ధ్వనులు ఉత్పన్నమై ధ్వని కాలుష్యానికి దారి తీస్తున్నాయి. ప్రతీ పది సంవత్సరాలకు 
ధ్వని కాలుష్యం య. Pollution) దాదాపు రెండింతలు. అవుతుంది. ధ్వని. కాలుష్య ప్రభావం 
మెదడుపైన, పుట్టబోయే బిడ్డల పైన ఎక్కువగా ఉంటుంది. పల్లెటూళ్లల్లో చెరువులు, సరస్సుల నిరు 
బట్టలుతకడం వల్ల, వివిధ పశువులు తిరగడం వల్ల కలుషిత మవుతుంది. పట్టణాలలో మురుగు నీటి 
కాలువలు నేరుగా నదులలో కలియడం వల్ల నిటి కాలుష్యం ఏర్పడుతుంది. 
పారిశ్రామిక విప్లవం, హరిత విప్లవాల ద్వారా జనాభాకు తగిన కూడు, గుడ్డ, నివాసం, ఇంకా 
ఇతర సౌకర్యాలు ఇవ్వగలమే కాని, స్వచ్చమైన గాలి, స్వచ్చమైన నీరు, పరిశుభ్రమైన పరిసరాలు, 

హజవనరులు, మునగ శక్తిని సమకూర్చలేము. మానవుడు, వాతావరణాన్ని, సహజ వనరులను 
సంరక్షించి జీవకోటికి మనుగడ కల్పించి తాను సుఖంగా బతకాలంటే పర్యావరణ సమతౌల్యానికి 
సముచితమైన "పర్యావరణ విద్య" (Environmental Education) గురించీ శ్రద్ధాసక్తులు, అవగాహన, 
అధ్యయనం, అభ్యాసం,నిర్వహణ పవన జరగాలి. ! 


204 పర్యావరణ జీవశాస్త్రం . 


పర్యావరణ విద్య అంటే ఏమిటి ? 


మనిషి అతని నాగరికత, సాంఘిక సంస్కారాభివృద్దికి పర్యావరణ నాణ్యత, జీవభౌతిక పరిసరాలు- 
తత్సంబంధమైన విలువలను తెలుసుకోవటం, ఆయా భావనలు వివరంగా అవగాహన చేసుకోవటం, 
నేర్పుతో అభ్యాసం చేసుకోవటం - వీటికి సంబంధించిన విద్యను “పర్యావరణ విద అంటారు. : 


పర్యావరణ విద్య అవసరం 


వాతావరణం, పరిసరాలు, సహజవనరులు స్వతస్పిద్దంగా సంక్రమిస్తాయి (Natural 
Heritage): అవి (ప్రకృతి వరాలు: పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుతూ మానవుడు సాంస్కృతిక, 
సాంఘిక, ఆర్డికాభివృద్ది సాధించడానికి చేపట్టవలసిన కార్య(క్రమాలలో మొట్టమొదటిది పర్యావరణ 
విద్య.పర్యావరణ నాణ్యత , కాలుష్య నివారణ చర్యలు మొదలైన వనేక విషయాలు పర్యావరణ . 
విద్యలో పొందుపరచడం జరిగింది. పర్యావరణ విద్యను సాధారణ విద్యతో పోల్చినపుడు పర్యావరణ 
విద్యకు ఉండవలసిన కనీస గుర్తింపు కూడా లేదనే చెప్పాలి. నేటి ఆధునిక (ప్రపంచానికి 
ఎదురవుతున్న పర్యావరణ కాలుష్యం పరిధులు దాటుతున్న తరుణంలో పర్యావరణ విద్య 
ఆవశ్యకత ఇంతింతని చెప్పలేము. ఈ పర్యావరణ విద్యావ్యాప్తి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత 
స్తాయి వరకు, పామర జనాల నుంచి మేధావుల వరకు స్తీ పురుష సంబంధమైన భేదం లేకుండా 
అన్ని స్తాయిలకు తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విద్యావ్యాప్తి అభివృద్దికి 

లా a = వ అ 
ప్రభుత్వం, (ప్రజలు, స్వచ్చంద సంస్థలు తమ వంతు బాధ్యతగా కృషి చెస్‌, పర్యావరణం నాణ్యతను 
కాపాడాలి. 


పర్యావరణ ఎఐప్ర్షవం (Environmental Revolution) 


శాస్త్రీయ, సాంకేతిక, ఆర్థిక విజ్ఞానాల వల్ల అనుకున్న అభివృద్ధి సాధ్యమై నప్పటికీ, 
పర్యావరణ కాలుష్యమనే దుష్పరిణామం ఏర్పడి, మానవుని సామాజిక, సాంస్కృతిక, ఆరోగ్య విషయాలు 
పూర్తిగా దెబ్బతిన్నాయి. మానవుడు తన మనుగడ కోసం జీవ-భౌతిక పరిసరాల (Bi0-physical 
surroundings) మీద ఆధారపడ్డాడు. ప్రస్తుతం కలుషిత పరిసరాల దుష్ప్రభావం వల్ల సహజ 
పరిసరాల విలువలను గుర్తించగలుగుతున్నాము. - పర్యావరణ విద్యను గురించి 1971లో ఫానెక్స్‌ 
(Founex) నగరంలో మొట్టమొదటి మహాసభ ఏర్పాటయ్యింది. తర్వాత 1972 వ సంవత్సరంలో 
యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (౮౫౧25060) వారి 
ఆధ్వర్యంలో 'మానవుడు-పర్యావరణం"' (Human Environment) అనే అంశం గురించి యునైటెడ్‌ 
నేషన్స్‌ మహాసభ (0౮౧1664 Nations Conference) స్టాక్‌హోమ్‌ నగరంలో జరిగింది. ఈ సభలో 
పలువురు వక్తలు పాల్ల్‌ని పరిసరాలు-మానవుని మనుగడ, పర్యావరణ' కాలుష్యం, అధిక జనాభా 
పెరుగుదల, శక్తి విపత్కాలం (Energy Crisis), సహజ వనరుల సంరక్షణ (Conservation of 
Natural Resources), ఆవరణ అసమానతలు (Ecological imbalance), సహజ పరిణామం 
(Natural Evolution), జన్యు ఇంజినీరింగ్‌ (Genetic Engineering), మనిషి- జీవావరణం 
(Man and Biospere-MAB,), పర్యావరణ ఎద్య (Environmental Education) ఆవశ్యకత 


పర్యావరణ విద్య 205 


మొదలైన అంశాలను గురించి కూలంకషంగా చర్చలు జరిపి ఆయా సమస్యలకు తగిన నివారణో 
పాయాలను ఆలోచించారు. అక్టోబర్‌ 1975 వ సంవత్సరంలో పర్యావధణ విద్యకు సంబంధించిన 
అంతర్జాతీయ "వర్కుషాప్‌ను (International Workshop) బెల్‌గ్రేడ్‌ నగరంలో నిర్వహించడం 
జరిగింది. ఈ వర్క్‌షాప్‌లో పర్యావరణ సమస్యల నివారణ కోసం తీసుకోవలసిన చర్యలకు అనేక 
మార్గదర్శక సూత్రాలను (క్రోడీకరించారు. “మానవుడు స్థిర నివాసం” అనే అంశం గురించి 1976 
సంవత్సరంలో యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ (ప్రోగ్రాం (UNEP) వారి అండదండలతో 
యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (1౮౫2500) వారు వాంకోవర్‌ 
(Vancover) నగరంలో చర్చలు జరిపారు. 1977 వ సంవత్సరంలో అదే నగరంలో “పరిసరాల విద్య” 
_ గురించి UNESCO వారుUNEP వారి పూర్తి సహాయ సహకారాలతో మళ్ళీ ఒక అంతర్జాతీయ 
మహాసభ ను నిర్వహించారు. అదే సంవత్సరం అంటే 1977లో టిలిసి (Tbilisi, The Capital of 
Georgian Republic of U.S.S.R) నగరంలో “ఎశృవిద్యాలయాల నా స్తాయిలో పరిసరాల విద్య" అనే. 
అంశం గురించి అంతర్జాతీయ (ప్రభుత్వ మహాసభ నిర్వహించబడింది. దీనిలో విశ్వవిద్యాలయాల 
స్థాయిలో సహితం పరిసరాల శుభ్రత, పర్యావరణ కాలుష్య నివారణల కోసం పర్యావరణ విద్యాబోధన 
జరగాలని అనేక వక్తలు అభిప్రాయపడ్డారు. వియన్నా (Vienna) నగరంలో “పరిసరాల ఎద్య- 
ఆవశ్యకత”, “విజ్ఞానశాస్త్రం, సాంకేతికశాస్త్రం' అన్న అంశాలకు సంబంధించిన యునైటెడ్‌ నేషన్స్‌ 
కాన్ఫరెన్స్‌ UNEP/UNESCO వారి ఆధ్వర్యంలో 1979 వ సంవత్సరంలో జయప్రదంగా జరిగింది. 
ఈ సభలో విజ్ఞానశాస్త్ర ప్రగతి, సాంకేతిక శాస్త్ర ప్రగతి, వాటి ప్రభావం, మానవుని .మనుగడ, 
పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ విద్య-ఆవశ్యకత గురించి చర్చలు జరిగాయి. ఆ తర్వాత 
పర్యావరణ విద్యను గురించి అనేక. జాతీయ, అంతర్జాతీయ మహాసభలు (ప్రపంచలోని పలు 
ప్రాంతాలలో నిర్వహించారు. పై సభలలో మానవుని నివాసయోగ్యతకు కావలసిన పరిసరాలను 


ర: 


గురించి, జీవావరణం గురించి అనేక చర్చలు జరిగాయి. 


భారతదేశంలో జులై 30-31, 1979 సంవత్సరంలో భారతీయ పర్యావరణ సంఘం (The Indian 

Enviornmental Society) వారు భారత జాతీయ వైజ్ఞానిక విద్యాసంస్థ (Indian National 
Science Academy) వారి సహాయ సహకారాలతో “అంతర్జాతీయ పర్యావరణ యాజమాన్య విద్యా 
కార్య\కమాలను(The International Programme on Environmental Management 
Education), ఉన్నత పర్యావరణ ఎద్య (Higher Environmental Education)" ను గురించిన 
జాతీయ చర్చా కార్యక్రమాన్ని (National Seminar) కొత్త ఢిల్లీలో నిర్వహించారు. 1984 సంవత్సరంలో 
కూడా భారతదేశంలో “పర్యావరణ విద్య” ఆవశ్యకతను గురించి చర్చా వేదిక నిర్వహించబడింది. ఈ 
చర్చా వేదికపైన వివిధ విద్యా సంస్థలలో పరిసరాల శుభ్రత, పర్యావరణ విద్య ఆవశ్యకత, బోధన, 
కార్యనిర్వాహణలలోనినేర్సు, పరిసరాల విద్యా పట్టభద్రులకు ఉద్యోగావకాశాలు మొదలైన అంశాలను 
గురించి కూలంకషంగా చర్చలు జరిపారు, | 

పై విధంగా వీజ్ఞానశాస్తాల (ప్రగతి, సాంకేతికశాస్రాల (ప్రగతి, మానవుని te పరిస్థితి, 
పర్యావరణ విద్య మొదలైన అంశాలను గురించి దాదాపు మూడు దశాబ్దాల కాలం నుంచి = వేదికలు 
- పరిష్కార తీర్మానాలు పర్యావరణ విప్టవానికి కారణమయ్యాయి. 


206 పర్యావరణ జీవశాస్త్రం 
పర్యావరణ విద్య - సిఫారసులు 
(Environmental Education-Recommendations) 


పర్యావరణానికి భౌగోళిక సరిహద్దులు (Geographical Frontiers), భావసంబంధమైన 
సరిహద్దులు (Ideological Frontiers) ఉండవు. పర్యావరణంలో మానవుడు, జంతువులు, వృక్షాలు 
నిర్దవులు సమంగా పాలుపంచుకున్నప్పటికీ పర్యావరణ. నాణ్యతను కాపాడే పూర్తి బాధ్యత మానవుని 
పైనే ఉంటుంది. ప్రస్తుత పరిసరాల సమస్యలకు, పర్యావరణ కాలుష్య నిర్మూలనకు సరియైన 
సాంకేతిక, శాప్రీయ పద్దతులు ఇంత వరకు మానవునికి అవగాహన కాలేదు. మూడు దశాబ్దాల కాలం 
నుంచి వస్తున్న “పర్యావరణ విప్లవం” వల్ల ఇప్పుడిప్పుడే మానవుడు తన వంతు బాధ్యతను గుర్తెరిగి 
శాస్త్రీయ, సాంకేతిక పద్దతుల ద్వారా పర్యావరణ కాలుష్య సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను 
వెదుకుతున్నాడు. మనదేశ పరిసరాల సమస్యలకు, గాంధేయ వాదనలకు (Gandhian Thought) 
గల సంబంధాలను పురస్కరించుకొని, ఆ సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను అన్వేషించాలి. 
మేధావులు, వక్తలు, శాస్త్రవేత్తలు, వివిధ జాతీయ, అంతర్జాతీయ మహాసభలను నిర్వహించి పలు 
పర్యావరణ సమస్యలను చర్చించి, వాటి పరిష్కార మార్గాలకు కావలసిన పర్యావరణ ఇదా] కార్యక్రమాలను 
లం సిఫారసులను కొన్నింటిని ఇక్కడ De 


1. మానవుడు, తన తోటి మానవుని పట్ల, సంఘం పట్ట, జంతువుల పట్ల, వృక్షాలపట్ల, ఇతర 
సహజవనరుల పట్ట, పర్యావరణం పట్ట మానవత్వాన్ని ప్రదర్శించి వాటిని సంరక్షించాలి. 

2. ప్రతీవ్యక్తి పరిసరాల విద్యను విధిగా తెలుసుకొని భౌతిక-జీవ (Phi$i0-biological), 
సామాజిక- - సాంస్కృతిక (Socio-cultural), ఆర్హిక సంబంధ విషయాలను ఒకటిగా 
కలుపుకొని మెలగాలి. : 


3. (ప్రాథమిక పాఠశాలల్లో, జూనియర్‌ కళాశాలల్లో, oa కళాశాలల్లో, పి.బి, కళాశాలల్లో, 
'_ విశ్వవిద్యాలయాల్లి కూడా పర్యావరణ విద్యను గురించి oo పరిసరాల 
విజ్ఞానాన్ని తెలియజేయాలి. 


4. విద్యార్దులకు నిర్దేశిత పాఠ్యాంశాలతో పాటు పరిసరాల భావనలు (Environmental 


Concepts) విద్యా ms ప్రవేశపెట్టి పరిసరాల వలకు పరిషా) -రమార్లాలను 
వెదకాలి. 


5 పర్యావరణ విద్యను గురించిన పాఠ్యగ్రంథాలు, సాహిత్యం, వివిధ భాషల్లో సులభైలితో 
! వివిధ ప్రాంతాలకు తగినట్లుగా రూపొందించి అందజేయాలి. 


6. క్రమశిక్షణాంతర్గత పరిశోధనా పద్దతుల (The Inter-disciplinary Rees 

ద్యారా ఆయా ప్రాంతాలలో పర్యావరణ విద్యను అభ్యాసం చేయించాలి. 

7... . ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, సామాజిక శాస్త్రవేత్తలు (506121 

Scientists), పరిపాలకులు మొదలైన వృత్తి ఐద్యా సంబంధీకులకు పర్యావరణ ఎద్యా 
సంబంధిత శా(న్రాలను, [గ్రంథాలను అందజేసి (క్రమశిక్షణ గురించి తెలియపరచాలి. 


పర్యావరణ విద్య - 207 


8. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ (౮6౦) వారు వైజ్ఞానిక విద్యా సంస్థలలో (Department 
of Sciences), కళలు-వాణిజ్య. విద్యా సంస్థలలో (Department of Arts & 
Commerce), సాంఘిక శా(స్రాల విద్యాసంస్థలలో (Social Sciences department), 
సాంకేతిక విద్యా సంస్థలలో (Department of eros) es విద్యా శిక్షణా 
తరగతులు నిర్వహించాలి. 


9. దత్తాంశాల బ్యాంకులు (Data Banks), ఆవరణ సమస్యల సమాచార స్థావరాలు 


(Ecosystem Information Base) మొదలైనవి నెలకొల్పి విస్తారమైన చిన్న-పెద్ద 
సమస్యలను పరిష్కారం చేయాలి. 


10. సాంకేతికపరమైన కాలుష్య నివారణ ere కనుక్కొని ప్రవేశపెట్టాలి. 


11... ఉద్యోగ -నియామకాలలో పర్యావరణ విద్యా విజ్ఞానం గలవారికి, పర్యావరణ విద్యా 
పట్టభద్రులకు ప్రాముఖ్యత నివ్వాలి. 


పర్యావరణ విద్యా ప్రణాళిక - వర్గికరణ 
(Classification of Eisenia Education-Programmes) 


తెలిసి (Tbilisi, The Capital of Georgian Republic of U.S.S.R) నగరంలో పర్యావరణ 
విద్య' అనే అంశాన్ని గురించిన అంతర్జాతీయ మహాసభ ౮NE5$C0 వారి ఆధ్వర్యంలో 1977వ 
సంవత్సరంలో నిర్వహించబడింది. ఈ మహాసభలో ౫౪25060 వారు 66 దేశాల సభ్యత్వంతో 
తీర్మానించిన అంతర్జాతీయ పర్యావరణ విద్యా ప్రణాళికను రూపొందించి సమస్త (ప్రజాకోటికి అంకితం 
చేశారు. a 

ఈ విద్య ప్రణాళికను 3 రకాలుగా వర్గీకరణ చేశారు. అవి ఎ" 

Lk నియత పర్యావరణ ఎద్య (Formal Environmental Education) 

2. అనియత పర్యావరణ విద్య (Non-formal Environmental Education) 

3; వృత్తిపరమైన పర్యావరణ ఎద్య (Environmental Education for Professional Groups) 


1. నియత పర్యానరణ విద్య (Formal Environmental ive) 
నియత పర్యావరణ విద్యను మూడు స్థాయిలుగా వ. 
ఎ) ప్రాథమిక పాఠశాలస్థాయి 
బి) సెకండరీ పాఠశాల స్తాయి 
సి) ఉన్నత విద్యాలయాల స్టా సాయి 


చె) ప్రాథమిక పాఠశాల స్థాయి (Primary School level) 

ప్రాథమిక పంల చదువుతున్న 11 సంవత్సరాలలోపు బాలబాలికలకు ప్రజారోగ్యం Public 
health), పోషకాహారం. (Nutrition), కాలుష్యం (Pollution), పరిసరాల పరిశుభ్రత వంటి పర్యావరణ 
విద్యా సంబంధ బోధనా విషయాలను తప్పనిసరి బోధన చేయాలి. పాఠశాల ఆవరణ పరిశుభ్రత, 
తోటపని, చెట్లు నాటించడం వంటి కార్య(క్రమాలు పిల్లలచే విధిగా చేయించాలి. 


| 


208 | పర్యానరణ జీవశాస్త్రం 


బి) సెకండరీ పాఠశాల స్తాయి (Secondary School level) 


సెకండరీ పాఠశాలల్లో చదువుతున్న 11 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలలోపు బాలబాలికలకు 
(ప్రజారోగ్యం, పోషకాహారం, కాలుష్యం, రవాణా (transport), వరదలు (1100649), పరిసరాల విజ్ఞానం, 
సహజవనరులు, వన్యప్రాణులు, అడవులు; ఆహారం మొదలైన బోధనాంశాలను, సాధారణ బోధనలో 
చేర్చాలి. పాఠశాల ఆవరణాన్ని శుభ్రపరచడం, తోటపని చేయడం వంటివి అమలుపరచాలి. 
సి, ఉన్నత విద్యాలయాల నాయి (Tertiary level) 
ఇంటర్మీడియట్‌, డిగ్రీ కళాశాలల్లోని, విశ్వవిద్యాలయాలలోని విద్యార్థులకు సహజవనరుల 
సంరక్షణ, కాలుష్యం,కాలుపష్య నివారణ, పర్యావరణ విద్య సంబంధమైన బోధనాంశాలు (ప్రవేశపెట్టాలి. 
వివిధ విశ్వవిద్యాలయాలలో 'ఎర్నింగ్‌ బై లెర్నింగ్‌ (2జ0198 by leaming), 'లెర్నింగ్‌ బై డూయింగ్‌ 
(Learning by doing) వంటి కొత్త కొత్త పద్దతుల ద్వారా విద్యార్థులకు విద్యాబోధనలు జరిపించాలి. 
కొచ్చిన్‌, పూన, ఒరిస్సా, జబల్‌పూర్‌, వారణాసి, భోపాల్‌, రూర్కి, జయపూర్‌, ఢిల్లీ వంటి 40 విశ్వ 
విద్యాలయాలలో ఇప్పటికే అనేక పరిశోధనశాలలు పర్యావరణ నాణ్యత పరిరక్షణ కోసం నెలకొల్పబడ్డాయి. 
వీటి అభివృద్దికి గాను 7వ పంచవర్ష ప్రణాళికలో 3750 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 


2. అనియత పర్యావరణ విద్య (Non-Formal Environmental Education) 

పల్లె (ప్రజానీకానికి, పట్టణవాసులకు సైతం ప్రదర్శనలు, ఉపన్యాసాలు, మీటింగ్‌లు, ఇతర 
సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పరిసరాల శుభ్రత, పర్యావరణ కాలుష్య నివారణ,' పర్యావరణ 
విద్యావ్యాప్తికి తగిన సూచనలు, బోధనలు చేయవచ్చు. 
3. వృత్తి పరమైన పర్యావరణ విద్య 

(Environmental Education for Professional Groups) 

పారిశ్రామిక వేత్తలు, ఆర్థిక వేత్తలు, ప్రాజెక్ట్‌ ఇంజనీర్జు, డాక్టర్లు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, . 
కళాకారులు, పరిపాలకులు, (ప్రజానాయకులు మొదలైన వృత్తిపరమైన మేధావులకు పర్యావరణ 
కావలసిన పర్యావరణ విద్య సూచనలను, (ప్రోత్సాహాలను ప్రత్యేకంగా అందజేయాలి. 


పై విధంగా పరిసరాల విద్యాకార్య(క్రమాలను రూపొందించడం జరిగింది. చాలా వరకు ఇవి 
" ఫలవంతమయ్యాయని చెప్పవచ్చు. 


పర్యావరణ విద్య-కార్యనిర్వహణలోని నేర్పు 


(Environmental Education Strategies) 


సమాజాభివృద్ధికి పాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, శాస్త్రీయ స్థితి గతులను దృష్టిలో 
ఉంచుకొని వాతావరణ తీర్మానాలను తీసుకొని పర్యావరణ విద్య కార్యనిర్యాహణకు మార్గాలను 
సూచించాలి. పర్యావరణ ప్రణాళిక (Environmental Planning) జయ(ప్రదం కావాలంటే ఎద్యార్టులు, 
ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మేధావులు, రాజకీయ నాయకులు, అధికారులు, పరిపాలకులు అందరూ 
పూనుకొని వివిధ కార్య(క్రమాల ద్వారా సహజ వాతావరణాన్ని సంరక్షించాలి. ముఖ్యంగా అధ్యాపకులు 


పర్యావరణ విద్య 20 


పర్యావరణ సమస్యలను తెలుసుకొని తగిన నివారణోపాయాలను ఆలోచించి, నేర్పుతో ప్రజలకు చెప్పాలి. 


పల్లెలలో, పట్టణాలలో, ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఆవరణ సంబంధమైన విషయాలు ఒక 
దానిపై ఒకటి ఆధారపడటాన్ని (శ్రద్దతో తెలిసికొని ప్రజలకు తెలపాలి. ప్రజలకు తమ పరిసరాలు 
ఏ విధంగా ఉపయోగపడతాయో అంచెలంచెలుగా నేర్పాలి. స్థానిక ప్రాంతీయ, జాతీయ, 
అంతర్జాతీయ భౌగోళిక వాతావరణ విషయాలను పరిరక్షించాలి. చరిత్రకందని కాలం నుంచి నేటి 
వరకు వాతావరణ పరిస్థితులను (Environmental Situations) అవలోకనం చేయాలి. మానవుని 
అభివృద్ధికి, సరుగుదలకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలో వ్యక్త పరచాలి. వాతావరణ సమస్యలు 
ఏ విధంగా నివారించబడతాయో నైపుణ్యంతో ఆలోచించాలి. స్థానిక ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ 
సంస్థల సహకారంతో పరిసరాల సమస్యలను ఏకంగా ఎదుర్కోగలగాలి. చదువరులు (learners) 
పరిసరాల సమస్యలకు ప్రధాన కారణాలేమిటో కనుక్కోవడానికి సహాయపడాలి. పర్యావరణ విద్యా 
కార్య(క్రమాలు (క్రమపద్దతిలో అంచెలవారిగా ప్రజలకు తెలియజెప్పాలి. కుటుంబ నియంత్రణ 
పద్దతులను (ప్రజలకు ఎవరించి జనాభా సమస్యను పరిష్కరించాలి. 


పర్యావరణ విద్య - సహజవనరుల సంరక్షణ 


(Environmental Education - Conservation of Natural Resources) 


వాయువు, నీరు, నేల, పరిసరాలు, వృక్షాలు, జంతువులు, మానవుడు, శక్తి (సూర్యుడు) 
మొదలైనవి ఆవరణ వలయంలోని ముఖ్యాంశాలు. సూర్యుడు శక్తికి నిధి. శక్తి పై రూపాలలో | భ్రమిస్తుంటుంది. 
సూర్యుని శక్తి కాలపరిస్థితులను బట్టి వివిధ మోతాదులలో వాతావరణాంతర్గతంగా ఉంటుంది. 
అవసరాలను బట్టి మానవుడు సౌరశక్తిని వివిధ రూపాలలోకి మార్చుకొని వాడుకోవాలి. సౌరశక్తి వృధా 
కాకుండా చూడాలి. 


3 


భారత భూభాగంలో 45% అంటే 140 మిలియన్‌ హెక్టార్లు మడుగులు, పర్వతాలు, ఎడారులు, 
కాలువలు, నదుల గట్టు మొదలైన వాటి వల్ల హరించి పోయాయి. మిగిలిన భూభాగం క్షయం కాకుండా 
చూచుకోవాలి. ప్రణాళికాధినేతలు తగిన నిధులు మంజూరు చేసి నేలల సంరక్షణకు పాటుపడాలి. 


ప్రపంచంలోని నీరు 95% సముద్రాలలోనే ఉంటుంది. 5% నీరు మాత్రమే మంచుగడ్డలు, 
మేఘాలు, వర్షాలు, నదులు, కాలువలు మొదలైన రూపాలలో ఉంటుంది. ఇటువంటి నీటిని అవసరాన్ని 
బట్ట చెరువులు, ఆనకట్టలు నిర్మించి వ్యవసాయరంగానికి, విద్యుదుత్సాదనకు ఉపయోగించి (ప్రగతిని 
సాధించాలి. సముద్ర తీరాలలో సహజ వాయువులు, పెట్రోలియం గనులుంటాయి. వాటికి తోడు 
న్యూక్లియర్‌, థర్మల్‌ యంత్ర సముదాయాలు నెలకొల్పడం, అనవసరపు వస్తువులను, పదార్థాలను 
సముద్రంలో పారవేయటం వల్ల సముద్రపు నీరు కలుషితమవుతుంది. సముద్రాలను సంరక్షించాలి. 
సముద్రాలను పరిశోధనా కేంద్రాలుగా, యాత్రా స్థలాలుగా మార్చాలి. 


మానవుడు, మొక్కలు, జంతువులు, కీటకాలు మొదలైన వాటి సహజీవనం, పరాన్నజీవన 
విధానం, పరిణామం మొదలైన విషయాలు క్షుణ్ణంగా తెలుసుకొని, వాయుకాలుష్యం, నీటికాలుష్యం,. 
ధ్వనికాలుష్యం, ఉష్ణకాలుష్యం మొదలైన వాటిని నివారించి సహజ వనరుల సంరక్షణ చేయాలి. 


210 పర్యావరణ జీవశాస్త్రం 
పర్యావరణ విద్య - బోధనాంశాలు 


(Environmental Education and Some Disciplines) 


యూనివర్సిటీ (గ్రాంట్స్‌ కమీషన్‌ (౮60) వారు, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఎడ్యుకేషన్‌ 
(0532) వారు, నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (N5FU5A) వారితో 
కలిసి బెంగుళూరులో, జూన్‌ 1971వ సంవత్సరంలో పర్యావరణ విద్యాకార్యక్రమ బోధనాంశాలను 
(disciplines) తీర్మానించారు. అధిక జనాభా, వలసపోవటం, జీవిత విధానాలు, జనన మరణాల రేటు, 
వైద్య ఆరోగ్యం, పౌష్టికాహారం, ఆర్థిక . వ్యవస్థలు, పరిశ్రమలు, విహారయాత్రలు, శక్తి వనరుల 
సద్వినియోగం, సహజ వనరుల సంరక్షణ వంటి సమస్యలను పర్యావరణ విద్యా కార్యక్రమంలో 
చేర్చారు. పై సమస్యలను దృష్టిలో ఉంచుకొన్తితత్సంబంధ బోధనాంశాలను ప్రాథమిక విద్యా స్థాయి _ 
నుంచి ఉన్నత విద్యాస్థాయి వరకు అంచెలవారీగా విధిగా |ప్రవేశపెట్టటానికి తీర్మానాలు జరిగాయి. 
- పర్యావరణ విద్యా సంబంధిత బోధనాంశాల్లో కొన్నింటిని దిగువన ఇచ్చాము. 


1. సాయిల్‌ సైన్స్‌ (Soil Science) 
2. అ(గానమీ (Agronomy) 
3. ఫారెట్టీ (Forestry) 
4. _ ఆగ్రోస్తోలోజి (Agrostology) 
క్ర హార్టికల్చర్‌ (Horticulture) 
6. అగ్రికల్చరల్‌ ఇంబినీరింగ్‌ (Agricultural Engineering) 
7.  హైడ్రోలజీ (Hydrology) | 
8. మెటీరియాలజేీ (Meteriology) 
- 9. జా(గ్రాఫీ (Geography) 

10. జియాలజీ (Geology) 
1. బాటని (Botany) 

1. అహోఫడ (Zoology) లం. 
13. - ఆంధ్రోపాలజీ (Anthropology) 
14. సోషియాలజీ (Sociology) 

.5. _ ఎకనామిక్స్‌ (Economics) 

16. లాండ్‌ స్కేపింగ్‌ (Land Scaping) 
17. ఇకాలజీ (Ecology) 
18. ఎన్సిరాన్‌మెంట్‌-- హెల్త్‌ (Environment-health) 

శం, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ (EnvYironmental-Enginering) 
20. రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (Resource Management) 





4 
పర్యావరణ విద్య 211 


పర్యావరణ విద్య యా అభ్యాసం 
(Environmental Education and Training) 

యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ (ప్రోగ్రామ్‌ (౮NEP) వారి సహాయసహకారాలతో యునైటెడ్‌ 
నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌ సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (౮౫౧2500) వారు వివిధ (ప్రాంతీయ 
అభ్యాస కార్యక్రమాలను (Regional Training Programmes) రూపొందించి, వివిధ జాతీయ 
విద్యాసంస్థలకు అప్పగించారు. భారతదేశంలో (ప్రజారోగ్యం, సాంకేతిక విభాగం (PUblic Health and 
Fngineering Department), జవహర్‌ లాల్‌ నెహ్రూ ఎశ్వవద్యాలయము వారు పి.బి. కోర్సులలో 
పర్యావరణ విద్యాభ్యాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 1954-55 నుంచి సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ 
వాటర్‌ కన్సర్వేషన్‌ రిసెర్చ్‌ అండ్‌ (టైనింగ్‌ ఇన్స్‌స్టిట్యూట్‌, డెహ్రాడూన్‌ వారు వ్యవసాయ, అటవీ, నేలల 
సంరక్షణ విభాగాలలోని అధికారులకు (ప్రత్యేకంగా శిక్షణా తరగతులను నిర్మనాస్తున్నారు. 
బంగ్లాదేశ్‌లో అనియత పర్యావరణ అభ్యాస కార్యక్రమాలను (Non formal Environmental training 
Programme) యువకులు, పామర జనులు, పత్రికా విలేఖరులు మూకుమ్మడిగా నిర్వహించారు. 
ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్‌, థాయ్‌లాండ్‌ వంటి దేశాలు కూడా పరిసరాల అభివృద్ది కోసం 
పర్యావరణ విద్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాయి. 


విశ్వ విద్యాలయాలలో పర్యావరణ విద్య 


గత మూడు దశాబ్దాల నుంచి నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ పర్యావరణ విద్యా 
సంబంధిత మహాసభలలో పర్యావరణ కాలుష్య నివారణకు విశ్వవిద్యాలయాల స్థాయిలో సైతం 
పర్యావరణ విద్యాబోధన జరగాలని పలువురు వక్తలు అభి ప్రాయెపడ్డారు. ఆ మేరకు కొన్ని సిఫారసులు 

ఇక్కడ చర్చించాము. 
1. విశ్వవిద్యాలయాలలో పర్యావరణ గురించి ప్రాథమిక పరిశోధనలు, పరిశీలనలు అవసరం. 
పర్యావరణ విద్యాబోధనకు తగిన పుస్తకాలు, (గ్రంథాలు అందజేయాలి. : 


2 
3. పుస్తకాలు, (గ్రంథాలు, సాహిత్యం తక్కువ ధరలకే అందుబాటులో ఉండాలి. 
4 


పర్యావరణ విద్యను దృశ్య-శ్రవణ యంత్రాలు, స్రైడులు, సినిమాలు, టి.వి.ల ద్యారా 
అంచెలంచెలుగా ప్రసారాలు చేసి గ్రామీణ, పట్టణ (ప్రజలకు తెలియజేయాలి. 


5. నిపుణులతో అభ్యాస కార్యక్రమాలు రూపొందించాలి. 
6. పర్యావరణ విద్య-పరిశోధనా కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహం కలిగించాలి. 


7. పర్యావరణ ఎద్య గురించి విస్తరణ కార్య[క్రమాలు, చర్చలు, పుస్తక ప్రచురణలు 
వ్యాపింపజేయాలి. 


8. పాఠ్యాంశాలుగా దీనిని గురించి బోధించాలి. 


9. విశ్వవిద్యాలయాలలో పర్యావరణ విద్య పగిశోధనకు కావలసిన నిధులు యుజిసి.,, 
సియస్‌.ఐ.ఆర్‌., ఐ.సి.ఎ.ఆర్‌., డబ్బు, హెచ్‌.ఓ., యు.యన్‌.ఐ.డి.ఓ., యుఎన్‌.డి.పి., 


212 పర్యావరణ జీవశాస్త్రం 
ఇండస్ట్రియల్‌ ఆర్గనైజేషన్స్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మరియు 
అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీస్‌ వంటి అనేక సంస్థలు, రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలు శక్తి 
వంచన లేకుండా అందజేయాలి. 

10. పర్యావరణ విద్య సంబంధిత విద్యార్థులకు ఉపకార వేతనాలు (Merit Scholarships, Riyathi 
Scholarships, SC, BC, EBC Scholarships), జూనియర్‌, సీనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌లు 
విధిగా మంజూరు చేయాలి. 


11. ఉద్యోగ సంబంధమైన విద్యా విధానాన్ని సమస్యా పరిష్కార సంబంధమైందిగా మార్చాలి. 


పర్యావరణ విద్య-పట్టభద్రులు 


(Environmental Education - Graduates) 


మనదేశంలో ప్రస్తుతం దాదాపు 40 విశ్వవిద్యాలయాలలోని వివిధ పి.జి. కళాశాలల నుంచి (ప్రతి 
సంవత్సరం వందల సంఖ్యలో విద్యార్థులు పట్టభద్రులు అవుతున్నారు. ప్రభుత్వం వారికి సరియైన 
ఉద్యోగావకాశాలు కల్పించడం లేదు. పర్యావరణ విద్య పట్టభద్రులకు ఉపాధ్యాయులు, పరిశోధనాధికారులు, 
మృత్తిక-నీటి నిర్వాహణాధికారులు, పర్యావరణ కాలుష్య పర్యవేక్షకులు, ఉద్యానవనాధికారులు, అటవీ 
అధికారులు, వన్యప్రాణి సంరక్షకులు, షానింగ్‌ అధికారులు, పారి(శ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు 
సలహాదారులుగాను మొదలైన ఉద్యోగాలు కల్పించి వారిచే పర్యావరణ విద్యను చాటి చెప్పించి 
పర్యావరణ నాణ్యతను పరిరక్షించాలి, 


8. 
అంతర్దులతు పర్యావరణ సంస్థలు - 
కార్య క్రమాలు 


(INTERNATIONAL ENVIRONMENTAL 
ORGANIZATIONS AND PROGRAMMES) 


పర్యావరణ నాణ్యత పరిరక్షణకు అంతర్జాతీయ స్తాయిలో అనేక సంస్థలు, ఏజెన్సీలు ఏర్పాటు 


చేయబడి అనేక కార్యక్రమాలు రూపొందించడమైంది.. ఈ సంస్థలు కాలుష్య నివాణకు, సహజ వనరుల 
సంరక్షణకు, జీవావరణ సమతౌల్యానికి శాయశక్తుల కృషి చేస్తాయి. కొన్ని (ప్రసిద్ద సంస్టలను గురించి 
ఇక్కడ చర్చించాము. అవి - 


a ma uA టే 
ల గా లై ౭ 


స జ స 


ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజన్సీ (1484) 

కౌన్సిల్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ క్వాలిటి (080 

ఎర్త్‌స్కాన్‌ (Earthscan) 

యూరోపియన్‌ ఎకనామిక్‌ కమ్యూనిటి (BEC) 
ఎన్విరాన్‌మెంటల్‌ (ప్రొటెక్షన్‌ ఏజన్సీ (EPA) 

ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ యూనియన్స్‌ (1650౮) 


ఇంటర్‌ గవర్షమెంటల్‌ మెరైన్‌ కన్పల్దేటివ్‌ ఆర్గనైజేషన్‌ (12400) 


ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్దర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ IUCN) 
నేచురల్‌ కన్టర్వెన్సి కౌన్సిల్‌ (NCC) 
యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (UNESCO) 
వరల్డ్‌ కమీషన్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ డెవలప్‌మెంట్‌ (CED) 
సౌత్‌ ఏసియా కో-ఆపరేటివ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రోగ్రామ్‌ (534089) 
యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ (ప్రోగ్రామ్‌ (UNEP) 

ఎర్త్‌వాచ్‌ (ప్రోగ్రాం (EP) 

ఇంటర్నేషనల్‌ బయాలాజికల్‌ (ప్రోగ్రాం (1BP) 

మాన్‌ అండ్‌ బయోస్పియర్‌ ప్రోగ్రాం (MAB) 


1. ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సి 
(International Atomic Energy Agency - IAEA) 


ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజన్సీ అనే అంతర్జాతీయ సంస్థకు రెండు హెడ్‌ క్వార్టర్స్‌ ఉన్నాయి. 
అవి వియన్నా, ఆస్ట్రియా నగరాలు. ఇది పుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ నేషన్స్‌ 


214 పర్యావరణ జీవశాస్త్రం 
(FAOUN) అనే బృహత్‌ సంస్థలోని అటామిక్‌ ఎనర్జీ ఇన్‌ పుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ (AEFA) అన్న 
విభాగంలో ఒక చిన్న భాగం. ఈ సంస్థ అణు శక్తి, రేడియోధార్మిక ఐసోటోపులు (Radio Isotopes), 
వాణిజ్యం, తత్సంబంధమైన శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన విషయాలకు సంపూర్ణ 
ప్రతినిధిగా వ్యవహరించి తగు చర్యలను, సలహాలను తీసుకుంటుంది. 


2. కాన్సిల్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ క్వాలిటి 
(Council on Environmental Quality - CEQ) 


నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ పాలిసీ ఆక్ట్‌ 1969, కింద పర్యావరణ నాణ్యతను మెరుగుపరచే 
ఉద్దేశ్యంతో కౌన్సిల్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ క్వాలిటి అనే ౮.5. ఫెడరల్‌ సంస్థను రూపొందించడం 
జరిగింది. పర్యావరణ కాలుష్య నివారణ, జీవావరణ ఆరోగ్యం, ఆవరణ వ్యవస్థలను గురించిన సమగ్ర 
అవగాహనతో పాటుగా సహజవనరుల సంరక్షణ వంటి సమస్యల పరిష్కారమే ఈ సంస్థ 
ముఖో ;ద్దేశ్యం. 
3. ఎర్త్‌ స్కాన్‌ (Earthscan) 


ఇది ఒక (క్రొత్త సంస్థ. దీనిని ౮NEP వారు 1976లో రూపొందించి లండన్‌ నగరంలో నెలకొల్పారు. 
పర్యావరణ సంబంధమైన పలు విషయాలు గురించి వివిధ వ్యాసాలను సేకరించి, వివిధ దిన, వార, 
పక్ష, మాసప(త్రికలకు అందించి, బహుళ ప్రచారము చేయటం ఎర్త్‌స్కాన్‌ సంస్థ ముఖ్యోద్దేశ్యం. 
4. యూరోపియన్‌ ఎకనామిక్‌ కమ్యూనిటి (European Economic Community - EEC) 


మార్చి 25, 1957లో రోమ్‌ ఒప్పందం (ప్రకారం బెల్టియమ్‌, (ఫ్రాన్స్‌, ఇటలీ, లగ్జమ్‌బర్ల్‌, 
నెదర్‌లాండ్స్‌, పశ్చిమ జర్మనీ మొదలైన ఆరు దేశాల కూటమి వల్ల యూరోపియన్‌ ఎకనామిక్‌ కమ్యూనిటి 
ఆవిర్భవించింది. 1973లో బ్రిటన్‌, డెన్మార్క్‌, ఐర్జారడ్‌, 1981లో గ్రీస్‌, స్పెయిన్‌, పోర్చుగల్‌ మొదలైన 
దేశాలన్ని యూరోపియన్‌ ఎకనామిక్‌ కమ్యూనిటి సంఘంలో సభ్యత్వాన్ని పొందాయి. ఈ సంఘం ఆయా 
దేశాల ఆర్థిక, రాజకీయ, వైజ్ఞానిక, పర్యావరణ, వ్యవసాయ, న్యాయ, సాంస్కృతిక సంబంధమైన 
సమస్యలకు పరిష్కారమార్లాలను ఆలోచించి పరిష్కరిస్తుంది. దీని కేంద్రం బ్రుసెల్స్‌. 
5. ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజన్సీ 

(Environmental Protection Agency - EPA) 


1970 సంవత్సరంలో 1.5. ప్రభుత్వం వారు ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజన్సీ అనే పర్యావరణ 
పరిరక్షణ ఫెడరల్‌ సంస్థను రూపొందించారు. వాయుకాలుష్యం, నీటికాలుష్యం, వ్యర్హ ఘన పదార్థాల 
కాలుష్యం, (క్రిమినాశక మందులు, ధ్వనికాలుష్యం, రేడియోధార్మిక కిరణాలు (radiati0n) మొదలైన 
కీలక సమస్యలను పరిష్కరించి పర్యావరణ నాణ్యతను కాపాడటమే ఈ సంస్థ ముఖ్యోద్దేశ్యం. 

6. ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ యూనియన్స్‌ 
(International Council of Scientific Unions - ICSU) 


ఈ సంస్థ ప్యారిస్‌ నగరంలో స్థాపించబడింది. ఇది ఒక (ఫైవేట్‌ రంగసంస్థ. దిని ద్యారా వైజ్ఞానిక 


అంతర్జాతీయ, పర్యావరణ సంస్థలు - కార్యక్రమాలు 215 


సమాచారాలు వివిధ దేశాలకు పంపిణీ చేయబడతాయి. ఇది అంతర్జాతీయ వైజ్ఞానిక సహకార 
కార్య(క్రమాలను రూపొందిస్తుంది. వివిధ వైజ్ఞానిక శాస్త్రవేత్తల సామాజిక రాజకీయ విధానాలను 
అధ్యయనం చేసి ఆయా విషయాల రిపోర్టులను తయారు చేస్తుంది. ఈ సంస్థ ద్యారా పర్యావరణ 
సమస్యలు (ప్రపంచ వ్యాప్తంగా వెల్లడి అవుతాయి. 

7. ఇంటర్‌ గవర్నమెంటల్‌ మెరైన్‌ కన్పట్దేటివ్‌ ఆర్గనైజేషన్‌ 


(Inter Governmental Marine Consultative Organisation - IMCO) 


సముద్రావరణ కాలుష్య నివారణ, సముద్ర నౌకాయానం మొదలైన విషయాల అధ్యయనం, 
తత్సంబంధ కార్యక్రమాలను ఈ సంస్థ చేపడుతుంది. 1972లో లండన్‌ నౌకలు వ్యర్హ్షమలిన 
పదార్థాలను సాంప్రదాయ పద్దతిలో సముద్రాలకు తరలించడాన్ని ఈ సంస్థ వారు (ప్రతిఘటించి 
ఠా యఖ 
సముద్ర కాలుమ్యాన్ని నిర్మూలించారు. 


8. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్దర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ 


(International Union for Conservation of Nature and Natural Resources - IUCN) 


1948 సంవత్సరంలో స్విట్టర్హాండ్‌లోని మోర్గెన్‌ (Morges) నగరంలో ఈ సంస్థ 
స్థాపించబడింది. ఇది వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ (1౫౧౫౧౦) అన్న సహసంస్థ సహాయ సహకారాలతో కలిసి 
వైజ్ఞానిక సంబంధమైన, సాంకేతిక సంబంధమైన పద్దతుల ద్యారా (ప్రకృతి సహజవనరుల సంరక్షణ 
కోసం అహర్షిశలు పాటుపడి జీనావరణ కాలుష్యాన్ని నిర్మూలిస్తుంది. 

9. నెచురల్‌ కన్దర్వన్సి కౌన్సిల్‌ (Natural Conservancy Council - NCC) 


గ్రేట్‌ (బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆక్ట్‌ ప్రకారం ఈ సంస్థ బ్రిటన్‌ను కేంద్ర స్టానంగా చేసికొని 
నెలకొల్పబడింది. ఇది జాతీయ సహజ వనరుల సంరక్షణ కోసం కావలసిన సలహాలను, పర్యావరణ విద్య, 
పరిశోధనాత్మక కార్యక్రమాలను చేపడుతుంది. దీనికి అవసరమైన నిధులు పర్యావరణ విభాగం నుంచి 
విడుదల అవుతాయి. 
10. యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ 

(United Nations Educational Scientific and Cultural Organisation - UNESO) 

UNESCO సంస్థ 1945లో పారిస్‌ నగరంలో స్థాపించబడింది. దీనిలో విద్య, వైజ్ఞానికి 
పరిశోధనలు, సాంస్కృతిక సంబంధ విషయాల అధ్యయనం, తత్సంబంధమైన అభివృద్ది కార్యక్రమాలు 
నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ సభలను, సదస్సులను నిర్వహించి పరిశోధనా వ్యాసాల ప్రచురణ, సమాచార 
పంపిణీ, సాంకేతిక సేవలను యావత్‌ ప్రపంచానికి అందజేయడంలో తోడ్పడుతుంది. దీనికి కావలసిన 
నిధులను స్వయంగానే సమకూర్చుకుంటుంది. అయితే యునైటెడ్‌ నేషన్స్‌ అభివృద్ది ప్రణాళికలో 
సభ్యత్వం. గల దేశాల నుంచి కూడా నిధులను స్వీకరిస్తుంది. ఇది మూడు దశాబ్దాల నుంచి పర్యావరణ 
నాణ్యత, మానవ నివాసం, సామాజిక , సాంస్కృతిక ఆవరణం మొదలైన శిక్షణా కార్యక్రమాలను 
. నిర్వహిస్తూనే ఉంది. 


216 పర్యావరణ జీవశాస్త్రం 
11. వరల్డ్‌ కమీషన్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ 


(World Commission on Environment and Development) 


23 దేశాల సభ్యత్వంతో యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ తీర్మానం (ప్రకారం పర్యావరణ 
కీలక సమస్యల పరిష్కారానికి వరల్డ్‌ కమీషన్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అన్న 
ప్రపంచ సంస్థను 1984లో స్థాపించారు. జీవావరణ మనుగడకు, మానవుని అభివృద్దికి కావలసిన 
ఏర్పాట్లను వివిధ శాస్త్రీయ, సాంకేతిక పద్దతుల ద్వారా ప్రపంచమంతా కలిసికట్టుగా సాధించవచ్చునని 
ఈ సంస్థ పిలుపునిచ్చింది. పర్యావరణ కాలుష్యునివారణ, పర్యావరణ నాణ్యత పెంపుదలకు అనేక 
'సమస్యలున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వాలు, ప్రజలు తమంత తామే 
ముందుకు వచ్చి శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలను అందిరిచాలని ఈ సంస్థ కోరుతోంది. 

జూలై 6, 7, 1987న ఢిల్లీ నగరంలో నిర్వహించిన “వరల్డ్‌ కమీషన్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ 
డెవలప్‌మెంట్‌” సంస్థ మహాసభకు డా॥ నాగేంద్రసింగ్‌ అంతర్జాతీయ న్యాయస్థాన న్యాయాధిపతి గారు 
ప్రతిపాదించగా, నార్వే ప్రధానమంత్రి గారు అధ్యక్షపదవిని అలంకరించారు. ఈ సభ నిర్వహణకు 
ఆతిధ్య నిర్వాహణకు, సంబంధించిన మొత్తం ఖర్చును భారతదేశమే భరించింది. ఈ సభకు 12 
దేశాలకు సంబంధించిన ASEAE మంత్రులు, ప్రతినిధులు హాజరై, పర్యావరణ నాణ్యతాభివృద్ది చర్చలలో 
పాల్గొన్నారు. శే 
12. సౌత్‌ ఏసియా కో-ఆపరేటివ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రోగ్రామ్‌ 


(South Asia Co-operative Environmental Programme - SACEP) 


భారతదేశం, బంగ్లాదేశ్‌, ఇరాన్‌, ఆస్టనిస్టాన్‌, పాకిస్తాన్‌, భూటాన్‌, శ్రీలంక మొదలైన దేశాలు 
కూటమిగా ఏర్పడి సౌత్‌ ఏసియా కో-ఆపరేటివ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ (ప్రోగ్రామ్‌ అన్న ఒక సహకార సంస్థ 
కొత్త రూపురేఖలత్తోఆవిర్భవించింది. పర్యావరణ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు గురించిన 
పరిశోధన, విద్యాబోధన, చర్చలు, సమాచార పంపిణీ మొదలైన కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. 


ఈ సంస్థకు సంబంధించిన, సముద్రతీరం గల ఐదు దేశాలలో ఆయా సము(ద్రావరణ వ్యవస్థల 
సమస్యలను గురించి పరిశోధనా కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ పరిశోధనా 
వివరాలను తిరిగి UNEP వారు సమీక్షిస్తారు. 54089 సహకార కార్యక్రమం కింద భారతదేశం 
సెంట్రల్‌ బోర్డు ఫర్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ పొల్యూషన్‌ ద్వారా తన 6000 కి.మీ. పొడవు గల సము(ద్రతిరాన్ని 
సర్వే చేయటానికి నిశ్చయించింది. ఇదే కార్యక్రమం కింద పాకిస్థాన్‌ కూడా మన్నర్‌ కాలువ (Manner 
Canal) ను పరిశుద్ద పరచగలిగింది. 


దక్షిణ ఆసియా ప్రాంతాలలో దాదాపు 90% వంటచెరకు ఉపయోగపడుతుంది. అందువల్ల 
అడవులు తరిగిపోతున్నాయి. వంటచెరకు సమస్యకు (ప్రత్యామ్నాయ వనరులను అత్యవసరంగా 
అన్వేషించాలి. ఆసియా, పసిఫిక్‌ (ప్రాంతాలలో రీజినల్‌ ఉడ్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (RWEDP) 
కింద డచ్‌ (ప్రభుత్వం వారు, పుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (౦) కింద యునైటెడ్‌నేషన్స్‌ వారు 
పూర్తి సహాయ సహకారాలతో బయోగాస్‌ను, సహజవాయువులను వంట చెరకుకు ప్రత్యామ్నాయంగా 
అభివృద్ది చేసి అందజేస్తున్నారు. 


అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు - కార్యక్రమాలు 217 


SACEP గవర్నింగ్‌ కౌన్సిల్‌ 1988 వ సంవత్సరాన్ని 'దక్షిణ ఆసియా మొక్కల సంవత్సరం” గా 
ప్రకటించింది. ఈ సంవత్సరం (1988) జ్ఞాపకార్థం SACEP లోని కొన్ని దేశాలు అనేక (ప్రణాళికలను 
చేపట్టాయి. భారతదేశం, పాకిస్థాన్‌ స్వతంత్రంగా చెట్లు నాటే అమోఘమైన కార్యక్రమాన్ని 
చపట్లాతురి 


13. యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ 


(United Nations Environment Programme _ UNEP) 


1972లో స్ట్రాక్‌హోమ్‌ మహాసభానంతరం యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ తీర్మానం 
నెం. 2997(XXV1) (ప్రకారం డిసెంబర్‌ 15, 1972లో యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ (ప్రోగ్రాం 
సంస్థ ఆఏర్భఎంచింది. దీనికి 50 మంది సభ్యులతో కార్యనిర్వాహక బృందం (Executive body), 
గవర్నింగ్‌ కౌన్సిల్‌ (Governing council) కూడా నియమించబడ్డాయి. UNEP సహాయార్హం స్వయం 
(ప్రతిపత్తి గల యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫండ్‌ (United Nations Environment Fund) అనే 
ఆర్థిక (ప్రాజెక్ట్‌ను కూడా స్థాపించారు. UNEP ప్రణాళికా కార్యక్రమాలకు సహాయసహకారాలం 
దించడానికి పర్యావరణ సహకార బోర్డు (Environmental Co-ordination Board) కూడా 
స్థాపించబడింది. 


ప్రప్రథమంగా ఏప్రిల్‌ 17 నుండి మే 2 వరకు 1975లో నరోబి (Nar0b) నగరంలో 
నిర్వహించిన UNEP గవర్నింగ్‌ కౌన్సిల్‌ మహాసభలో మారిస్‌ స్టాంగ్‌ (Mr. Maurice Strong, 
UNEP Executive Director) గారు మాట్లాడుతూ పర్యావరణ సమస్యల నివారణకు సమగ్ర 
ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాఖ్యానించారూ. 1976లో UNEP వారు నిర్వహించిన వాంకోవర్‌ మహాసభ 
(Vancouver Conference) లో పర్యావరణ నాణ్యత పెంపుదలకు, సహజవనరుల సంరక్షణకు, 
కాలుష్య నివారణ చర్యలు ఉధృతం చెయాలని, దీనికి అన్ని దేశాలు కలిసికట్టుగా పని చేయాలని 
పలువురు వక్తలు ఉద్దా టించారు. 1977లో జరిగిన UNEP వారి 5వ మహాసభ (Vth 563$10%)లో పర్యావరళా 
విద్యా కేంద్రాలను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నెలకొల్పాలని , ప్రత్యేకంగా ESCAP 
ప్రాంతంలో వెంటనే నెలకొల్పాలని వక్తలు (ప్రవచించారు. 1977ల UNESCO వారు UNEP వారి 
సహాయ సహకారాలతో అంతర్జాతీయ పర్యావరణ విద్యా ప్రణాళికలను ఆసియా, పసిఫిక్‌ (ప్రాంతాలలోని 
కొన్ని విశ్వవిద్యాలయాలలో ప్రవేశపెట్టారు. దీనివల్ల సమీకృత పర్యావరణ విద్యా కార్యక్రమాల 
(Integrated Environmental Education Programmes) ను వస్త స్పృతపరచి సఫలీకృతం చేయడానికి 
తగిన అవకాశాలు, వనరులు' విశ్య్వవిద్యాలయాలల్‌ ను, సాంకేతిక కళాశాలల్లోను ఉన్నట్టు 
విచారణాంశాలలో తేలింది. 1978వ సంవత్సరంలో పర్యావరణ విద్యా ప్రచార సంఘం వారు 9 
విద్యాసంస్థలను ఎన్నుకొని సంవత్సరాంతంలో ఆయా విద్యా సంస్థల నుంచి పర్యావరణ విద్యాస్థాయి 
రిపోర్టులను (StAtUs Report of Environmental Education) తీసుకొని సంతృప్తిని వెలిబుచ్చారు. 

 రాయాస సంస్థ వారు భారతదేశంలో కాలుష్య నిర్మూలనకు చెట్టు నాటటం, గంగా జలాల చ్యభ్రత 
వంటి అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రత్యేకంగా ఆఫ్రికా తంట కూడా జీవిత విధానాలను 
(Life supporting system) పెంపొందించడానికి అనేక (ప్రణాళికలను రూపొందించారు. 


218 పర్యావరణ జీవశాస్త్రం 
UNEP సంస్థ ముఖ్యంగా పర్యావరణ నాణ్యతా సంబంధ యాజమాన్య సలహాలకోసం పర్యావరణ 
కాలుష్య నిర్మూలన కోసం, సహజ వనరుల సంరక్షణ కోసం నిర్దెశించబడినది. ఈ సలహాలు, సిఫారసులు 
పరిసరాల సమస్యలను పరిష్కరించడంలో ఎంతగానో తోడ్పడతాయి. 


14. ఎర్త్‌ వాచ్‌ ప్రోగ్రామ్‌ (Earthwatch Programme - EP) 


\ 


మానవ పర్యావరణ (Human environment) నాణ్యతను ఎప్పటికప్పుడు తెలియపరచటానికి 
ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా పనిచేసే సంస్థను 'ఎర్త్‌వాచ్‌ ప్రోగ్రాం అంటారు. ఇది 1972వ సంవత్సరంలో 
స్థాపించబడింది. ఇది వివిధ కార్యక్రమాలను UNEP వారి సహాయ సహకారాలతో సమగ్రంగా నిర్వహిస్తుంది. 


15. ఇంటర్నేషనల్‌ బయోలాజికల్‌ ప్రోగ్రామ్‌ 
(International Biological Programme - IBP) 


Y 


1964 నుంచి 1974 వరకు (ప్రపంచంలో జీవోత్సత్తి, మానవసంక్షేమం తెలిపే 10 సంవత్సరాల 
అధ్యయన ప్రణాళికను 'ఇంటర్నేషనల్‌ బయోలాజికల్‌ ప్రోగ్రామ్‌” అంటారు. 139 మొట్టమొదటి 
జనరల్‌ అసెంబ్లీ ప్రణాళిక జూలై, 1964లో సూత్రప్రాయంగా అంగీకరించబడింది. ఈ ప్రణాళికను 
మూడు దశలలో పూర్తి చేయడం జరిగింది. 


దశ-1 1964 నుంచి 1967 సాధ్యమైనంత ఎక్కువ అధ్యయనం 
దశ-2 1967 నుంచి 1973 ఉధృతమైన, ముమ్మరమైన అధ్యయనం 
దశ-3 1973 నుంచి 1975 పరిశీలనలు, రికార్డులు 


సై మూడు దశలలో అధిక ఉత్పాదన, సహజవనరుల సంరక్షణ, పర్యావరణ నాణ్యత, పరిసరాల 
కాలుష్య నివారణలకు సంబంధించిన కార్యక్రమాలను అధ్యయనం చేసి సత్ఫలితాలు సాధించడం 
జరిగింది. 


16. మాన్‌ అండ్‌ బయోస్పియర్‌ ప్రోగ్రామ్‌ 
(Man and 105066 Programme - MAB) 


మానవుడు, జీవావరణ సంబంధ విషయాలను గురించిన అధ్యయనం, పరిశోధన సంబంధిత 
(ప్రణాళికను మానవుడు-జీవావరణ (ప్రణాళిక (Man and Biosphere Programme) అంటారు. 
జీవావరణ వనరులను న్యాయసమ్మతంగా వినియోగించుకోవటం, శాస్త్రీయ పద్దతుల ద్వారా సంరక్షణ, 
పునరుద్దరణ వంటి కార్య(క్రమాలు మానవుడు-జీవావరణ ప్రణాళిక (MAB) లోని ముఖ్యోద్దేశ్యాలు. ఈ 
ప్రణాళిక శాస్త్రీయ అధ్యయనం 3 రకాలుగా ఉంటుంది. 


1. ఆవరణ వ్యవస్థలను పరిశీలించటం (Analysis of the Ecosystem) 


2 మనిషి-పర్యావరణ పరస్పర సంబంధాలు 


(Reciprocal Studies of Man and Environment Impact) 


3. పరిమాణ సంబంధమైన విషయాలను ఊహించటం (Quantitative Products) 


219 


REFERENCES 


AGARWAL, K.C.,1987. 
AMBASHT, R.S., 1976. 
BASCOM, Ww. 1974. 

BILLINGS, W.D., 1964. 


BROWN, A.W .A., 1978. 


CLAPHAM, Jr., W.B., 1973. 


CLARKE, G.L., 1954. 


CLARKE, R. 1984. 
COOPER, ౨౮.. 1975. (ed) 


DE, A.K., 1986. 

DE NEVERS, N., 1973. 
DEEVEY, E.S., 1970. 
DELWICHE, C.C., 1970. 


EGLER, F.E., 1964. 


EHRENFILED, D.W., 1970. 


Environmental Biology. 
Agro Botanical Publishers, India. 


A Textbook of Plant Ecology. 
Students Friends, Varanasi. 


The disposal of waste in the ocean. 
Scientific American 231(3) : 16-25. 


Plants and the Ecosystem. Mac 
Millan & Co., London. 


Ecology of pesticides. New York; 
John Wiley & Sons. 


Natural Ecosystems. The Mac Millan 
Company, New York. 


Elements of Ecology. John Wiley 
and Sons, Inc., New York. 


Atmospheric - pollution, Ecology 
2000, Michael Joseph, London. 
pp. 108-129. 


Photosynthesis and Productivity in 
Different Environments. Cambridge 
Univ. Press, London. 


Photochemical Smog. Science 
Reporter, Sept., pp. 600-601. 


Enforcing the clean Air Act of 1970. 
Scientific American 228(6) : 14-21. 


Mineral Cycles. Scientific American, 
223 : 148-158. 


The Nitrogen Cycle. Sci. Amer., 
223(5) 137-146. 


Pesticides - in our Ecosystem. 
American Scientist 52 110-136. 


Biological Conservation. Holt 
Reinehart & Winston, Inc., New York. 


220 


EVANS, F.C., 19056. 


GATES,D.M., 1962. 
GOLDMAN, M.I., 1967. (ed) 


GOPAL, B. AND 
BHARDWAJ, N., 1979 


GUPTA, R.K. AND 
PRAKASH, 1, 1975. 
HUTCHINSON, G.E., 1970. 


KHOSHOO, T.N., 1984. 


KORMONDY. E.]., 1976. 
KUMAR, HD. 1978. 
LANDSBERG, H.E., 1970. 
LEE, R., 1973. 


LIKENS, G.E., R.F. WRIGHT, 
J.N. GALLOWAY, AND 
T.J. BUTLER, 1979, 


MASSACHUSETTS INSTITUTE 
OF TECHNOLOGY, 1970. 


MISRA, R. 1968. 


Ecosystem as the basic Unit in 
Ecology. Science, 123 : 1227 - 1228. 


Energy Exchange in the Biosphere. 
Harper and Row publishers, Inc., 
New York. 


"Controlling* Pollution", The 
Economics of a clever America, 
Prentice-Hall, Englewood Cliffs. 


Elements of Ecology. 
Vikas Publishing House Pvt. Ltd., 
New Delhi. 


Wildlife Ecology and Conservation. 
English Book Depot Dehradun. 


The Biosphere. Scientific American, 
223(3) 44-53. 


Environmental Concerns and 
Strategies. Indian Environmental] 
Society, New Delhi. 


Concepts of Ecology. Prentice-Hall, 
Engel-wood Cliffs. 


Modern concepts of Ecology. Vikas 
Publishing House, New Delhi. 


Man made climatic changes, Science, 


170: 1265-1274. 


The greenhouse effect. J. Appl. 
meteorology, 12 : 556-557. 


Acid Rain. Scientific American 


241 : 43-51. 


Mans Impact on the Global 
Environment. Assesment and 
Recommendations for action. 
Cambridge. M A. 


Energy transfer along terrestrail food 
chains. Trop. Ecol. 9 : 105-118. 


221 


MISRA, R, 1969 
MURDOCH, W.W. (ed) 1971. 


NATRAJAN, G.M., 1977. 


NELSON, ౮. (ed), 1974 
ODUM, E.P., 1968.. 


ODUM, E.P., 1971. 
ODUM, H.T. 1956. 


OLSON, J.S., H.A. PERUDERED. 
Y.H. CHAN, 1978. 


PANDEYA, S.C., SINGH, JS. 


AND PURI, ౮.5. 1968. 
" RAO,D.N., LE BLANK. B.F. 1966. 


RAO, M.S.V.R., 1962. 
REVELLE,R:.1982. 


ROBERTS, T.M. et al., 1974. 


Studies in primary productivity of 
terrestrial communities at Varanasi. 
Trop. Ecol. 10(1) : 1-15. 


Environment, Resources, Pollution 
and Society, Sinauer Associates, 
Stamford, Conn. 


They are wild butneed our protection. 
Science reporter, 14(3) : 144-147. 


"Radionuclides in Ecosystem" .. Proc. 
3rd Internat. Sympos. Radioecology. 
Oak Ridge, Tennessee. 


Energy flow in ecosystem. A 
historical review. Amer zool., 
8: 11-18. 


Fundamentals of Ecology 3rd. ed., 
W.B. Saunders & Co. Philadelphia. 


Primary Production in flowing water. 
Limnol. Oceanogr., 1 : 102-117. 


Changes in the Global Carbon Cycle 
and the Biosphere. Environmental 


Sciences Division Publication 1054 


Research Methods in Piant Ecology 
Asia Publ. House, Bombay. 


Effect of Sulphur Dioxide on th 
Lichen alga with special referer 
to Chlorophyll. The Bryologi: 
69 : 69-75. 


Soil Conservation in India, ICA 
New Delhi. 


Carbon dioxide and World climate 
Scientific American 238(1) : 34-43 


Lead contamination around 
secondary smelters; estimation of 
dispersal and accumulation by 
humans. Science. 186; 1120-1123. 


222 


SAGREIYA, K.P., 1967. 
SAHARIA, V.B., 1982. 
SINGH, P. 1984. 


SMITH, R.L., 1972. 


STUIVER. M., 1978. 


TOON. O.B., AND 
J.B. POLLACK, 1980. 


VERMA, PS., 
V.K. AGARWAL 1985. 


Forest and Forestry. National Book 
Trust, India. 


Wild Life in India. Natraj Publishers, 
Dehradun. 


Noise pollution. Every man's Scince 
IX No.2 pp. 231-235. 


The Ecology of Man; An Ecosystem 
Approach. New York : Harper and 
Row. 


Atmospheric carbondioxide and 
carbon reservoir changes. Science 
199 : 253-258. 


Atmospheric aerosols and climate. 
American Scientist 68 : 268-278. 


Principles of Ecology. S. Chand & 
Company Ltd. New Delhi. 


